శ్రీవేదవ్యాస-గురుదేవుల అమృత సందేశాలు ప్రవచనాలు! 


మూలం : 
శ్రీపూజ్య గురుదేవులు 
డౌ. వెదవ్యాస IAS, Ph.D., D.Litt. 


పచురణ : 
యోగమిత్రమండలి - USCEFI- (Reg) 
హైదరాబాద్‌-33 
2002 


ప్రధమ ముద్రణ 2002 


సంపూర్ణ కాపీరైటు హక్కులు గ్రంధకర్తవి 





వెల : రూ.60/- 


కాపీలకు : 


స్పెషల్‌ ఆఫీసర్‌ 


యూనివర్సిటీ ఆఫ్‌ వేదిక్‌ సైన్సెస్‌ 


రోడ్‌ నెం. 8, ప్లాట్‌ నెం. 56, జూబ్లీహిల్స్‌, 
హైదరాబాద్‌ - 500 033. 











మరియు 


Y.V.S.S. గిరి రావు 
ఉదయగిరి - 524 226. 
నెల్లూరు జిల్తా. 
ఫోన్‌ : 08620-89457 








సుమర్నః౯9 


పూర్వం ఎవరో ఒక మహాపండితుడూ కవి “ప్రపంచంలో ఎవ్వరూ 
ఇంతకుముందు రాయని విషయంపై తానో గ్రంధం రాయాలని” 
పూనుకున్నాట్ట! ఆయన ఎంతటి అపూర్వ విషయాన్ని తన గ్రంథానికి 
ఎన్నుకున్నాసరే - తీరాచూస్తే వేదవ్యాస మహర్షి దానిమీద ఎక్కడో 
ఎదో వ్రాసినది కనిపిస్తూనే వుండేదట! దాంతో ఆయన విసిగిపోయి - 
ఈ ప్రపంచంలో ప్రతిఒక్కటీ వ్యాసమహర్షి ఉచ్చరించి ఎంగిలిచేసినదే! - 
ఈ ప్రపంచం యావత్తూ వ్యాసోచ్చిష్టమేగదా? అని విసుక్కున్నాట్ట!! 


అంటే - వ్యాసుడు ఒక జ్ఞానసముద్రం వంటివాడు, అని కవి 
హృదయం! 


వేదవ్యాసుడని తల్లిదండ్రులు పేరుపెట్టడం సార్థకనామం - అని 
జగద్గురువులు శ్రీశ్రీశీ చంద్రశేఖరేంద్ర సరస్వతీస్వామివారే మన శ్రీవేదవ్యాస 
గురుదేవులనుగూర్చి - “అన్వర్ధ నామదేయః ఆశీః” అని దీవించారంటే 
శీ గురుదేవులు నిజంగా వేదవ్యాసులవంటివారే. 


అని తెలిపే శ్రీవారి ఉపన్యాసములను యోగమిత్రులకు కీ.శే. 
శీ వై.వియల్‌. నరసింహారావుగారి సంకల్పబలంతో శీ పూజ్యగురుదేవుల 
పాదపద్మముల చెంత సమర్పించే అదృష్టం కలగడం నాజన్మ సార్ధకతగా 
ఖావించుచూ 


శీవారి పాదరేణువు 
శీ వై.వి.యస్‌.యన్‌.గిరిరావు 
“సంకలనం నాడైనా సంకలుం కీ.శే. నాన్నగారిదే.” 


ఇందులొ... 


1 


సంక్రాంతి! - ఉత్తరాయణ పుణ్యకాలం 
సాధనలో సద్గురువు సహాయం 
గాయత్రీమంత్రము - రామాయణ అంతరార్థం 
మన పురాణాల అంతరార్గాలు 

అంతర్వాగము! 

సదస్సు! - సదసస్పతి 


కలియుగాంతంలో శంబల సందేశము 


15 


53 


87 


113 


143 


185 


1 


“శ్రీమన్నారాయణ యజం”లో ప్రవచనం 
అడి సిటీ 
సంక్రాంతి! - ఉత్తరాయణ 
ఇచా 
పుణ్యకాలం 

ఈ జనవరి 14వ తేదీ గురువారం. సూర్యుడు ఉత్తరాయణ 
పుణ్యకాల ప్రవేశము. ఈ ఉత్తరాయణ పుణ్యకాల |[పవేశములో చేసిన 
ధ్వ్యానముగానీ, జపముగానీ, తపస్సుకానీ, ఇతర యే దానములు చేసినాగాని 
అది కోట్ల ఫలితము యిస్తుంది. దీని కారణమేమంటే ప్రపంచములోని 
అన్ని జీవరాసులునూ జన్మించడము, పెరగడం, మరణించడం, ఈ 


మూడూ కాలము వలన ఎర్పుడు చున్నవి. కాలము వలననే బరుతున్నాము. 
కాలము వలననే అన్ని జీవరాసులు నశిస్తున్నవి. 





ఈ కాలానికి ఆత్మ అయినటువంటివాడు సూర్యుడు. కాలానికి 
ఆత్మ అంటే అర్థమేమిటి ? సూర్యుని చుట్టూ గహాలస్సీ తిరుగుతాయి 
కాబట్సి. ఈ గ్రహములన్నింటికీ కూడా కాలము అం తోష ప్యతచేరగో కరగ క్రి 


ళ్‌ 


సూర్వుడి వలననే ఏర్పడుతుంది. ఈ సూర్యుడక రడ సాన నలో ఉండి 


దానికి చుట్టూ తక్కిన [గ్రహాలు తిరగడం మూలాన మనకి ఎర్పడేటటువంటి 
కాలచకక్రానికి సూర్యుడు ఆత్మ. ఈ సూర్యుడు ఉత్తరదిక్కుగా ప్రయాణం 
చేస్తూ, ఉత్తర దిక్కుగా ఉన్న సప్తర్షి మండలం, ధృవమండలం, విష్ణుపురం 
తిరుగుతాడు. అందువల్ల ఈ ఉత్తరాయణ పుణ్యకాలం అపూర్వమైనటు 
వంటి మోక్షకాలము, పుణ్యకాలము. ఈ సమయంలో చేసే పుణ్యకర్మలన్నీ 
మామూలు టైములో చేసిన వుణ్య' కర్మలకంటే కొన్ని వేల రెట్లు 
ఫలితాన్నిస్తాయి. ఈ సమయంలో ఎక్కడ స్నానం చేసినా ఆ జలం గంగతో 
సమానమవుతుంది. ఎ వస్తువు దానం యిచ్చినా అది బహ్మాండము అంత 
దానం ఇచ్చిన ఫలితం కలుగు తుంది. ఎ దేవతలు, ఎ గుళ్ళు ఎక్కడ 
(మొక్కినా అక్కడ సాక్షాత్‌ వైకుంఠములో ఉన్నటువంటి నారాయణుని 
దర్శించిన ఫలితము ఇస్తుంది. అంటే చాలా స్వల్పమైన ఆధ్యాత్మిక 
ఫలితాలు ఇచ్చేవికూడా ఈ టైములో చాలా ఎక్కువ ఫలితాన్నిస్తాయి. ఎలా 
ఇస్తాయంటే కాలము వలన అని ముందే చెప్పాను. వర్షాకాలములో విత్తనాలు 
చల్లితే మొలిచి పండుతున్నాయి. అదే కాలము వ్యతిరేకముగా ఉన్నప్పుడు 
చల్లితే మాడిపోతాయి. అలాగే మనకు ఆధ్యాత్మిక ఫలితా లిచ్చేందుకు 
విత్తనాలుచల్లే సరైన కాలము ఈ ఉత్తరాయణ పుణ్యకాలము. ఎవరు యోగా 
భ్యానాన్ని, ధ్యానాన్ని, జవాన్ని, దానాన్ని ఈ ఉత్తరాయణ పుణ్యకాలంలో 
చేస్తారో ఆ సమయంలో కొలపురుషుని యొక్క సహాయం విశేషంగా 
లభిస్తుంది. అనగా మన ప్రయత్నానికి కాలము కూడాసహాయం చేస్తుంది. 

దీనికి కారణము ఎమిటి? ఎందువల్ల ఈ ఉత్తరాయణ పుణ్యకాలములో 
(పత్యేకమైన సహాయము కలుగుతుంది అంటే ఈ |బహ్మాండములో 
ఉండేటటు వంటి నక్షతములు, గ్రహములు అన్నీ కూడా ఈ మన శరీరంలో 





ఎలా అయితే అవయవములు నిర్మాణము చేసి ఉన్నాయో అదే ప్లానుమీద 
నిర్మాణము చేయబడి ఉన్నాయి. ఈ సూర్యుడు మధ్యనఉండి, వాని 
చుట్టూ తిరిగే గహాలు అన్నీ కూడా అణువు లోపల సెంటరులో న్యూక్లియర్‌ 
ఉండి దాని చుట్టూ పరమాణువులు తిరుగుతూ ఉండేపద్దతిలోనే ఉంటాయి. 
అణువులోనూ, సూర్యుడులోనూ ఒక్కటే ప్లాను. 


అలాగే మన శరీరంలో ఈ తలపైన సహ్మసార చక్రము అని, శిరస్సును 
మోక్షస్థానము అని అంటారు. యోగులు మోక్షాన్ని పొందాలంటే ధ్యాన 
సమాధిలో ఈ సహనారము పైన ఉండే ద్వారాన్ని తెరచుకొని, శిరస్సు 
(బద్దలుకొట్టుకొని అందులోని జీవుడు బయటకు వెళ్ళగల్లితే అతడికి జన్మ 
రాహిత్యం కలుగుతుంది. ఈ మోక్షమార్గమే ఉత్తర మార్గము. శరీరంలో 
మోక్షద్వారం సహసారంపై ఉంటుంది. అందరూ వినే ఉంటారు. శరీరానికి 
నవద్వారములున్నాయని. కన్న, ముక్కు, చెవి, నోరు ఇలాగ పనులుచేసే 
శరీరావయవములు |పాణకర్తలు. మనం బతకడానికి కావలసిన పనులు 
చేసే తొమ్మిది ద్వారములు. కానీ ఇవి అన్నం తినడానికి, మాట్లాడటానికి 
ఎదో ఒక పనిచేసేవే. కానీ కేవలము మోక్షానికి పనికి వచ్చే పదో ద్వారం 
ఒకటుంది. ఈ పదవ ద్వారము శిరస్సుపై చిన్న గుండుసూది అంత 
కనిపించి కనిపించనంత సూక్ష్మ రంధధము. పసిపెల్లవాని మాడు మెత్తగా 
ఉండి ఈ మోక్షద్వారం తెరచు కొని ఉంటుంది. అందువలన పసిపిల్లవాడు 
రెండు నెలల వయస్సు వచ్చే వరకూ ఈ లోపల ఉన్న జీవుడు, పైన 
ఉండేటటువంటి భగవంతునికి. కనెక్షన్‌ కలిగి ఉంటాడు. అందువల్లై 
అమాయకంగా ఉండే పసిపిల్లలకి బహ్మ్నసితి కలిగి ఉంటుంది. అంటే 
పూర్వజన్మ జ్ఞానము. కేవలం పుణ్యస్థితిలో మనస్సు ఉంటుంది. ఆ తర్వాత 


3 


మాడు క్రమంగా మూసుకుపోతుంది సిమెంటు చెసినట్లుగా. అపుడు 
భగవంతునికీ, మానవునికీ మధ్య గోడ ఎర్పడుతుంది. దాంతో తన స్వార్ధము, 
అహంకారము మొదలగు కర్మలన్ని ఈ మాడు మూసుకుపోవడంతో 
(బారంభమౌతాయి. 


దీన్ని వ్యతిరెకించి సాధనతో తనలో ఉన్న చెడు కర్మలన్ని దగ్ధము 
చేసి, ఎట్లాగంటే ఉపవాసము ద్వారా కొంత, దానమువలన కొంత, జపము 
చేసి కొంత, అన్నిటి కంటే ముఖ్యమైనది సేవ. సేవ వల్ల మరికొంత చెడు 
కర్మను దగ్ధము చేసి ముందుకు వెళ్ళాలి. గత జన్మ నుంచీ మనకు ఉన్నటు 
వంటివి ఇప్పుడు అక్కడి నుంచి, ఇక్కడి నుంచి తెచ్చు కొంటాము కాబట్టి 
ఆ సంపాదించుకొన్న పాపాలతాలూకు కర్మదోషాన్ని నివృత్తిచేసికొనాలి, 
ముఖ్యమైనది సేవ. శరీరమంతటితో శక్తిని ఖర్చుపెట్టి చెసే సర్వీసు వల్ల, 
శరణాగతివల్ల, ఆత్మ సమర్పణ (అంటే తనను తానే భగవంతునికి, 
భగవంతుని రూపంలో ఉన్న గురువుకు సమర్పణ చేసుకొనడం) వల్ల 
స్వార్థము, దాని వల్ల ఎర్పడే దోషాలూ నివృత్తి అవుతాయి. ఈ విధంగా 
యజ్ఞము, దానము, తపస్సు, జపము, ధ్యానము ఆత్మనాక్షాత్కారానికి 
దారితీసేటటువంటి మార్గాలు. ఇవి మోక్ష మార్గాలు. ఇవన్ని కూడా ఈ 
ఉత్తరాయణ పుణ్యకాలంలో అనంతమైన ఫలితాల నిస్తాయి. ఎందుచేతనంటే 
నిటారుగా కూర్చుని ఓంకారముచేసి పాణాయామము చెయాలి. ప్రాణాన్ని 
పైకి లాగాలి. పాణాయామము అనగా [కిందకు వెళ్ళే శ్వాసను పైకి అంటే 
బొడ్డుదగ్గరనుంచి హృదయానికి, హృదయము దగ్గరనుండి కంఠానికి, 
కంఠము నుండి భూమధ్యానికి, అక్కడి నుండి శిరస్సు పైకి - బోరింగు 
పంపులోని నిరు ఎట్లా అయితే పంపుకొట్టితే కింద అడుగున పర్వతం 


4 


కింద నుంచీ పైకివస్తున్నాయో అట్లా మన శరీరములో అడుగున ఎక్కడనో 
ఉన్న పాణము లోపల ఉండే లైఫ్‌ అంతా శిరస్సులోకి పైకి వెళ్తుంది. ఈ 
కొవ్వొత్తిలో లెక దీపారాధనలోనున్న నెయ్యి పైకి ఎక్కినట్టుగా మన 
శరిరములోఉన్న పాణాన్ని పైకి ఎక్కించే విద్యయే యోగాభ్యాసము. దీనికి 
మనము క్రిందికిలాగేటటువంటివి ఎమైతే ఉన్నాయో కోరికలు, అహంకారము, 
బద్ధకము, సోమరితనము, న్వార్ధము ఇటువంటివి తగ్గించు కొనడానిక్‌ ఈ 
ఉత్తరాయణ పుణ్యకాలము నుంచి ఆరుమానాలు ఉత్తరాయణ కాలమంతా 
అనుకూలమైన బైము. ఎందువల్ల ? నిళ్ళన్ని ఆవిరై పైకి వెళ్లాయి. ఈ 
జనవరి 14 నుండి జులై 14 వరకూ, అంటే వర్షాకాలం తిరిగి పారంభం 
అయ్యేదాకా. ప్రపంచములోని అన్ని వస్తువులూ కింద నుంచి పైకి 
(ప్రయాణించే బైము.జులై నుండీ మళ్ళీ ఆరు మాసాలు పైకి వెళ్ళిన నీళ్ళు 
మళ్ళీ క్రిందకు వర్షిస్తాయి. అంటే వర్ష రూపములో, మంచు రూపములో, 
ఐస్‌ రూపములో పైనుంచి క్రిందకు వస్తాయి అది దక్షిణాయన మార్గము. 
అంటే జీవులందరూ జన్మించేటటు వంటిది దక్షిణాయనము. మోక్షము 
పొందేది ఉత్తరాయణ మార్గము. అందువల్ల వేదములలో ఉత్తరాయణ 
పుణ్యకాలములో వైకుంఠములో ద్వారము తెరచి ఉంటుంది. అంటె వైకుంఠ 
ద్వారము (విష్ణులోకము) భూగోళానికి సరాసరి ఎదురుగా ఉంటుంది. 
సూర్యుని చుట్టూ భూమి తరుగుతూ ఉంటుంది కదా! అలా తిరిగేటపుడు 
భూమియొక్క ఉత్తరధృవము, ధృవ నక్ష తానికి, సప్తర్షి మండలానికి, 
విష్ణులోకానికి సరాసరి డైరెక్ట్‌ లైన్‌లో అంటే ఇక్కడి నుంచి చూస్తె విష్ణులోకం 
డైరెక్ట్‌గా కనబడేటట్లుగా ఉంటుంది. సప్తమహర్షులు, మోక్షము ఇచ్చెటటు 
వంటి |బహ్మవిద్యకు గురువులు. మన శరీరంలో ఎడు చక్రాలు ఎలాగో, 


ఈ విశ్వంలో ఈ ఎడుగురూ ఎడు స్పిరిట్యువల్‌ సెంటర్స్‌. వాళ్ళ్యయందు 
మనస్సుపెట్టి ఇక్కడ నుండి ఆరు నెలలు ధ్యానము చేస్తే కమముగా 
మనం బయట ఉన్నటువంటి విచితాలన్నీ మన శరీరంలోనే చూడవచ్చు. 


వేదములో చెప్పబడ్డ మం|తములో కూడా ఈ విష్ణులోకము 'తద్యిష్టోః 
పరమం పదం...'. ఈ పైన కనబడే (ఉత్తరాయణ పుణ్యకాలములో కనబడే) 
లోకము 'విష్ణోః పరమం పదం' అంటే విష్ణుమూర్తి యొక్క వైకుంఠ లోకము. 
ఎందువల్లనంటే అందరు మూర్తులలో విష్ణుమూర్తి మోక్షాధికారి. ఇతర 
దేవతలందరూ వేర్వేరు కోరికలు తీర్చేవారు. డబ్బు ఇచ్చేది లక్ష్మీదేవి. 
చదువు ఇచ్చేది సరస్వతి. ఇట్లా పతి దేవతకూ ఒక్కొక్క డ్యూటీ ఉన్నట్లే 
మోక్షకారకుడు విష్ణుమూర్తి. అన్ని కోరికలు నశించి అప్పుడు మోక్షానికి 
వెళ్ళదల్పుకొన్న వాళ్ళకు ఉత్తమమైన అధికారాన్ని ఇచ్చేవాడు. ధృవుడు 
అందరికంటే ఉత్తమ పదము పార్థించాడు.ఈ ధృవపదము తక్కిన 
బ్రహ్మాండములో అన్నిటికంటే పైన ఉన్నది. ఎందుకంటే మోక్షమును 
చిన్న వయస్సులోనే కోరిన వాడు ధృవుడు. కాబట్టి కోరికలలో పడకుండా, 
సంసారములో పడకుండా, మొట్టమొదట దాటిపోయాడు. ఆ ధృవుడుకంటే 
పైన ఎమి ఉంటుంది ? ధ్యానము చేస్తుంటే వాడి శిరస్సు సహసారముపైన 
విష్ణుమూర్తి పాదాలుంటాయి. అక్కడి నుండి 30 కోట్ల యోజనాలు పైకి 
విష్ణు లోకము వ్యాపించి ఉంటుంది. ఆ విష్ణులోకము నుంచి వచ్చే తేజస్సు 
విష్ణుపాదాల్లోకి వచ్చి ఆ పాదాల లోంచి వచ్చే శక్తిని ఆకాశగంగ అంటారు. 
అంటే తేజస్సు రూపములో గంగ. అంటే ఆవిరి రూపంలో నీళ్ళు ఉంటాయే 
అలా పైన ఆకాశంలో ఉంటుంది. అది కింద సప్రబుషుల నెత్తిమిదపడి 
ఒకరి మీద నుంచి మరొకరి మీద పడి కొండ మీద నుంచి జలపాతము 


పడ్డట్టుగా ఈ గంగ [కిందకు దిగుతుంది. ఎడుగురు మహర్షుల మీద 
నుంచి దిగి కిందికొచ్చి కింద భూమి మిద శివుడి నెత్తిన పడి అక్కడ 
నుంచి మనకు మామూలుగా కళ్ళకు కనిపించే గంగానదిలాగా భూలోకంలో 
(కిందకు వెళ్తుంది. ఈ మొత్తము విష్ణు పాదోదకము. హరిపాదము లోనుంచి 
పుట్టింది కాబట్టి ఈ గంగదిగిరావడము, మోక్షద్వారమునుంచి, మోక్షలోకము 
నుంచి కిందకు దిగి వస్తుంది. ఈ [కిందినుండి వెళ్ళ జీవులు మోక్షార్తు లు. 
నరకలోకము వెళ్ళే వారు కిందికి, మోక్షలోకమునకు వెళ్ళే వారు పైకి 
వెళ్తారు. ఊర్థ్వ లోకములోకి వెళ్ళే వారు మెట్లు, మెట్లుగా వెళ్ళి సప్తర్షి 
మండలము, ధృవ మండలము, సూర్యమండలము దాటి విష్ణుమండలము 
గహించి విష్ణు లోకానికి పోతారు. 


వైకుంఠములోనికి పోయిన జీవులు వెనుదిరిగి రారు. అంటే మళ్ళీ 
జన్మ అనేది లేకుండా మార్గాన్ని (పసాదించేది వైష్ణవ పుణ్యకాలము. 
పరమపద పుణ్యకాలము. అందువల్ల ఈ టైములో సరిగ్గా మనస్సును 
ఎకాాగత పెట్టే పాణాయామము చేసి, ధ్యానము చేసి, మనస్సును ఎక 
మతముచేయడం పయత్నిస్తే మనకు సాధనలో అన్ని విధములా సహాయం 
కలుగుతుంది. అట్లాగే దేవతలలో విష్ణుమూర్తి మోక్షాధి కారకుడైనట్టుగానే 
మనకు మంతములలో మంతరాజము నారాయణ మంతము, మోక్ష 
మంతము. అంటే మనకర్మలను నశింపజేసి, మనస్సును, శరీరమును 
ప్యూరిపై చేసి కర్మలు క్యాన్సిల్‌ చేసేటటువంటి పనిచేసే మంతము 
నారాయణ మం|తము. ఈ ప్రణవము పరబహ్మ తత్వాన్ని మనస్సులో 
ధ్యానించి, శిరస్సు గురుస్తానమును ఆవాహన చేసికోవాలి. ఈ మోక్షానికి 
వెళ్ళే ద్వారానికి పైన గురుపొదము ఉంది. అంటే ఎలా అయితే ఆలయానికి 


వెళ్ళటప్తుడు ధ్వజస్తంభము దగ్గర శఠారిపెట్టి ఉంటుందో, ఈ శఠారిమిద 
వాదుకలుంటాయి. ఈ పాదుకలు గురువాదాలు. ఆ గురు వాదాలను 
శిరస్సుతో తాకడం వల్ల శిరస్సులో ఉండే మోక్షద్వారము తెరచుకొని, జ్యోతి 
దర్శనం అవుతుంది. అందువల్ల పరమగురు స్థానము, సప్రబుషులుండే 
టటువంటి శిరస్సులో ఉందే ఓంకారము, ఆ ఓంకారం చెప్పి ఇక నారాయణ 
అప్టాక్షరీమం తాన్ని చెప్పడంమూలాన ఈ శరీరంలో కేందాలన్నీ తెరచుకొని 
ఈ తేజస్సును చూడవచ్చు. ఇది ఈ సంకాంతి పండుగ |పాముఖ్యము. 
సంక్రాంతి అని ఎందుకంటారంటే సంకాంతి అనగా సూర్యుడు మకర 
రాశిలో ప్రవేశించడం. మకరరాశి విష్ణుమూర్తియొక్క స్థానము. ఈ 
మకరములో ఉన్న శ్రవణా నక్షత్రము, విష్ణు నక్షత్రము. దానియందుండే 
టటువంటి విష్ణుమూర్తి గరుడ వాహనము మీద ఆశీనులై దేవతలందరికీ 
దర్శనమిస్తాడు. సూర్యుడు ఉత్తరాయణం తిరిగేటప్పటికి విష్ణులోకము, 
ఉత్తరాయణము, దానిమీద గరుత్మంతుడు, దానిమీద ఉండే విష్ణుమూర్తి 
మొత్తం దర్శనము అయ్యే మార్గము కాబట్టి పూర్వము భీష్ముడుకూడా ఈ 
ఉత్తరాయణము వచ్చినపుడే జీవుడిని విడిచి మోక్షము పొందాడు. అందువల్ల 
ఈ ఉత్తరాయణపుణ్యకాలంలో జరిగే ఈ శ్రిమన్నారాయణ యజ్ఞానికి 
హాజరగుతున్న యోగమితులందరూ ఇది పవితమైన సమయం కాబట్ట 
అటూఇటూ తిరిగి టైము వేస్ట్‌ చేయకుండా ఎంత అయితే జపము చేస్తారో, 
ఎంతవరకూ మనస్సు ఎకాగత చేస్తారో ఎంతవరకూ సాధన చేస్తారో మన 
పయత్నములన్నీ సత్ఫలితాన్ని ఇచ్చే టైము. ఈ నారాయణయజ్ఞానికి 
నిస్వార్ధసేవగా కష్టపడి పనిచేసే వారందరికీ కూడా భగవంతుడు మోక్ష 
మార్గానికి వెళ్ళేటటువంటి శక్తిని, సహాయాన్ని ఇవ్వాలని మంగళా శాసనము 


చేస్తున్నాను.అంతే కాకుండా భక్తితోను, (శద్ధతోను ఎవరైతే సర్వీసువేసి 
ఇక్కడకు వస్తారో వారందరికీ కూడా కర్మలు నశింపజేసి వారికి హృదయ 
నిర్మలత్వాన్ని ప్రసాదించి, వారికి చెడుకోరికలు నశింపజేసి మోక్షమార్గంలో 
చేరణచేస్తూ సత్సలితాలను కలిగించే శక్తిని అందరికీ [పకాశింపజేస్తూ 
ఆశీర్వదిస్తున్నాను. అయితే సాధనకు సూర్యుడు కిరణాలు ఇచ్చినట్లుగా 
గురువు ప్రకాశాన్ని ఇస్తాడు. సూర్యుడు ఉదయించినాగానీ మన కిటికీ 
తలుపులు మూసుకొనిఉంటే ఎండ లోపలికి రాదు. అలాగే మన హృదయము, 
మన మనస్సు, అనుమానము, బద్ధకము, అహంకారము అనే కిటికీలు 
అడ్డముఉంటే గురువుఇచ్చే |పకాశము లోపలికి చేరదు. అందువల్ల 
సాధకుడుగా శిష్యుడు చేయవలసిన డ్యూటీ ఎమంటే మనలో సాధనకు 
పనికిరాని లక్షణాలు ఎవైతే ఉన్నాయో వాటిని నివృత్తి చేసుకోవాలి. 
హృదయాన్ని ఓపెన్‌ చేయాలి. మనకు ఇష్టము అయినా లేక కష్టము 
అయినా ఎ రకమైన పని ఎరకమైన డైరక్షన్‌ గురువుఇస్తాడో అది మనలో 
మనదోషాలను నిర్మూలించాలనే కానీ మన వల్ల ఎమి లాభము పొందు 
దామనే ఉద్దేశ్యముతో ఇచ్చాడో అని మనయందు భావన ఉంటే మన 
మనస్సుయందు అనుగ్రహము లోపలికి రాదు. 


గురువును సర్వదేవతా మూర్తిగా శాస్త్రాలు ఎందుకు చెప్పాయంటే 
గురువును సర్వదేవతా మూర్తిగా అనుకోవడం వల్ల గురువు మనిషి అనే 
భావన ఉండకుండా భగవంతుడు అనే భావము కలుగుతుంది. భగవంతుడు 
అనే భావన కలగడం వల్ల ఎమౌతుందంటే సూర్యుడిలో నుండి వేడి ఎలా 
వస్తుందో, కుంపటి నుండి సెగ ఎలా వస్తుందో, గురువు లోనుంచి జ్ఞానము 
అనే శక్తి, అనుగహము అనే శక్తి, యోగమనే శక్తి ప్రకాశిస్తూ ఉంటాయి. 


9 


అవి ఎంతవరకూ మనం రిసీవ్‌ చేసామో (అందుకొంటామో) అంతవరకే 
మన కళ్ళకు చూడగలిగే శక్తి ఎర్పడు తుంది. అంటే ఎదురుగా కూర్చొని 
ఉంటే ఇటువంటి తేజస్సు ఎడు రంగులలో ఇందధనుస్సులాగా (ప్రకాశిస్తూ 
కనబడుతుంది. విదేశాలలో ఇటువంటి కెపాసిటీ కలిగిన అనేకమంది 
నాధకులనుచూచాను. అపుడు ఈ ఉపన్యాసము మాతతము చెపుతున్నపుడు 
గురువు శరీరములోనుండి ఇందదధనస్సు కిరణాలలా పైకి వచ్చినటువంటి 
చైతన్యకిరణాలు పతివాడి శరీరానికితగిలి వాళ్ళ హృదయాలు ఎలా మేలు 
కొలుపుతాయో [ప్రత్యక్షంగా చూడగల్తుతారు. అందువల్ల (పత్యక్షముగా 
చూడగలిగే శక్తి ఎప్పుడైనా కలుగవచ్చు. కలుగకపోనూ వచ్చు. కలుగక 
పోయినా గానీ మనము చేసే ప్రయత్నము చేసుకొంటూ పోతే ఒకనాటికి 
కాకపోయినా ఒకనాటికి మనలో ఆత్మ పరిశుద్ది కలిగి భగవత్‌ సాక్షాత్కారము 
కలుగుతుంది. అందువల్ల ఈ నాలుగు రోజుల నారాయణ యజ్ఞంలో ఎక్కడ 
చిన్నపని చేసినా, ఎక్కడ పెద్దపని, కష్టమైన పని అయినా ముందు 
మూడు సూత్రాలు చెప్తాను. సాధనకు తోడ్పడుతవి. అవి మనస్సులో సర్వకాల 
సర్వ్యావన్గలయందు పెట్టుకొని ఆచరణలో ఉంచుకొంటే ఉపయోగ 


పడతాయి. 


మొట్టమొదట సాధనలో అడ్డము ఏమిటి ? (1) ఇష్టము, (2) 
కష్టము. మానవుడు సరాసరి పురోగమించకుండా అడ్డుపడేది ఒక పని 
అంటే ఇష్టము. ఒక పని అంటే కష్టము. అలానే కొందరంటే ఇష్టము. 
కొందరంటే కష్టము. ఈ ఇష్టము కష్టము అనేటటువంటిది గేటు వంటిది. 
అంటే గేటు లోపలికి తెరచుకొంటుంది. బయటకు తెరచుకోదు. అలాగే 
హృదయానికి గేటు వంటిది. కొన్నిటికి తలువులు తెరచుకొంటాయి. 


10 


కొన్నింటికి తెరచుకోవు. ఎవరైతే మోక్షానికి వెళ్ళదల్పుకొన్నాడో ఈ ఇష్టము, 
కష్టము అనే రెండు తలుపులు పీకి అవతల పారెయ్యాలి, తలుపులు లేని 
గేటులాగా హృదయాన్ని తయారు చేయాలి. అంటే తనకు ఇష్టమైన 
వస్తువులు, కష్టమైన వస్తువులు సమాన దృష్టితో భగవత్‌ పసాదములాగ 
స్వీకరించాలి. కష్టములు ఎప్పుడైనా శరీరానికి, మనస్సుకు కలుగుతాయి. 
మనము గతములో చేసిన కర్మలవల్ల కలిగే కష్టమువల్ల కర్మనశించి 
పోతుంది అనే భావన ఉన్నట్లైతే కొన్నాళ్ళకు తనంటే ఇష్టము, ఫలానిది 
కష్టము అనే తేడా నశించిపోతుంది. 


యోగులు, మహాత్ములు అందరూ కూడా కష్టసుఖాలు జయిం 
చినవారు. కష్టసుఖాలు జయించినందువలన మనిషికి ఆకలి దప్పులు, 
నిదమెలకువలు, ఆరోగ్య అనారోగ్యాలు ఇటువంటి జంజాటాలన్ని పోయి 
ఎకస్థితి కలుగుతుంది. సర్వకాల సర్వావస్థలయందు ఆనందమే అనుభవించే 
పరబహ్మ స్థితి కలుగుతుంది. అలాకాకుండా మన ఇష్టము, కష్టము అని 
కొట్టుకు ఛస్తుంటె ఇక్కడ ఇలాగే ఉంటాము. నీళ్ళలో పడ్డ ఈగలాగ కష్టము, 
సుఖము అనే దాన్లో కొట్టుకొంటూ ఉంటాము. (పక్కవాడిని చూసి చీదరించు 
కొంటూ, అనూయపడుతూ ఉండే మనస్సుకు ధ్యానానికి సమయం 
ఎక్కడిది!? అందువల్ల ఈ చిల్లర ఆలోచనలను కట్టి పెట్టి [ప్రతివాడు ఒక 
డైరీ పెట్టుకొని తనలో ఉన్న ముఖ్యమైన డిఫెక్ట్‌ ఎమున్నాయో నోటు 
చేసుకోవాలి. తన బలహినతలు తనకు సామాన్యముగా ఎవి అడ్డము 
ఉన్నాయో, ఒకరికి కోపము ఉంటుంది. ఒకరికి అహంకారము ఉంటుంది. 
ఇంకొకడికి ఇతరుల మీద అఆధికారముచేసే లక్షణము ఉంటుంది. 
ఇంకొకరికి పడుకొని ఎప్పుడూ నిదపోయే అలవాటు ఉంటుంది. ఇంకొకరు 


11 


ఏదైనా పని చెప్పగానే ఇతరులు చేస్తారేమో మనకంటే ముందు వాళ్ళు 
వెడతారులే చూద్దాము అని వెనక్కి తప్పుకొనె అలవాటు ఉంటుంది. ఇలా 
ఒక్కొక్క శరీరములో ఒక్కొక్క రోగము ఉంటుంది. అది పోగొట్టుకోగలిగితే 
వీడు ముందుకు వెళ్ళగలుగుతాడు. అప్పుడు గురువు ఇచ్చే |పకాశము 
హృదయాన్ని చేరుతుంది. అప్పుడు దోషాలుపోతాయి. ఇది సాధనలో 
ముఖ్యమైన మెట్టు. రెండవది పతి నిత్యమూ ఐదు నిమిషాలు మానవుడు 
ధ్యానము చేయాలి. జపముకాకుండా ఈ సూర్యుడులోనుండి వస్తున్న 
కిరణాన్ని, గురువులో నుండి వచ్చిన (పకాశాన్ని మన అంతరాత్మలోని 
వెలుగునూ కలిపి అనుసంధించి ఎకస్థితిలో దర్శించడానికి పయత్నము 
చేయాలి. ఈ [ప్రయత్నం మొదట్లో మన వల్ల కాకపోయినా సహాయము 
చేయమని గురువును (పార్థించి నవుస్కారముపెట్సి కూర్చుంటే- 
నమస్కారము పెట్టేక సాయము చేస్తారో లేదో అని సందేహములో 
కూర్పొనకుండా పూర్తి భారము వాడి మిద విడచి కూర్చోవాలి. వాడు అనగా 
ఎవరు ? ఒక్కడే గురువు అంటే భగవంతుడు. మనము మేకుకు చొక్కా 
విప్పి ఎలా తగిలిస్తామో అలా మనస్సు, బుద్ది, అహంకారములను విడిచి 
భగవంతుడు అనే ఆధారానికి కట్టి కండ్లు మూసుకొని కూర్చోవాలి. సర్వ 
బాధలు, సర్వచింతలు అవే చూనుకొంటాయి. క్రమముగా నశించి పోతాయి. 
ఆలోచనలు |కమముగా అంతర్ముఖమవుతాయి. [క్రమముగా ధ్యానము, 
తేజస్సు, కళ్ళు మూసుకోగానే బహ్మాండమంతా వెలుగు కనబడి ఒక్కొక్కటి 
పతివారికీ అనుభవంలోకి రావాలి. 

ఈ రావడానికి మహాత్ములయొక్క చరిత పారాయణ చేయాలి. 
మహాత్ములను దర్శించాలి. ఎక్కడికి వెళ్ళి వారిని దర్శించినా లోపల 


12 


పరమాత్మని, పరమగురువుని, [ప్రపంచానికి అంతటికీ గురువు లోపల 
ఉండేటటువంటి భగవంతుడు ఒక్కడే అనే భావనతో నమస్కరించి వారి 
యందున్న మంచిని తీసుకొంటూ తనకున్న గురువును, తనకు ఇచ్చిన 
మార్గాన్ని విడిచి పెట్టకుండా ఉండాలి. తనకిచ్చిన మాట విడిచిపెడితే 
ఎమవుతుంది. తను వెళ్ళేటటువంటి ప్రయాణము టిక్కెట్టు పారేసుకొన్నట్లు 
అవుతుంది. తన టిక్కెట్టు తాను జ్మాగత్తగా ఉంచుకొని ఎది కనబడినా 
దీనిలోనే కలిపేయాలి. ఒక అగ్నిని సమిధతో వెలిగించి ఎన్ని సమిధలు 
దొరికినా అందులోనే పెడితే అంతా కలిసి ఒకే మంట (అగ్నిహోతం) 
అవుతుంది. అలాగే మన లోపలఉన్న ధ్యానాన్ని, తనకున్న గురువును 
తనకున్న మంతాన్ని విడిచిపెట్టకుండా ఉండాలి. అలాకాక ఇది వరకు 
తెలియకగానీ, వేరే కారణం వల్లగానీ, ఒక నిర్ధిష్టమైన గురువు, మంత్రం 
లేకుండా పది మార్గాలు పడి, పది రకాలుగా చేస్తూ ఉండి ఉంటే మనము 
ఆలోచించుకొని ఎదో ఒకటి నిలబెట్టుకొని మిగతావన్నీ దానికంటే తక్కువ 
చేసుకొంటూ తీసివేసి క్రమముగా ఏకముఖము చేయాలి. మనస్సు, అనేక 
ముఖములు అయినపుడు ఎకాగతరాదు. 


ఇవి సాధనకు ముఖ్యమైనవి. ఇది ఈ సంక్రాంతి మహాపర్వదిన 
సందర్భముగా మంగళాశాసనములు చేస్తూ ఈ నాలుగుమాటలు మికు 
చెవాను. అందరికీ మంగళాశీస్సులు. హరిః ఓం తత్పత్‌ 
(పూజ్యగురుదేవుల ఉపన్యాసం క్యాసెట్‌ ఆధారముగా) 
గురుసేవగా ఈ ఉపన్యాసమును (వాసినవారు 
కీ.శే. శ్రీ వై.వి.యల్‌. నరసింహారావుగారు. 


3 


13 


“గురుపూర్ణిమ” - సందేశము 
సాధనలో - సద్గురువు సహాయం 


పియమైన యోగమితులందరికీ పేమపూర్వక మంగళా శాసనములు. 
ఈరోజు పవితమైన విజయదశమినాడు [శద్దగా ఈ శుభలగ్నమందు 
“నవిడదవోలు' యోగమితమండలి శాఖలో నిర్మాణం చేసిన ఈ సాయినాధుని 
విశాలమందిరాన్ని మనం సద్గురువు అయినటువంటి నాయినాధుని 
ఆశీస్సులతో అవిష్కారము చేస్తున్నాము. 





ఈ సందర్భంగా “సాధనలో సద్గురువు సహాయం" అన్న విషయం 
పైన ఒకటి రెండు మాటలు చెప్పుకొందాము. బాబా చరిత వారాయణ 
చేయటం, తద్వారా సద్గురువు యొక్క సహాయం ఎలా ఉంటుందో అన్న 
అంశం కొంత అనుభవం, కొంత అవగాహన ఉంటుంది. 


దీనివిశేషం ఎమిటంటే, మానవుడు సృష్టిలో భగవంతుని స్వయంగా 


15 


తనంతతాను చేరుకోలెడు. సామాన్య మానవుడు తన మనస్సుతో 
భగవంతుని చెరుకోవడం చాలాకష్టము. కొన్ని సంవత్సరాలు పడుతుంది, 
కొన్నిజన్మలు పడుతుంది. కొన్ని వందల జన్మలు కూడా పట్టవచ్చు. కనుక 
తనంత తాను స్వపయత్నంచేత భగవంతుని చేరుకోలేనటువంటి 
దుర్చలత్వం వల్ల, మానవునికి భగవత్‌ సాన్నిధ్యాన్ని కలిగించేటువంటి 
నిచ్చెనలాంటివాడు సద్గురువు. 


మనం మామూలుగా నిచ్చెన ఎందుకు ఉపయోగిస్తాము ? పైకి 
ఎక్కడానికి. ఆకాశమంత ఎత్తున ఉంది ఈ గోడ. మడమిదకి కింది నుంచే 
ఎక్కాలంటే ఈ మెట్టు మెట్టుగా ఉన్న నిచ్చెన ఉపయోగిస్తున్నాము. ఆ 
నిచ్చెనయొక్క స్వరూపం ఎమిటి ? ఈ నిచ్చెన క్రిందిమెట్టు మనకు 
అందుబాటులో ఉంటుంది మొట్టమొదటి మెట్టు. చివరి మెట్టు సై 
అంతస్థులో ఉంటుంది. అలాగే ఈ సద్గురువు అనేటువంటి వారి పాదాలు 
భూమిమీద, మనం నడుస్తున్న చోటే ఆయన నడుస్తూ, మనం బతికేటు 
వంటి బాహ్యపపంచంలోనె ఆయనా జీవిస్తుంటాడు, కాని ఆయన మనస్సు, 
అంతరాత్మ భగవంతునితో లింకు పెట్టుకొని ఉంటుంది. అంటే నిచ్చెనకి 
ఎట్లా అయితే పైమెట్టు పైఅంతస్థులోను, కింది మెట్టు కింది అంతస్థులోనూ 
ఉన్నట్లు, ఈ సద్గురువు యొక్క శరీరం భూలోకంలోను, మనస్సు, ఆత్మ 
పైలోకంలోనూ ఉంటాయి. అయితే ఈ నిచ్చెన మనకు ఎప్పుడు సహాయ 
పడుతుంది ? మెట్టు మెట్టుగా పైకి పోగలిగినప్పుడే! అంటే సాధనలోమెట్లు 
మనకి సహాయ పడతాయి. 


సూక్ష్మంగా చెప్పాలంటే భగవత్‌ సాన్నిధ్యాన్ని చేరడానికి మానవునికి 
సద్గురువు అనేవాడు నిచ్చెనవంటి వాడు. ఈ నిచ్చెనలో మొదటి మెట్టు 


16 


భూమిమీద ఎలాగైతే ఉంటుందో, అదే విధంగా సద్గురువు శరీరంలో మనలాగే 
పైకి అదేలెవల్‌లో కనబడతాడు. [పార్టనలో చెప్పినట్లు 'స్వభక్తేచ్చయా 
మానుషం దర్శయంతం' అంటె స్వభక్తచ్చయా - భక్తుల కోరికవలన, 
మానుషం - మానుష రూపంలో, దర్శయంతం - కనబడతాడు సద్దురువు. 
మానుష రూపంలో కనబడకపోతే మనం భయపడాము దగ్గరకో పోలేము. 
అందువల్ల మనకు సులభంగా అందు బాటులో ఉన్నట్లుగా కనబడతాడు. 
అందువల్ల భక్తులు |పతివారూ దగ్గరకి వెళ్ళి ఆస్యాదించగలుగుతారు. 
కాని నిజానికి ఆయన స్వభావం 'సదాసత్‌ స్వరూపం” ఎప్పుడూ సత్యలోకంలో 
ఉండేటటువంటి |[బహ్మరూపం. 'చిదానందకందం' నిరంతర ఆత్మానందంలో 
ఉండేటటువంటి వాడు సద్గురువు. సత్‌స్వరూపం - అంటే |[బహ్మ స్వరూపం. 
పైన ఉండేటువంటి సత్యలోకంలో ఎదైతేఉందో నిచ్చెన యొక్క ఆఖరిమెట్టు 
ఎక్కడైతే ఉందో దానితో మనస్సు అనుసంధానమై సత్యమునకు లయమై 
ఉంటుంది. అప్పుడు ఎమౌతుంది ? 'సమాదిత్యుడు”' అవుతాడు. అప్పుడు 
సమాధిస్థితిలో తన అంతరాత్మ భగవంతునితో ఐక్కభావాన్ని కల్పిజంటుంది. 
అప్పుడు బహ్మ్నానందాన్ని అనుభవిస్తూ ఉంటాడు. బహ్మానందము అనెది, 
తానే భగవంతునితో ఐక్యభావాన్ని కూర్చినటువంటి ఆనందము. 
'జగత్సంభవస్థాన సంహారహేతుమ్‌” ఈ జగత్తునకు సంభవత్‌ - అంటే 
ధృతి పుట్టడానికి ఎవరు కారణమో, స్థాన అంటే ఇది ఈ విధంగా నిలవడానికి 
పోషణ కర్త ఎవరో, సంహార - అంటే చివరికి పపంచ [ప్రళయానికి ఎవరు 
కారణమో అనగా సృష్టి, స్థితి, అయలనే మూడు దశలు ఈ (ప్రపంచానికి 
జరిపించేటువంటి పరమాత్మ ఎవరైతే ఉన్నారో ఆయనే ఈ లోకం దర్శిస్తాడు. 
అంటే ఈ శ్లోకానికి అర్థం ఎమిటంటే, సృష్టి, స్థితి, లయలు చేసేటటువంటి 


1 


పరబహ్మమే మానుషస్యరూపంలో, మానవులు తరించటం కోసం తాను 
పరబహ్మ స్థితిలో ఉండేటువంటి ఆనందానుభూతి స్థితిలోనే ఉంటూ 
మానవులను ఉద్దరించడానికి భూలోకంలో సద్దురురూపంలో అవతరిస్తాడు. 


సాయినాథ చరిత్ర చదువుకొనే వారిలో ఉపాసినీ బాబా విశేషత చాలా 
మందికి తెలియదు. ఎందుకంటే వారంతా ఈ మధ్య వ్రాయబడిన బాబా 
చరిత పుస్తకాలు చదువుతూ ఉంటారు కనుక. కాబట్టి అందులో ఈ 
ఉపాసినీ శాస్తి విషయం చాలామటుకు లేదు. సాయినాధుడు శరీరంతో 
ఉన్న రోజులలో అనేక వేల మంది ఆయనను దర్శించారు. అనేక మంది 
భక్తులు వారియొక్క ఆశీస్సులను, ఆయన సహాయాన్ని రక్షణ రూపంలో 
పొందారు. కానీ అందులో (బహ్మత్వాన్ని, మోక్షాన్ని కోరిన వారు చాలా 
కొద్దిమంది. చాలామంది పిల్లల పెళ్ళిళ్ళకి, కష్టాల నివారణకి, రోగ నివారణకి, 
ఇలా ఏదో ఆపద వచ్చినపుడు కాపాడటానికి, ముఖ్యంగా టైము ఉన్నపుడు 
సాధన చేసుకోవడానికి ఆశయించారు. అలాకాకుండా పూర్తిగా సర్వస్య 
శరణాగతి చేసి సాధన చేసినటువంటి ఒక శిష్యుడు ఉపాసనిశాస్తి. 


బాబా అంటుండేవారు 'నా దగ్గర బోలెడంత ఖజానా మూలుగుతూ 
ఉంది. దాన్ని పట్టుకు పోవడానికి ఎవరూ రావడం లేదు. తుచ్చ వస్తువులు 
అన్నీ అడుగుతున్నారు, పిల్లలు, పెళ్ళిళ్ళు, డబ్బులు అనీ, నేను ఎదైతే 
బ్రహ్మాండమనీ, ప్రజలకి ఇద్దామని తాళంలేని ఖజానా ఉంచానో ఆ 
బహ్మజ్ఞానం వైపు ఎవరూ కన్నెత్తి అయినా చూడటం లేదురా” అని. ఎళ్ళ 
చిల్లర బుద్దులు చూశాక వినుగొచ్చి శరీరం వదిలివేద్దామని పరమాత్మ 
సన్నిధికి వెళితే మహాసమాధిలో, భగవంతుడు పర్మిషన్‌ ఇవ్వలేదు, ఈ 
(ప్రజలంతా అథమ స్థితిలో ఉన్నారు, కాబట్టే విళ్ళందరినీ ఉద్ధరించడానికి 


18 


His; 
041 


ys 





కొన్నాళ్ళు ఈ భూలోకంలో ఉండాలని తిరిగి పంపించేశాడు. ఇది బాబా 
చరిత్రలో మనకందరికీ కనిపిస్తుంది. మూడు రోజులు పూర్తిగా ఉచ్చ్వాస, 
నిశ్శ్చాసలు నిలిచిపోయి డాక్టర్లు పాణం లేదని నిర్భారించినా, తిరిగి మూడు 
రోజుల తరువాత భగవంతుని ఆజ్ఞ కనుక తిరిగి వచ్చారు. ఆ తరువాతనే 
ఈ ఉపాసనీ మహారాజు ఆయనను దర్శించారు. 


ఈ ఉపాసనీ ఒక అగ్నిహోత బాహ్మణుడు, అంటే పుట్టుకతోనే మంచి 
(బాహ్మణ వంశంలో జన్మించి, చిన్నప్పుడే యోగాభ్యాసం చేసి, భగవంతుని 
యందు ఆసక్తికలిగిన వేదవేదాంగపారదుడు. ఈయన వైరాగ్యం, యోగాభ్యాసం 
మీద ఆసక్తిచూచి ఇలా కాదనిచెప్పి తండి, తల్లి గంగాబాయి వీనికి పెళ్ళి 
చేశారు. చేస్తే రెండుసార్లు ఇంట్లోనుంచి పారిపోయాడు. మళ్ళి పట్టుకువచ్చి 
గృహస్థాశమంలో చేర్చారు. తరువాత కొన్నాళ్ళకి భార్య మరణించింది.మరి 
కొన్నాళ్ళకి ఇంకో పెళ్ళి చేశారు. ఇలాగ “పరోక్ష ధర్మయా” అని పరధర్నులకి 
వ్యతిరేకంగా తల్లిదండులు ఎలాంటి ప్రయత్నాలు చేస్తారో అవి ఎలా 
వీగిపోతాయో ఉపాసనీశాస్త్రి జీవితాన్ని చూస్తే తెలుస్తుంది. చివరికి ఉపాసనీ 
శాస్తి ఒక గురువు వద్ద చేరి యోగాభ్యాసం నేర్చుకొన్నాడు. ఈ యోగాభ్యాసం 
అంతా చేస్తూ ప్రాణాయామం వరకూ వచ్చాక సాధన చేస్తుండగా ఎదో 
పొరబాటు జరిగి ఎదో తెలియకుండానే ఆయన ఊపిరి పిల్పుకొంటే 
బయటకురాని, బయటకు వదిలితే లోనికి పీల్పుకోలేని స్థితి వచ్చింది. 
ఎవరికి అయినా శ్వాస నిలిచిపోతే మరణిస్తారు అని ఉపాసనిశాస్త్రి భయపడి 
పోయినాడు. అలా ఆరుమాసాలు |బతికున్నాడు. ఇది రోగం అనుకొని 
తల్లిదండులు ఇచ్చే ఆయుర్వేద మందులన్నీ మింగాడు. తరువాత దెశంలో 
తెలిసిన వైద్యులందరూ పరీక్ష చేసి ఇది రోగం కాదు యోగా భ్యాసంలో 


19 


నీవు ఎదో పొరబాటు చేశావు కనుక సద్గురువులాంటి యోగి ఎవరో స్టడీచేసి 
చెప్పవలసిందేకానీ మా వైద్యంతో తేలేది కాదు పొమ్మన్నారు. 


అపుడు దేశసంచారానికని కాలినడకన బయలుదేరి ఎక్కడెక్కడ 
మహాత్ములున్నారో వారందరిని కలుస్తూ ఎవరు తన [పాణం నిలబెడతారా 
అని చూస్తున్నాడు. అలా రూన్సీ నుంచి ఆయన మహారాష్ట్రలో వెడుతుంటే 
అక్కడ ఒక చోట ఫకీరు కనబడి చెప్పాడు. ఇక్కడికి దగ్గరలో కోపర్లామ్‌ 
అనే ఊరుఉంది. దానికి దగ్గరలో షిర్డీలో సద్దురువైన సాయినాధుడు అనే 
యోగీశ్వరుడు ఉన్నాడు. వెళ్ళి ఆయన ఆశీస్సులు తీసుకో, నీకు తప్పక 
ఉపకారము జరుగుతుంది అని చెప్పాడు. అది నిని అక్కడ ఉన్న మిగతా 
భక్తులని కనుక్కొని సాయినాధుడు ఫకీరు అని తెలుసుకొని ముస్లింను 
దర్శించటం ఇష్టంలేక మానుకొన్నాడు. 


ఆ తరువాత నారాయణవనం అనే ప్రదేశం వెడితే అక్కడ నారాయణ 
మహారాజు అనె ఇంకో యోగి ఉండి గట్టిగా చివాట్లు పెట్టాడు. 'మూర్మ్భుడా 
ఎవరికీ అందని సమాధిస్థితిలో ఉన్నావు నువ్వు, గురువు యొక్క 
అనుగ్రహం చాలాజంది నికు. అయినా,గురువు దగ్గరకి వెళ్ళకుండా నిలబడి 
ఉన్నావు. అంటూ ఆయన కూడా షిర్డీ వెళ్ళమంటాడు. అప్పటికి కూడా 
వెళ్ళలేక - ఒక పక్క ముస్లిం వద్దకు వెళ్ళవలసి రావడం, ఒక ప్రక్క తన 
బాహ్మణత్యం అపవిత్రము అవుతుందేమో అనే ఉద్దేశ్యము, పోకపోతే 
రాలిపోతుంది శరీరము, ఈ భయము చేత లిరుగుతూ అలా ఒక చోట 
ఒక గుహలో కూర్చొంటాడు. కూర్చోగానే ఈయనకు నిదలాగా వచ్చి సమాధి 
స్థితిలోకి చేరి ఆరుమాసాలు ఒళ్ళు తెలియని స్థితిలో ఉంటాడు. ఒక రోజు 
ఆ. పక్కనుంచి గుహలోకి నీళ్ళు వచ్చి మెలకువ వస్తుంది. (గుహలోకి 


20 


నిళ్ళువచ్చెంత విపరితమనేదిరాదు ఆజ్ఞలేకుండా). ఆరుమాసాలు అన్న 
హారాలు లేక తపస్సులో ఉండటము చేత ఆ పక్క సెలయేరులో నీళ్ళు 
తాగుదామని చేత్తో నీళ్ళు తీసుకుంటుంటే ముందు కనిపించిన ఫకీరే 
కనిపించి 'ఆ నీళ్ళు తాగావా చచ్చిపోతావు నీవు!! అన్నాడు. అప్పుడు 
ఈయన నాకు చాలా బాధలున్నాయి అని తెలియజేయగా, 'ఆ పక్కనే 
ఊరిదగ్గరకి వెళ్ళి ఎవరినైనా అడిగి కాయించుకొని ఉడుకునిళ్ళు 
త్రాగమన్నాడు' ఆయన ఆజ్ఞ పకారం ఈయన వెళ్ళి ఉడుకునిళ్ళు తాగగానే 
ఆ రోగంపోయి ఆశ్చర్య పోయాడు ఎమిటా ఇది ఎన్నివైద్యాలు చేసినా 
తగ్గనటువంటిది ఈ వెడి నీళ్ళు తాగగానే, ఉచ్చ్వాస నిశ్ళ్వాసలు మామూలుగా 
వచ్చాయి !! అని. అప్పుడు ఎదురుగుండా ఉన్న ఫకీరు చెప్పాడు శిరిడీ 
వెళ్ళమని. అప్పుడు నిశ్చయించు కొని కాలినడకనే షిరిడిచేరి సాయిని 
దర్శించి ఆశ్చర్యపోతాడు. ఎందుకంటే ఇంతకు ముందు అనేక చోట్ల 
చివాట్లు పెట్టి అనేక సార్లు కన్పించిన ఫకీరు అతనే. అప్పుడు బాబాను 
చూడగానే ఆయన ముస్లిం అన్న భావన అంతరించి శ్రీరామచందుడే 
వాసుదేవ రూపంగా అవతారంగా అచ్చట ఉన్నట్లు గోచరించి ఆనంద 
బాష్పాలు రాలగా, పశ్చాత్తాపంతో ఇంత కాలంగా తన తప్పుడు భావంతో 
గురువు పిలిచినా వెళ్ళని తన కర్మకు ఆవేదన పడి ఆయన కాళ్ళమీద 
పడి అపరాధము కోరుకొని సోతము చేశాడు. “సదానంద రూపం...” అని 
ఎనిమిది శ్లోకాలలో అష్టకము చెప్పాడు. దత్తాతేయ అవతారమే ఈయన 
అని తెలుసుకొన్నాడు. త్రిమూర్తి అంశయందు సృష్టి, స్థితి, లయకారకులైన 
పరబహ్మ ఎవరైతే ఉన్నారో 1)కళ్ళతో కనబడనటు వంటివాడు, 2) బుద్ధికి 
అందనటు వంటివాడు, 3) మనస్సునకు ఆతీతమైనటువంటి వాడు 


21 


అయిన పరబహ్మ భక్తులకి కనిపించడం కోసం ఒక ఆకారం ధరించే 
అవతరించారు. ఎవరైతే ఆయన పాదాల దగ్గరకి చేరుకుంటారో ఆనాటి 
నుంచే సద్గురువు వారియొక్క ఐహిక, ఆధ్యాత్మిక కర్మలన్నింటికీకూడా 
బాధ్యత తీసికొని దాని కర్మ నివారణ బాధ్యత ఆయన తిసుకొంటారు అనే 
నమ్మకం వారికి కలిగింది. అప్పుడు ఉపాసనీశాస్తిని పిలిచి ఆశీర్వదించారు 
బాబా. ఎవ్వరికి ఇవ్వలేదు అలా. ఆందరికీ 'అల్లామాలిక్‌' అంటే భగవంతుని 
అన్నుగహము ఎలా ఉంటే అలా జరుగుతుంది” అనే చెప్పేవారు. కానీ 
ఉపాసనిశాస్తిని పిలిచి 'నివు మూడు సంవత్సరములు ఇక్కడ కదలకుండా 
శిరిడీలో నా దగ్గర ఉండు నీ పద్దులన్నీ సరిచేసి పంపిస్తాను” అని చెప్పారు. 
ఉపాసనీ శాస్త్రికి తెలియదు పద్దులు సరిచేయటం అంటే ఎమిటి అని. 
వెంటనే రు.50/-లు దక్షిణ ఇవ్వమని అడిగారు బాబా. ఈయన దగ్గర 
రు.10/-లు కూడా లేవు. అదే విషయం బాబాతో అంటే ఊళ్ళో భిక్ష చేసి 
పెట్టమన్నాడు. ఎందువల్లనంటే బిక్షచేయడం వలన మనిషిలోని 
అహంకారం, అభిమానము నశించి, నేను ఎదో గొప్పవాడిని, నాకు చాలా 
అర్హంటుపనులున్నాయి అనే భావన పోతుంది. ఎదో గురువు దగ్గరికి 
వెళ్ళటం, భిక్ష చేయడం ఇదంతా ఎక్కడ జరుగుతుంది అనేభావన కూడా 
పనికిరాదు గురువు దగ్గర. అందువలన ఆ భావం ఉపాననీనుంబే 
తీసివేయడానికి భిక్ష చేయమని పంపించేవారు. అట్లా వారాలుంటూ, అన్నం 
తింటూ, సత్రంలో రోజూ సాయినాధుని సువించుకొంటూ కొన్నాళ్ళున్నాడు. 
అయితే ఈ ఉపాసనీ శాస్త్రికి కొన్ని అలవాట్లున్నాయి. అవి ఎమిటంటే 
చిన్నప్పటి నుంచీ ఆయన నేర్చుకొన్న జపం, గాయ్మతి మంతం చేసేవాడు. 
ఇట్లా ఉదయం ఎదోజపాలు, స్తోతాలు చదువుకొంటూ ఉండేవాడు. ఈ 


22 


సాయినాధుడు కేక లేసేవాడు. ఎప్పుడు జపం చేసినా మానేయమనే వాడు. 
ఈ ఉపాసనీశాస్తికి ఆశ్చర్యం! ఎమిటి? గురువు అనేవాడు జపం చేయమని 
చెప్పాలి, స్తోతాలు చదవమని చెప్పాలి. ఈయన జపం వద్దంటారు. ఏమిటి? 
“నోరు మూసుకొని కూర్చో అన్ని పనులు నేను చేస్తాను. నీవు ప్రశాంతంగా 
కూర్చో” అని చెప్పారు బాబా. సరే కొన్నాళ్ళకి విసుగొచ్చి జపం మానేసి 
గురువు చెప్పినట్లే వింటానని కూర్చున్నాడు. కానీ కొంతసేపయ్యాక తనకు 
తెలియకుండానే జపం మొదలయ్యేది. మనసులో జపం మొదలవగానే 
సాయినాధుడు కనబడి మళ్ళీ చివాట్లు వేసేవాడు. చివరికి మసీదునుంచే 
వెళ్ళగొట్టి ఊరిబయట ఖండోబా దేవాలయం దగ్గర కూర్చోమని చెప్పారు. 
ఖండోబా శివుడు, చుట్టు పక్కల శ్మశానం. ఉపాసని శాప్రికి శవాలంటే 
భయం. రాతికి దయ్యాలు భూతాలు వస్తేయోమోనని. కానీ సాయి ఆజ్ఞకు 
తిరుగులేదు. అందుకని నోరు మూసుకొని వెళ్ళి ఖండోబా దేవాలయంలో 
కూర్చున్నాడు. ఆ కూర్చున్నప్పుడు మనస్సు విడిచిపెట్టెశాడు. అలా విడిచి 
పెట్టగానే మనస్సు చాలా ఫ్ర అయింది. ధ్యాన స్థితి కలిగింది. ధ్యానప్టితిలో 
స్టేజి మీద చూచినట్లు ఒక్కొక్కటి చూచేవాడు. మొదటిరోజు ధ్యానంలో 
కూర్చోగానే ఒకవ్యక్తి మధ్య వయస్కుడు, 30. సంవత్సరముల వయస్సున్న 
వ్యక్తి త్రిశూలం పుచ్చుకొని వస్తాడు. వచ్చి శిరస్సుమిద చేయిపెట్టి ఆ 
పైన సీసామూత తీసినట్లు ఒక పెంకు తీసివేస్తాడు. ఆశ్చర్యపోతాడు. తన 
తల బద్దలైపోతుందేమోనని. అప్పుడు ఆ తలకాయలో చేయిపెట్టి జాడీలో 
ఊరగాయ తీసినట్లు ఒక్కోటి తీసి (ఒక్కోటి జ్ఞాపకం ఉండేవి కొన్ని జ్ఞాపకం 
ఉండవు.) మళ్ళీ సాయంకాలం అయ్యేసరికి శరీరంలోపవేశ పెట్టెసి 
మూతపెట్టేసి వెళ్ళిపోతుండేవాడు. ఆ (పకారంగా మెలుకువ వచ్చేది 


23 


ఉపాసని శాప్రికి. అప్పుడు బాబా పిలచి భిక్ష చేసి రా పో! అని పంపించేవాడు. 
మళ్ళీరాగానే కూర్చుంటే రాత్రికి ఇదే తంతు. ఇదే ప్రకారం జరిగేది. ఇలా 
ఒకటిన్నర, రెండు సంవత్సరాలు గడిచేటప్పటికి ఉపాసనిశాస్త్రికి అపూర్వ 
మైన అనుభవాలు కలిగాయి. కొన్ని మనకి తెలియవు. కొన్ని రికార్డులు 
కూడా ఉన్నాయి. [క్రమక్రమంగా బాబా చెప్పారు. 'ని కోర్కెలన్ని తీసేస్తు 
న్నానని, ని కర్మలన్ని కూడా క్షయం చేస్తున్నాను” నీవు మాతం కదలకుండా 
మెదలకుండా ఉండమని, ఎమి జరిగినా సరే!! నీ గత కర్మలు ఏవైతే 
ఉన్నాయో అవి అన్నీ వచ్చేస్తాయి. ఇప్పుడు దానికి తట్టుకొని నీవు నిలబడితే 
నీ కర్మశేషం పూర్తిఅవుతుంది. అని గత కర్మలు ఒక్కొక్కటిగా వచ్చేవి. 
ఇంటి నుండి డబ్బులు పంపటం మానేశారు. ఉద్యోగం, సద్యోగం లేకుండా 
అక్కడ కూర్చుంటే ఎవరు పంపిస్తారు? భోజనం పెట్టెవారు డబ్బు లేకుండా 
అరువు పెట్టం అనేవారు. కానీ పూర్వకాలం కాబట్టి పంక్తిలో కూర్చుంటే 
భోజనం లేదు అనేవారు కాదు. ఒక రోజు ఊళ్ళో అందరూ వేళాకోళం 
చేసారు అరువు భోజనానికి వచ్చాడు అని. ఈయనకి కోపం వచ్చి విస్తరి 
ముందు నుంచి లేచివచ్చేశాడు. ఆ రోజు సాయినాధుని దగ్గరకు వెళ్ళి 
కలుసుకొని నా కష్టాలు ఇలా ఉన్నాయని చెబుదామనుకుంటే కసురుకొని 
పొమ్మంటాడు. పోయి కండోబా దేవాలయంలో కూర్చోమన్నాడు. ఈ బాధకి 
ఆయన భరించలేక చివరికి అన్నం-మానేసి ఉపవాసం చేసి చచ్చిపోదామని 
నిశ్చయించుకొని కూర్చున్నాడు ఉపాసనీ శాస్తి. మర్నాడు ఉపాసనీ శాస్త్రి 
రోజూలా భోజనానికి ఎందుకు రాలేదు, ఎమిటి? అంటే, కొందరు 
ఉపవాసము చేస్తున్నాడు అనీ, ఈయన పేరు ఉపాసని కాదు ఉపవానని 
అని వేళాకోళం చేస్తారు. ఇది విని ఇంకా పౌరుషము వచ్చి - దుఃఖిస్తూ 


24 


సాయినాధుని దగ్గరకు వెలితే, మళ్ళి మామూలే 'కండోబా దగ్గరకి చెళ్ళు, 
నా దగ్గరకి రావద్దు, మాట్లాడవద్దు అని. చివరికి అన్నహారాలుమాని (బాణ 
త్యాగానికి నిశ్చయించు కొన్నాడు. కానీ పోయే అవకాశం ఎమీ కనబడలేదు!!! 
అప్పుడు అర్థమైంది సద్గురువు బలం ఎమిటో !! అన్నం తినకపోయినా 
(బతికించేది బాబా! 


అయినా పౌరుషం అనేది ఉండటం చేత ఉపాసనీ శాస్త్రి శరీరం 
అనేది పోవాలనే ఉద్దేశంతో అప్పుడు శిరిడీలో రోడ్డు బాగుచేస్తున్నారు. 
పదిమంది పట్టుకులాగే రోలర్‌లాగి రోడ్డు బాగుచేసేవాడు. పెంటకుప్పలన్నీ 
ఉఊడ్పేవాడు. అక్కడ లెటిన్‌లు, స్నానాల గదులు అన్నీ బాగుచేసేవాడు. 
అంటే శరీరం త్వరగా అరిగి పతనం అయిపోతుందని. భోజనం మానేసి 
మిటమిటలాడే ఎండలో ఇసుకలో పండుకొనేవాడు, సూర్యుని వంక చూస్తూ. 
ముళ్ళు, గాజుపెంకులు అన్నీ వేసుకొని పడుకొనేవాడు. మామూలు జనం 
ఎవరూ తన దగ్గరకు రాకూడదు, పలకరించకూడదు అని. ఏం చేసినా 
ఇతడి ఆరోగ్యం అభివృద్ధి అవుతోందే కానీ పాణం పోయే సావకాశం ఎమీ 
కనబడటం లేదు. తరువాత ధ్యానానికి కూర్చుంటే సమాధి స్థితి కలిగేది. 
అవన్నీ ఆధ్యాత్మికంగా బహ్మాండంగానే ఉండేవి. లౌకిక సమస్యలు మాతం 
పీడించేవి. 


ఒక రోజున టెలిగ్రామ్‌ వచ్చింది. భార్యకి తీవమైన ఆనారోగ్యం, 
చావు (బతుకుల మధ్య ఉందని, రమ్మనిను. ఉపాసని శాస్త్రికి భార్య అంటే 
అభిమానము. రెండు పెళ్ళిళ్ళు వరకూ పట్టించు కోలేదు కానీ, మూడవ 
పెళ్ళితో భార్య అంటే అభిమానము పెరిగింది. కనుక ఆఖరి చూపు 


25 


చూడమని వచ్చిన వార్త తీసుకొని బాబా దగ్గరకి వెళ్ళాడు పర్మిషన్‌ 
తీసుకోవాలని, ఆయన ద్వారకామాయిలో కూర్చుని ఈయన లోపలికి కూడా 
రాకముందే “పో... పోయి నేను చెప్పిన చోటనే ఉండు. పో అనే గద్దించారు. 
మూడు రోజులు అయిన తరువాత కనబడమన్నారు. సరె మూడు రోజులు 
అయిన తరువాత కనబడదామనుకుంటే భార్య పోయినట్లు టెలిగ్రామ్‌ 
వచ్చింది. అప్పుడు చాలా బాధపడ్డాడు. జీవితంలో ఎప్పుడూ చేయనటు 
వంటి నష్టం కలిగింది. కనీసం ఒక్కసారైనా ఆఖరిచూపులైనా నోచుకోలేదు 
అని. ఆ కోపంతో బాబా మందిరానికి వెళ్ళాడు, మళ్ళీ ఈయన మాట్లాడక 
ముందే బాబాఅంటారు “అటాచ్‌ మెంట్స్‌ ఉన్నటువంటి వాడివి యోగాభ్యా 
సం ఎందుకుచెశావు? మోక్షం ఎందుకుకోరావు ? ఇంటి దగ్గరే కూర్చోలేకపో 
యావా? నాదాకా అందుకువచ్చావు? అని. అపుడు సిగ్గుపడి కూర్చుంటాడు 
వైరాగ్యం మళ్ళీ పాక్టీస్‌ చెయ్యాలి అని. వైరాగ్యం అంటే నోటితో అన్నంత 
తేలికకాదు. ఇలా అనేకదశలు ఈఉపాసనిశాస్త్రి అనుభవించాడు. 


తరువాత మురుగు కాలువలలో నీరు బెపోసన పట్టేవాడు. ఎక్కడెక్కడ 
చెత్తాచెదారం అంతా భక్షణ చేసేవాడు. పేడని అమృతంలా తీసికొనేవాడు. 
ధ్యానము చేస్తున్నపుడు పిల్లవాళ్ళు వీపుమిదకు ఎక్కి మూతం పోసేవారు. 
కొందరు నెత్తిమీద పేడ వేసేవారు. వేళాకోళం చేసేవారు. అవి మొదట్లో 
చికాకు కలిగించేవి. కానీ తరువాత ధ్యానానికి కూర్చుంటే బయట 
(ప్రపంచంలో ఎమి జరుగుతోందో తెలీకుండా సమాధిస్థితిలో ఉండిపోయేవాడు. 
సంవత్పరకాలము అలా ఉండిపోయాడు. అటు తరువాత మళ్ళీ కళ్ళు 
తెరవగానే జలు వచ్చి ఎడిపిస్తారనుకొంటే వారందరూ వచ్చి మేళ 
తాళాలతో కాళ్ళు కడిగి ఈయనకి గురుపూజ చేయటానికి వస్తారు. అప్పుడు 


26 


ఈయనకి కోపంవచ్చి వారందరినిరాళ్ళు పెట్టి కొట్టి పంపించేస్తాడు. అలా 
నానా రకాలైనటువంటి అనుభవాలు ఈయన జీవితంలో జరిగాయి. 
అప్పుడు చివరకు అన్నీ అయిన తరువాత అప్పుడు సాయినాధుడు 
“గురుపొర్లమి'" రోజున భక్తులందరిని. పిలిచి తనను పూజ చేయటానికి 
వచ్చిన వారందరిని ఉపాసనీ శాస్త్రి దగ్గరకి వెళ్ళి ఆయన కాళ్ళు కడిగి 
పంచామృత అభిషేకం చేసి గురుపూజ చేయమన్నారు. ఎందుకంటె 'నాకూ 
అతనికి భేదం లేదు” అని. అపుడు ఉపాసనీశాస్త్రికి (బహ్మానుభూతి 
కలిగింది. ఈ బబహ్మానుభూతి అనుగ్రహించిన తరువాత ఇంకొక ఆరు 
మాసాలు ఉండమన్నాడు బాబా. కానీ ఆరుమాసాలు ఉండలేక ముందుగానే 
'సక్కోరి” అనే ప్రాంతం వెళ్ళి అక్కడ స్మశానంలో తన జీవితం అంతా 
వెళ్ళబుచ్చుకొన్నాడు. 

ఈ కర్మశేషం అంతా కూడా బాబా ఎవిధంగా పూర్తిచేసాడో మోక్షము 
ఇచ్చేంతవరకూ మూడు సంవత్సరాలలో చేశాడు. అంటే ఆయన రెండున్నర 
సంవత్సరాలే ఉన్నాడు. మూడు సంవత్సరాలలో సద్దురువు ఈ పనులన్నీ 
కూడా సాధనలో ఎట్లా సహాయం చేస్తాడో, కర్మక్షయము ఎట్లా చేస్తాడో 
తెలుస్తుంది. మనం ఎమనుకొంటాము ? ఉద్యోగము ఇప్పిస్తాడు, డబ్బు 
ఇప్పిస్తాడు, భోజనం పెట్టిస్తాడు అనుకొంటాము. అవి అన్నీ అక్కరలేని 
వాడికి, మోక్షము పొందాలనుకొనేవాడికి, మోక్షము రావడానికి ఎమైతే 
అటాచ్‌మెంట్స్‌ ఉన్నాయో అవన్నీ ఉపాసనీ బాబా దివ్యచరితలో ఒక్కొక్కటే 
తీసేశాడు. ఇదీ ఉపాసనీశాప్రి చరిత్ర. ఇది 1955లో ఒక పుస్తకం దొరికితే 
చూచాను తెలుగులో. మళ్ళీ ఇంత వరకు కనబడలేదు. ఉపాసనిబాబా 
1942లో హైదరాబాదుకు వచ్చి 1947వరకూ ఉన్నారు. అప్పుడు నైజాం 


2/ 


నవాబుయొక్క మంత్రి కిషన్‌ పసాద్‌ బహదూర్‌ ఈయన శిష్యుడై రోజూ 
వచ్చి పాదపూజ చేసేవాడు. ఒక రోజున గురుదక్షిణగా మీకు ఏదైనా 
ఇవ్వదల్పుకున్నాను. ఈ హైదరాబాదు అంతా మనదే. ఎక్కడ కావాలంటే 
అక్కడ మిరు చూపించిన చోటు మికు ఇస్తామని చెప్తాడు. అపుడు 
అసెంబ్లీ, సెకటేరియట్‌ వంటి ముఖ్యకూడళ్ళు అన్ని చూపిస్తే ఇటువంటి 
స్థలాలు బాగాలేదు అని చెప్పారు ఉపాసనిబాబా. ఆ రోజులలో ఊరు దాటిన 
తరువాత 20 మైళ్ళు దూరంలో ఎక్కడో పనికిరానటువంటి బండరాళ్ళ 
(పదేశం చూపించి ఆ |పదేశం నాకు ఇప్పించమని అడిగారు ఈ ఉపాసనీ. 
అది విని ఈ నవాబుయొక్క మంత్రి నవ్వి 'ఇది ఎందుకు పనికిరాదు. 
కనీసం చెట్లు మొలవవు, అక్కడికి వెళ్ళటానికి టాన్స్‌పోర్టు కూడా లేదు 
అదెందుకండీ?' అన్నాడు. అంటే ఇక్కడ నా గురువుయొక్క పాదుకలు 
ఉన్నాయి అన్నారు. అప్పుడు ఆ స్థలము బాగుచేయడానికి బండలు అవీ 
(తవ్వుతుంటే ఒక రాయి బయట పడింది. ఆ రాయిమిద పాదుకలు 
ఉన్నాయి. అంటే పాదాల అచ్చులు ఉన్నాయి. అప్పుడు ఉపాసనిని 
అడుగుతారు మీ గురువుయొక్క పాదాలు ఎట్టా వచ్చాయి ? అని. అడిగితే 
నా గురువు సాయినాధుడు హైదరాబాదులో ప్రత్యక్షం అయినపుడు అప్పుడు 
ఆ రాయిమీద నిలబడ్డపుడు ఆ పాదాలు అచ్చులు ఇవి అన్నారు. ఇప్పటికీ 
68 సంవత్సరాలుగా పాదుకలు అందులో ఉన్నాయి. హైదరాబాదులో 
వెతికి ఆ పదేశముపట్టుకొంటే అచ్చట మందిరము ఎర్పడి ఉంది. శిరిడి 
నుండి ఇద్దరు భార్యాభర్తలువచ్చి నిత్యమూ పూజా అదీ చేస్తుంటారు. 
అసలు బాబా షిరిడీనుండి ఇంతదూరం హైదరాబాదు ఎందుకువచ్చారు? 
ఎందుకనిరాయిమీద నిలబడితే పాదుకలు అయినాయి అంటే ఇక్కడ 


28 


హైదరాబాదులో ఒక సద్గురువు “బాబా షర్పుద్దీన్‌' ఉండేవారు. ఆయనకి 
'వలీయోంకా షా' అంటే సద్గురువులలో చకవర్తి వంటి బిరుదు. దక్షిణదెశాన 
ఎంతమంది సద్గురువులు ఉన్నారో వారందరికీ అతను సాామాట్‌. ఆయనతో 
మాట్లాడటానికి వచ్చారు బాబా. ఆయన సమాధిఉంది అక్కడ. ఆ 
వలీయోంకా షా చరిత చాలా విస్తారంగా ఉంది. మేము రోజూ వెళ్ళి 
కొన్నిరోజులు అచ్చట ఆయన సమాధిదగ్గర సాధనచేశాము. రోజూ 
సాయంకాలం ఆఫీసునుంచి రాగానే గం.6-30కు స్నానం అదీ చేసుకొని 
వెళ్ళే వాళ్ళం. చార్మినార్‌ దాటిన తరువాత 12 మైళ్ళువెళ్ళాలి. వెళ్ళి అచ్చట 
కూర్చుంటే తెల్లవారురూమున గం.5-00లకు ఫస్ట్‌బస్‌ వచ్చేది ఊళ్ళోకి 
వెళ్ళడానికి. దాంట్లో తిరిగి వచ్చి మామూలుగా ఆఫీసుకి అదీ వెళ్ళేవాళ్ళం. 
ఇలాగ 3 సంవత్సరములు గడిచాయి. ఆ సమాధికి నమస్కారం పెట్టి 
ఇందులో ఎదైనా మహాత్మ్యం ఉండేటట్లెతే ఇక్కడే నిదర్శనం కనబడాలి, 
కనబడితేనే |పార్థిస్తాం అని నమస్కారం పెట్టగానే అక్కడనే బాబా 
కూర్చున్నట్టుగా సింహాసనం మీద కిరీటం పెట్టుకొని కూర్చున్నట్లుగా 
దర్శనమైంది. అప్పుడు వారికిని, వరికినీ ఉన్నటువంటి ఎంబంధమూ, 
ఈ సద్గురువు యొక్క విశేషం తెలిసింది. 

ఇప్పటికీ పిశాచం పట్టినవాళ్ళు, భూతాలుపట్టిన వాళ్ళు ఎక్కడా 
తగ్గనటువంటి వాళ్ళని తీసికొని వచ్చి ఆయన సమాధి దగ్గర గొలుసులేసి 
కట్టేస్తారు. ఎందుకంటే వాళ్ళు సామాన్యంగా ఆయన దగ్గర కూర్చోలేరు. 
కేకలేస్తుంటారు, అరుస్తుంటారు, మమ్మల్ని వదిలేయండి అని. అలా 
కొన్నిరోజులు అయిన తరువాత వాళ్ళదగ్గర పిశాచం ఈ “ఈవిల్‌ పవర్‌” 


29 


వదలి వాళ్ళు పూజ అదీ చేసుకొని వెళుతుంటారు. (యాభై సంవత్సరాల 
నుండీ అక్కడ సమాధి ఉంది.) ఈ సమాధి, దాని చరిత అడిగితే 
చమత్కారంగా ఒక కథ చెప్పారు. జెరంగజేబు మన దేశాన్ని పాలిస్తుండగా 
అతను ఒక రకమైన నాస్తికుడు. భగవంతుడిని నమ్ముతాడు కానీ ఈ 
సద్గురువులనూ అదీ నమ్మడు. వళ్ళంతా దొంగలని ఆయన ఉద్దేశ్యం. 
ఒక రోజున ఎం చేశాడంటే ఈ మహాత్ముల సమాధులు ఎవైతే ఉన్నాయో 
అవన్నీ తవ్వి పారేయమన్నాడు. ఆర్డర్‌ జారీచేశాడు. చేస్తే, ఆ సైనికులకి 
భయం, వాళ్ళకు ధైర్యం చాలలేదు. అప్పుడు తానే దగ్గర ఉండి (తవ్వి 
పారేయిస్తున్నాడు. దానికి అంతా ఒక టెస్ట్‌ పెట్టాడు ఎవరైతే మహాత్ములు, 
గొప్పవారు అనే సమాధి ఉంటుందో ఆ సమాధి దగ్గరికి వెళి ఆయనపసేరు 
పిలిచి మూడుసార్లు గట్టిగా కేకలేసేవాడు. సమాధానం వస్తే ఆ సమాధిని 
విడిచిపెబ్బేవాడు. రాకపోతే ఆసమాధిని పగులగొబ్బెవాడు. అలా హైదరాబాదు 
వచ్చినపుడు ఈ సమాధి దగ్గరకి వచ్చి మూడు సార్లు కేకలేసాడు. పలుకలేదు. 
అప్పుడు గడ్డపార తీసికొని దానిమిద వేయబోతుంటే అప్పుడు లోపలనుంచే 
కేక 'క్యా హై బేటా?” 'ఎమిటా విషయం?" అని. ఆశ్చర్యపోయాడు. అప్పటికి 
రెండు, మూడువందల ఎళ్ళనాడు జీవ సమాధి అయ్యాడు ఆయన. 
అప్పుడు దానిమీదగుడ్డలు అంతా చెమర్చినాయి నిళ్ళుపోసినట్లుగా. వెంటనే 
ఈయనకి చెమట్లు పోసి “నేను పిలవగానే ఎందుకు పలుకలేదు ?” అన్నాడు. 
అపుడు ఆయన ఒక తిట్టు తిట్టి 'గడేకే బచ్చే (గాడిదకొడకా) అప్పుడు 
నేను జపం చేసుకుంటున్నానురా!' అన్నారు. అంటే ఆయన ఇప్పటికీకూడా 
జీవసమాధిలో ఉన్నారన్నమాట. ఆయనతో ఎదో పనిబడి సాయినాధుడు 
వచ్చినప్పుడు ఆరాయిమీద కదలకుండా నిలబడినప్పుడు రెండుపాదాల 


30 


అచ్చు సుపడినాయి. ఇప్పటికి పూజ చెస్తున్నారు. ఇటువంటి చితాలెన్నో. 


పునర సద్దురువులను వెతుకుకుంటూ వెలితే ఆది ఒక రకమైన 
జీవితం. వాళ్ళని వెతికి పట్టుకోవడానికి కొన్ని ప్రక్రియలు ఉన్నాయి. వాళ్ళని 
గుర్తించడానికి అనుభవంకావాలి. అలాంటివి చేసేవాళ్ళం. అది వేరే కథ. 


ఇలాగే గుంటూరు వెళ్ళినప్పుడు చదువుకోవడానికి మిత్రులని 
అడిగాను. (ప్రతిచోటా మహాత్ములు ఉంటారుకదా! బతికి ఉన్నవారో, 
జీవసమాధి అయినవారో అటువంటి వారు ఇక్కడ ఎక్కడైనా ఉన్నారా 
అని. అబ్బే గుంటూరులో ఎ మందిరాలు లేవని అన్నారు. 


రంగన్నబాబుగారని ఒక అవధూత ఉన్నారు. ఆయనతో పరిచయం 
అదీ వేరే కథ. ఒక రోజున గుంటూరు వెళ్ళినపుడు బాబూ ఇక్కడ ఎవరన్నా 
మహాత్ములు ఉన్నారా? అన్నాను. అంటే మనోళ్ళా! ఉన్నారు బాబూ. మన 
వాళ్ళందరినీ చూపిస్తాను అని చేయి పుచ్చుకున్నారు. ఎమిటి ? మనవాళ్ళు 
అంటున్నారు, మేము బంధువులము కూడా కాదు!! అనుకొంటూ ఆయన 
వెంట నడిచాను. అప్పుడు ఆయన నన్ను రిక్షావాళ్ళు ఉండే పదెశానికి 
తీసికొని వెళ్ళారు. కూలివాళ్ళు, తాగుబోతులు ఉండే ఆ ఎరియాను 
చూస్తుంటే “ఎం పరవాలేదు మన వాళ్ళ దగ్గరకే తీసికెళతాను” అని ఒక 
దూదేకుల వాళ్ళ ఇంటి ముందు తీసుకెళ్ళారు. అచ్చట ఒక 70 ఎళ్ళ 
వృద్ధురాలు ఉంది. “ఇదిగో అవ్వా! మన గురువుగారిని తిసుకొని వచ్చాను” 
అని అన్నారు. నమస్కారం పెట్టాను. “బాబూ ఎమిటి మీరు నమస్కారం 
పెడతారు” అంది. రంగన్నబాబుగారితో “ఎమిటి ఈవిడ విశేషం?” అని 
అడుగుతుంటే. అబ్బే ఎమీలేదు (అని రంగన్నబాబుగారు చెప్పబోతుంటే) 
'నీకేం తెలీదు బాబూ” అంది ఆవిడ. అంటే రంగన్నబాబుగారు నవ్వి 
31 


ఇదిగో మనం బయటాళ్ళకి చెప్పక్కర్లెదు. బాబుగారుమనొళ్ళి అంటూ 
“ఏమీలేదు! ఈవిడ ఎవరూ లేనప్పుడు 3 అడుగులు పైకిలేస్తుంది జపంలో 
అంటే!’ అన్నారు. ఊరుకో బాబూ ఎమి లేదు అంది అవిడ. 'అలాకాదు 
నీవు నీ గురువుమిద ప్రమాణంచేయి అన్నాడు” అంటే అప్పుడు ఒప్పుకొంది 
ఆవిడ. అపుడు ఆవిడ ఆశీస్సులు తీసికొన్నాను. 


అలా ఇంకోచోట ఒకమ్మాయి దిగంబరంగా ఉంది అప్పటికి 12 ఏళ్ళ 
నుండీ అన్నహారాలు లేకుండా ధ్యానసమాధి స్థితిలో ఉంది, ఆవిడనుకూడా 
చూపించారు. విళ్ళుకూడా మనోళ్ళే బాబూ. ఎక్కడెక్కడో తపస్సు చేస్తుంటారు. 
అందరూ మనోళ్ళే అందర్నీ చూడాల అని చూపిస్తూఉంటే నేను వెళ్తూఉన్నాను. 

అప్పుడు నేను అన్నాను ఎవరైనా పెద్దవాళ్ళు, మహాత్ములు ఉన్నారా?” 
అంటే ఇప్పుడున్న వాళ్ళందిరినీ చూపించేశాను కదా! అన్నారు. అలాకాదు 
పూర్వీకులెవరైనా, ఇంకా పెద్దవాళ్ళు ఎవరైనా ఉన్నారా ? అంటే అప్పుడు 
ఆయన ఆలోచించి 'ఆ! కాలేషా మస్తాన్‌ సాబ్‌' ఉన్నారు అన్నాడు. ఇప్పుడు 
న్నాడా అంటే 'ఆ ఆయన సమాధి ఉంది. సమాధి ఉంటే ఆయన ఉన్నట్లే 
నయ్యా” అని అప్పుడు తీసికెళ్ళి చూపించారు. వెళ్లే ఆయన చరిత్ర అది 
వింటే - ఈ మస్తాన్‌ బాబా సిటీ ఇంకా డెవలప్‌కాకముందు అక్కడ చెట్ల 
కింద కూర్చొని హుక్కా పీలుస్తూ ధ్యాన సమాధిలో ఉండేవారు. ఆయన 
ధ్యానం చేసేటపుడు తలకాయ ఒక చోట, కాళ్ళు ఒక చోట, చెతులు ఒక 
చోట, మొండెం ఒక చోట అలా పడుండేవి. ఇండయోగంలో ఉండేవారు. 
ఎవరైనా వస్తే అప్పుడు మాతం లేచి కూర్చునేవాడు, వాడు భయపడ్తాడేమో 
అని. తరువాత మామూలుగా ఖండయోగంలో ఉండేవారు. అలా అక్కడ 
తిరిగే చిన్నపిల్లలు చుట్టుపక్కల గుడిశెలలో ఉన్నపిల్లలు ఆడుకోవడానికి 


32 


వస్తే అక్కడ ఉన్న ఇటుకలు (పోగుచేసి ఇటుకకి, ఇంకొక ఇటుక రాయి 
కొట్టి ముక్కలు చేసి పసాదమని పెట్టెవారాయన. ఎవరో చెప్పారుట ఈ 
ఫకీరు మీ పిల్లలందరికీ ఇటుకలు, మట్టీ అదీ తినిపిస్తూ అలవాట్లు 
చేస్తున్నాడు అని. తరువాత వాళ్ళ వాళ్ళు వెళ్ళి చూస్తే మస్తాన్‌ కొట్టి 
ఇచ్చిన ఇటుక ముక్కలు వారి చెతులలోకి మారగానే బెల్లం ముక్కలుగా 
అయ్యేవట పిల్లలందరి దగ్గరా! అపుడు ఆయన మహాత్ముడని వారందరూ 
తెలిసికొన్నారు. ఆయన దగ్గర ఒక కోడిపెట్ట ఉండేది. రోజూ ఒక పాట 
పాడుకొంటూ ఉండేవాడు. ఎన్నిరోజులైనా గ్రామ్‌ఫోన్‌ రికార్డ్‌లాగా అదేపాట 
పాడుకొంటూ ఉండేవాడని రంగన్నబాబు చెప్పారు. ఆపాట అర్ధం ఎవరికీ 
తెలిసేదికాదట. ఆయన (ప్రచారమూ వైభవమూ చూసేసరికి చుట్టూ ఉన్న 
ముస్టింలందరికీ కన్నుకుట్టింది. ఈయన హిందువులందరినీ చేరదీస్తున్నాడు 
అని. అప్పుడు వాళ్ళు ఎమి చేసారంటే ఆయన కోడిపెట్టని పట్టుకొని కోసి 
కూర చేసారు. ఈయన అలా అలా తిరిగి వచ్చెసరికి లేదు. ఆ పక్కనఉన్న 
సాయిబులని అడిగాడు 'కహా కా బేకా జాతా' నా కోడిపెట్ట ఎక్కడికి వెళ్ళింది 
అని. అదుగో ఇందులో ఉందని గిన్నె చూపించారు.ఆయన చూశాడు. 
గిన్నెమూత ఓరగా ఉంది. ఆవిర్లు కొడుతూ ఉడుకుతోంది. 'అరే బేకాఅచ్చా 
ఆవో” అన్నారు. అందులోంచి ఎగిరి బయటకి వచ్చింది అది! వాళ్ళ 
టైమ్‌ బాగుంది. తిన్నాక తెలిసింది కాదు. కడుపులోంచి బయటకు వచ్చేది!!! 
ఆ రోజునుంచీ 'కాలేమస్తాన్‌' జోలికి ఎవ్వరూ వెళ్ళేవారు కాదు. ఎప్పుడైనా 
రోడ్డు మీద వర్షం వస్తే నాలుగు రోడ్లు కలిసే టాఫిక్‌ సెంటరులో 
పడుకొనేవాడు. లారీలు పోనీ, బస్సులు పోనీ, ఎవన్నా పోనీ, నడిరోడ్డుమీద 
కూర్పుండే వాడు. ఆయన కూర్చునేంత చోటు వర్వం పడేది కాదు. మిగతా 


స్తే 
టి 
డు 


33 


అంతా వర్షం కురిసెది. ఇటువంటి విచితాలు అన్ని కూడా ఉన్నాయి 
కాలే మస్తాన్‌వి. అక్కడికి వెళ్ళినప్పుడు. ఆయన ఎప్పుడో చేసిన విచిత్రాలు 
చెప్పారు రంగన్నబాబు!. ఈ మస్తాన్‌ బాబాగారి దగ్గర చాలా బలం ఉంది. 
ఇప్పటికి కూడా బలవంతుడే అని. అలా రంగన్న గారి దగ్గర అనుకున్న 
తరువాత ఒకసారి బెజవాడ మీదుగా వెళుతుంటే అరంటు పనిమీద 
గుంటూరు వెళ్ళాల్సి వచ్చింది. బస్‌ దొరకలేదు మాకు. ఎవరోఒక (ఖఇెండు 
(పక్కన ఉండి. ఫరవాలేదు బాగానే ఉంటుందని లారీలోఎక్కిచ్చాడు. మదాస్‌ 
పోతుందిలారీ. వాడికి రు.50/-లు ఇస్తామని. అప్పట్లో రు.50/-లు చాలా 
ఎక్కువ. బెజవాడ దాటాక నిద్దర ముంచుకు వచ్చింది. వాళ్ళు గుంటూరు 
ఊళ్ళోనే కాఫీలు, టిఫిన్‌లు తీసుకొన్నారు. మళ్ళీ బయలు దేరింది. మాకు 
ఊరు వచ్చినట్లే తెలీదు. అప్పుడు లేచి ఎమయ్యా ఎక్కడికి వచ్చాం అంటే 
గుంటూరు దాటాం సార్‌ అన్నాడు. దాటటం ఎమిటయ్యా మము, ఇక్కడేకదా 
దిగాలి అని చివాట్టుపెట్టి దిగాం. ఇది ఎమిటా ఇలా దింపాడు అనుకొంటూ. 
దిగిన తరువాత చూచుకొంటే జేబులో గోల్డ్‌ ఫౌంటేన్‌ పెన్ను, పర్స్‌ సీట్లో క్రింద 
జారిపోయాయి. బంగారు పెన్ను పోయింది సరే. జేబులో చిల్లర డబ్బులు 
కూడా లేవు. అర్ధరాతి ఎవరింటికి పోయి డబ్బులు కావాలని అడుగుతాము. 
అప్పట్లో తెలిసినవారుకూడా ఎవరూలేరు! తెల్లవారుజాము ఇది ఎమిటయ్యా 
ఈ పదేశము, జెండా అదీ ఉంది అని అక్కడ వాకబు చేస్తే ఇది కాలే 
మస్తాన్‌ దర్గా అండీ అన్నారక్కడ. అయితే సరైన పదేశానికే వచ్చాము 
అని కాళ్ళు, చేతులు కడుక్కొని అగరు వత్తులు వెలిగించి అపుడు అను 
కొన్నాను. సంకల్పము “నీ యొక్క శక్తి గానీ ఇప్పుడు పనిచెస్తుంటె ఇప్పుడు 
పోయిన మా వస్తువులు కనబడితే నమ్ముతాము లేకపోతే మానుకొంటాము” 


34 


అని. అప్పుడు కాసేపటికి లారీ తిరిగి వచ్చింది. సార్‌ మీ పర్స్‌, మి పెన్‌ 
అందులో పడిపోయినాయి సార్‌ అంటూ లారీవాడు మా పెన్‌ మాకిచ్చి. 
మళ్ళీ మీరు పోలిస్‌ కేస్‌ అదీ పెడితే మాకు ప్రమాదము కదా! అని. 
అప్పుడు చూచిన వాళ్ళు ఆశ్చర్యపోయారు. ఎప్పుడూ లారీ వాళ్ళిలా వెనక్కి 
రారుట. ఇప్పుడితను వచ్చాడు. అప్పుడు కాసెపు కూర్చుని విభూది తీసికొని 
వెళ్ళాను. అక్కడ కూర్చొని ప్రార్ధన చేసుకొని వెళ్ళాను. అప్పటి నుంచే 
మాకు ఇలాంటి నిదర్శనాలు కనబడుతుంటాయి. 

ఆ తరువాత ఐ.ఎ.యస్‌. ఆఫీసరు అయిన తరువాత గుంటూరు 
కలెక్టరు ఆఫీసు ఇన్‌ స్పెక్షన్‌కి వెళ్ళాను. కొంత మంది |ఫెండ్స్‌కి చెప్పాను. 
ఇక్కడ కాలేమస్తాన్‌ దర్గా ఉంది మిరు ఎప్పుడైనా చూశారా ? అని. విన్నాం 
కానీ మేము ఎప్పుడూ వెళ్ళలేదు. అంతా అలగాజనం పోతారు మనలాంటి 
డీసెంట్‌ వాళ్ళు పోరు అని. ఓరి వెధవా నీవు డీసెంట్‌ ఫెలోవాఅనుకొని 
సరే నేను వెళుతున్నాను వస్తావా ? ఇక చచ్చాడు వాడు. నేను డీసెంట్‌ 
ఫెలోనేగా. కలెక్టరుగారి కారులో బయలుదేరాము. ఎక్కడికి సార్‌ అన్నాడు 
డ్రైవరు. కాలే మస్తాన్‌దర్గా దగ్గరికి అన్నాను. వాడు డౌట్‌గా రెండుసార్లు 
అడిగాడు. చెప్పానుగాపోనీ అన్నా. ఏమండి ఈ మస్తాన్‌గారు చాలా గొప్పవారా 
అడిగాడు. పక్కనున్న వాడు. చూస్తాడుగా అని ఊరుకొన్నాను. మండువేసవి 
కాలంలో జూన్‌లో వెళ్ళాము. నుంచుంటే కాళ్ళు మాడి పోతున్నాయి. ఒక 
కొబ్బరికాయ తీసికొని లోపలికి వెళ్ళుతుంటే లోపలదర్గాలో ఉన్నాయన 
నన్ను గుర్తు పట్టాడు. పరిగెట్టుకు వచ్చాడు. నేను కొంతడబ్బు ఇచ్చి 
అచ్చటవున్న ఫకీరులందరికీ భోజనం సంతర్పణ ఈయండి అని లోపలికి 
వెళ్ళాను. లోపలికి వెళ్ళి ప్రార్థన చేద్దామని ఆయన అనే లోపల జల్లుమని 


35 


వర్షం కురిసింది చూస్తుండగానే! అప్పటికప్పుడు! మేఘాలు లేవు!!! జోరున 
వర్తం కురిసింది. అప్పుడు వాళ్ళందరికీ ఆశ్చర్యం కలిగింది. శక్తి ఉందా 
మన్తాన్‌ బాబాకి అని వారు అడిగిన రెండు నిమిషాలకి అక్కడ వర్షం 
పడటం, మేము కూర్చున్నంతసేపు. పూజ అయి బయటికి వచ్చేటప్పటికి 
ఏమీలేదు. ఇలా చాలాచోట్ల బోలెడంతమంది మహానుభ్లావులతో అనుభవాలు. 
అవన్నీ చెప్పాలంటె చాలా టైమ్‌ పడుతుంది. 


దీనిని బట్టి ఎమి తెలుస్తుందీ, అంటే ఒక సద్గురువు అనేటు 
వంటివాడు మన కోసం ఎవిధంగా సహాయం చేస్తాడు ? డైరెక్టుగా తాను 
హెల్ఫ్‌ చేయగలుగుతాడు. ఒకసారి మహాత్ములందరినీ దర్శించాలని కోరిక 
మాత్రంఉంది. ఈపారంభం మొదలు ఎట్లా అయిందంటే ఈ ప్రార్ధించింది 
నిజమైతే, గురువే నిజమైతే, గురువుయొక్క మహిమ నిజమైతే నేను ఎక్కడికీ 
వెళ్ళి ఎ ప్రయత్నము చేయను, ఎవర్ని అడగను, ఎంక్వైరీ చేయను. 
వాళ్ళే మన దగ్గరికి వచ్చి తెలిసేట్టు చేబితేనే వెళ్ళేట్లు సంకల్పం చేసికొన్నాను. 
మామూలుగా జరిగే పనికాదది. ఆ |పార్థన చేసినప్పటినుండే ఎవరో ఒకరు 
వాడంతట వాడే వచ్చి చెప్పేవాడు. ఇదిగో ఫలానా చోట ఫలానా సాధువు 
ఉన్నాడు, లేకపోతే ఫలానాఫకీరు ఉన్నాడు, ఫలానా సద్గురువు ఉన్నాడు 
వెళ్ళి చూచిరా అని. 
నేను ఆఫీసుకి, ఇంటికీ తప్ప ఎక్కడికీ వెళ్ళే వాడిని కాదు. 1962, 
1961 ఆ ముందు. ఆ రోజులలో ఎక్కడికీ వెళ్ళేవాడిని కాదు. ఓ రోజునా 
దగ్గర పనిచేసే గుమస్తా వచ్చి నమస్కారము పెట్టి 'సార్‌ ఈ ఊళ్ళో చాలా 
గొప్ప సతురుషుల సమాధిఉంది. ఫలానా మహాత్ముడని చెప్పాడు. 
హైదరాబాద్‌ స్టేషన్‌ పక్కనే ఆ దర్గా ఉంది. కానీ చాలామంది దాని 


36 


(పక్కనుంచే వెళ్తారు కానీ దానినిచూడరు. దాని గొప్పతనమేమిటో తెలీదు. 
అంతకు రెండురోజుల ముందరే కలలో సమాధి కనబడి, ఆ సమాధి 
మందిరము దాని వ్యవహారం అంతా కనబడింది. ఎందుకు ఇట్లా 
కనబడింది, సమాధి కనబడితే చెడా ? మంచా? ఇంతలోనే (ప్రొద్దున మా 
ఆఫీసులో అతనొచ్చి ఈ విషయం చెప్పాడు. అతనూబాహ్మడే. నను 
అన్నాను '“నీవేవూో [బాహ్మడివి. ఈ మున్సింల దరాల చుట్టా 
తిరగటమేమిటని ?' అంటే అతను “అలా అనకండి సార్‌! ఆయన చాలా 
గొప్పవాడు” అని. 'యూసఫ్‌సాబ్‌ దర్గా అని మిరు పేరు వినే ఉంటారు. 
ఆ యూసఫ్‌ సాబ్‌ చరిత ఎమిటంటే హైదరాబాదును గోల్కొండ నవాబులు 
పరిపాలన ఉన్నప్పుడు చెప్పులు కుట్టుకుంటూ ఉండేవాడు ఈ యూసఫ్‌ 
సాబ్‌ అనేటు వంటి సద్గురువు. రోడ్డు పక్కన ఎవరికి తెలీకుండా 
ఉండటంకోసం. కాని ఎవరైనా హరిభక్తులు, విష్ణుభక్తులు, గొప్పవాళ్ళు 
వస్తేమాత్రం వాళ్ళదగ్గర చెప్పులు కుట్టిచ్చి డబ్బులు మాతం తిసుకొనేవాడు 
కాదు. ఎలాతెలిసేదో ఆ చెప్పులు ముట్టుకోగానే తెలిసేదిట ఎవరు భక్తులో. 
అంటే రోజుకి ఆరు జతలు కుడితే ఒక జత ఫీగా పెట్టేవాడు. భక్తులకి 
ఇచ్చేవాడు. మిగతావారి వద్ద డబ్బులు తీసుకొనేవాడు. కానీ ఎవ్వరికీ తెలీదు 
ఈయన సద్దురువుఅని, చెప్పులు కుట్టేవాడనే తెలుసు. 


గోల్కొండ నవాబుల కాలంలో బెరంగజేబు గోల్కొండ వచ్చి గోల్కొండ 
జయించాలని ఆరు మాసాలు ముట్టడిచేశాడు. ఫిరంగులతో ఆరువూసొలు 
పట్టింది. వర్షాలు, తుఫొనుగాలి, రోగాలు, సైన్యవుంతా చచ్చారు. 
అయినాగాని గోల్కొండవశం కాలెదు. అపుడు ఆయన చాలా దిగులుపడి 


37 


ఎమిచేయాలి ఈ గోల్కొండని ఎలాపట్టుకోవాలి అని.ర్మాతిపూట తుఫానువచ్చి 
డేరాలన్నీ పడిపోతుంటే, నిలబడలేకపోతుంటే అపుడు ఆయన మారు 
వేషంలో వర్తకుడి వేషంలో తన సైనికులు, ప్రజలు ఎమిచేస్తున్నారో వారు 
ఎమి మాట్లాడుకొంటున్నారో అని ప్రతిచోటా వెతుకు తున్నాడు. ఒకచోట 
ఒక చెట్టుకింద గుడ్డకట్టి మామూలుగా డేరాలాగా. దానిలో [కొవ్వొత్తి 
వెలిగించి ఆ కొవ్వొత్తి వెలుగులో “ఖురాను చదువు కొంటున్నాడు. 
ఇంతతుఫానులో డేరాలు ఎగిరిపోతున్నాయి, గాలి బహ్మాండంగా వీస్తోంది. 
కానీ (కొవ్వాత్తి కదలకుండాఉంది. దానితో ఖురాను చదువుకొంటున్నాడు 
మామూలుగా. అది చూచి ఆశ్చర్యపోయాడు బెరంగజేబు ఎమిటి ఇంత 
వాన, తుఫానులో చలించకుండాఇచ్చట కూర్చొని పారాయణ చేయటం 
ఏమిటి ? క్యాండిల్‌ కదలకుండా ఉండటం ఎమిటి? అని ఆశ్చర్యపోతూ 
అక్కడికి వెళ్ళి నమస్కారం చేశాడు. 'సలామ్‌”' అని. 


యూసస్‌సాబ్‌ :- ఎవరుమీరు? 
కొరంగజేబు :- నేనోదో మామూలు వాడిని, వర్తకుడిని 


యూసఫ్‌సాబ్‌ :- మొఘల్‌ స్మామాట్టు వర్తకుడి వేషం వేసుకొని 
ఖిక్షమెత్త డానికి అవసరం ఎమొచ్చింది ? 


అప్పుడు బెరంగజేబు ఉలిక్కిపడి కాళ్ళ మద పడి. 
జొరంగజేబు  :- మిరు మహాత్ములని తెలుసుకొన్నాను 
యూసఫ్‌ సాబ్‌ :- 'ఎంకావాలి మీకు?” 


బెరంగజేబు :- ఇలా గోల్కొండని ఆరు నెలలుగా ముట్టడిస్తే మాకు 


38 


ఎమి స్వాధీనం కాలేదు. చలనం లేకుండా ఉంది. మీ సహాయం, మీ 


ఆశీస్సులు కావాలి, 
యూసఫ్‌ సాబ్‌ :- అలాగా నేను చెప్పులు కుట్టుకొన వాడిని నేనేం చేస్తాను? 


బెరంగజేబు :- మాకదంతా తెలిదు మీరు భగవంతుని స్వరూపం. 
మీరే మాకు సహాయం చేయాలి. మీరు ఎమి అడిగినా ఇస్తాను. 


యూసఫ్‌సాబ్‌ :- సరే నేను నీకు సహాయం చేస్తాను నాకు ఎంత ఇస్తావు? 
కౌరంగజేబు  :- లక్షవరహాలు ఇస్తాను 


సరేనని అపుడు ఆయన నీవు ఇక్కడే కూర్చోమని చెప్పి జోలె తీసికొని 
గోల్కొండ నవాబు దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి 


యూసఫ్‌సాబ్‌ :- నీ గోల్కొండ కోట ఓడిపోకుండా కాపాడాలంటే నాకెంత 
డబ్బులు ఇస్తావ్‌ ? 


గోల్కొండ నవాబు:- నీకు ఎంత కావాలో చెప్పు అంత ఇస్తాను 


యూసఫ్‌ సాబ్‌ :- నాకు అవతల వ్యక్తి బెరంగజేబు లక్ష వరహాలు 
ఇస్తానన్నాడు. నీవు ఎంత ఇస్తావ్‌? 


గోల్కొండ నవాబు :- జౌరంగజేబుకన్నా వేయి వరహాలు ఎక్కువ ఇస్తాను. 
ఈ యూసఫ్‌ సాబ్‌ మళ్ళీ బెరంగజేబు దగ్గరికి వచ్చి 


యూసఫ్‌ సాబ్‌ ':- (బెరంగజేబుతో) నవాబుగారు నీకన్నా వెయి వరహాలు 
ఎక్కువ ఇస్తానన్నారు. మరి నీ సంగతి ఏమిటి? 


కొరంగజేబు  :- రెండువేలవరహాలు ఎక్కువ ఇస్తాను? 


39 


మళ్ళీ ఈయన గోల్కొండ నవాబు దగ్గరికి వెళ్ళాడు. ఈ విధముగా గోల్కొండ 
నవాబు దగ్గరికి, బొరంగజేబు దగ్గరికి చాలాసార్లు తిరిగే సరికి వీరికే 
విసుగొచ్చింది. ఇదేమిటి ఈయన మహాత్ముడు ఊరకే బేరమాడుతున్నాడు, 
చేయదలచు కొంటే సహాయం చేయాలి లేదా మానెయ్యాలి అనుకొని చివరికి 
గోల్కొండనవాబు నీకుఇచ్చేది ఎదోఇస్తాను. అంతకుమించి అడగొద్దు 
అంటాడు. అపుడు ఈయన బెరంగజేబు దగ్గరికి వచ్చి నవాబు ఈవిధంగా 
అన్నాడు మరి నీ సంగతేమిటి అన్నాడు. అపుడు బెరంగజేబు రెండు 
లక్షలవరహాలు ఇస్తాను అనగానే సరే పో గెలుపునీదే అని వెళ్ళి పోయాడు. 
వెంటనే గోడ బద్దలు కావడం, అపుడు బెరంగజేబు ఈయన అనుగ్రహం 
సంపాదించి గోల్కొండ కోటను వశం చేసికొని డబ్బు తిసికొని వెళితే ఈయన 
కనిపించలేదు. ఆయన ఎక్కడైతేఉండి చెప్పులు కుట్టుకుంటూ కనిపించాడో 
అక్కడ సమాధి, మసీదు కట్టించాడు. అక్కడ ఇప్పుడు కూడా అనేకచిత్ర, 
విచితాలు అనుభూతులు జరుగుతున్నాయి. ఒకనారి ఆయన రాత్రులు 
తిరుగుతూ ఉండటం చాలా మందికి దర్శనమివ్వడం జరిగేది. కానీ 
మొత్తానికి ఈ సాధువులు అందరూ చాలా విచితమైన మనుషులు. అంటే 
వాళ్ళకి ప్రకృతి చేత అడ్డంకులుగానీ ఎమీ ఉండవు. 


తైలింగస్వామి అని ఒకాయన దిగంబరంగా కాశీలో తిరుగుతూ 
ఉండేవాడు. ఈయనను తిసికెళ్ళి జైలులో పెట్టి తాళం వేసి బయటకు 
వచ్చేసరికి ఈయన రోడ్డుపై తిరుగుతూఉండేవాడు. ఇట్లా చాలాసార్లు జరిగేది. 
ఈయనకూడా గొప్ప దిగంబరసాధువు. అనుకోకుండా నేను బెరంగజేబు 
కట్టించిన సమాధి మందిరాన్ని దర్శించడం, విచితమైన అనుభూతులు 


40 


పొందడం జరిగింది. ఎవరెవరో వస్తూఉండేవాళ్ళు. గొప్ప గొప్ప రహస్యాలు 
అక్కడ అది ఉంది, ఆ మహాత్ముడు ఉన్నాడు అంటూ చెప్పుతూ ఉండేవాళ్ళు. 
ఇది సద్దురువుచేసే సహాయం. ఎందుకంటే మనం మహాత్ములను గుర్తించ 
లేము. అందువల్ల పుణ్యక్షేతాలుగాని, తిరయాతలు గాని వెళ్ళేటప్పుడు 
సద్దురువుల ఆశీస్సులతోవెళ్తే చాలావిచితమైన అనుభూతులు కలుగుతాయి. 


ఎడాది కిందట డాక్టర్‌ ఒకాయన నాదగ్గరికి వచ్చి షిర్దీ వెళ్ళాలి, 
ఆశీస్సులు ఇవ్వమన్నాడు. ఇంతకుముందు చాలాసార్లు వెళ్ళివచ్చావ్‌ కదా! 
నన్ను అడగడం దేనికి, ఆశీస్సులు ఇవ్వనుఅన్నాను. అలా నెలరోజులు 
తిరిగాడు. తరువాత ఓ రోజుసాయిమందిరానికి రు.1116/- దక్షిణ ఇవ్వ 
మన్నాను. ఇచ్చాడు. కొంచెం విభూది పెట్టి వెళ్ళమన్నాను. అక్కడ షిర్డీలో 
గతంలో ఎన్నడూ చూడనటువంటి అనుభూతులు చాలా ఆశ్చర్యం కలిగించే 
విచిత్రాలు ఎన్నో చూశాడు. వాటి సంగతి తరువాత. యాత పూర్తి చేసికొని 
తిరిగొస్తూ ఆయనకు ఏదో సంకల్పంకలిగి అక్కడ గురువుగారు దగ్గర 
సత్సంగంలో అందరికీ ఇద్దామని కొన్ని నాయిబాబా బొమ్మలు పట్టుకొచ్చాడు. 
తీసికొచ్చి ఇస్తున్నాడు. నేను కోప్పడి నాకు తెలియకుండా ఈ బొమ్మలన్ని 
ఎందుకు ఇస్తున్నావ్‌ అని కోప్పడ్డాను. సాయిబొమ్మలే కదా ఇస్తున్నాను 
అన్నాడు. ఈ నలుగురికీ ఇవ్వు అని నలుగురిని చూపాను. వాడి చేతిలో 
ఐదు బొమ్మలు ఉన్నాయి. ఒకటి నెను లాక్కొన్నాను. నలుగురికి నాలుగు 
బొమ్మలు ఇచ్చాడు. ఈ బొమ్మ ఎవరికి ఇవ్వాలి అంటూ ఉండగా చేతిలోఉన్న 
బొమ్మ చేతిలోనే మాయమైంది. ఇప్పటికీ ఆయనకి చిత్రమైన విషయం. 
చేతిలోని బొమ్మ మాయం కావడం, ఇలాంటి విచితాలు ఎన్నో జరిగాయి. 


గురుదేవుల ఆశీస్సులు, పర్మిషన్‌ తీసికొని వెళ్ళిన ప్రతి యోగమిత్రునికీ ఇది అనుభవం. 


41 


అట్లాగే ఖమ్మం జల్లాలో మా బంధువు ఒకాయన ఉండేవాడు. 
చాలా కాలం నుంచి సాయిభక్తుడు. నాకు 'అన్నయ్య'” వరుస అవుతాడు. 
స్వీట్‌ప్యాకెట్‌తో వాళ్ళింటికి వెళ్ళాను. అన్నయ్యను దేవునికి నైవేద్యం 
పెట్టమన్నాను. ప్యాకెట్‌ అలాగే దేవుడి దగ్గర పెట్టాడు. ప్యాకెట్‌ ఊడ 
దీయకుండానే. పూజ అయిపోయి నైవేద్యం పెట్టి ప్యాకెట్‌ బయటకు 
తీసికొచ్చి ఊడదీయగానే సగం, సగం స్వీట్లు ఎవరో తినేసినట్లుగా ఉన్నాయి. 
చాలా ఆశ్చర్యపోయాను. తర్వాత తినేసినటువంటి స్వీట్లు పెట్టెలో నా 
బట్టల పై పడిఉన్నాయి. 

ఇంకోసారి క్యాంప్‌ పనిమీద ఖమ్మం వెళ్ళాల్సి వచ్చింది. ఎపుడు 
వచ్చినా ఎ టైములో వచ్చినా మా ఇంటికి వచ్చి భోజనం చేసి వెళ్ళాలని 
షరతు పెట్టేవాడు, ఆయన. గోదావరికి వరదలు వచ్చి ఉండటం వల్ల 
పడవలో అక్కడికి చేరాల్సి వచ్చింది. ఆ టైములో వాళ్ళని భోజనానికి 
ఇబ్బంది పెట్టడం ఎందుకు? తిన్నానని అబద్ధం చెప్పేద్దాములే అనుకొంటూ 
వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికి, ఆయన లైటు వేసుకొని రెడీగా కూర్చొనిఉన్నాడు. 
ఎవరైనా బంధువులు వచ్చారేమో ఇంకా మేల్కొని ఉన్నాడు అనుకొంటూ 
ఉండగా నన్ను చూడగానే “రండి మికోసమే ఎదురు చూస్తున్నాను” 
అన్నాడు. ఎంటి!? ఇంత రాత్రివేళ నాకోనం ఎదురు చూస్తున్నా 
నంటున్నావు. నేనువస్తానని మీకేం తెలుసు అంటే ఇందాక పడుకోగానే 
సాయినాధుడు కనిపించి నేను భోజనానికి వస్తున్నాను. లేచి భోజనం 
ఏర్పాట్లు చెయ్యమన్నాడు. సాయినాధుడు చెప్పడమేమిటా అని ఆశ్చర్య 
పోయాను. నిజం తమ్ముడూ, కావాలంటే మీ వదినని అడుగు. లోపలికి 
వెళ్ళగానే ఆవిడ శుభంగా అన్నం-వండి, పులిహోర, చక్కెరపొంగలి, ఇట్లా 


42 


' లో Cu ఇ “ (an షా 
యులు (an 
ఒక. +టా, జ్లాన్‌ టాక కు సరల ఇ 47 జా ద జ్‌ మం అలారం 
SIU NS Don 1 క్‌ చనా! ఇనా! ఆన్నాను కలలు WP cw Ws 
(oi) అ 
Cd వ oe) ద ఇ నయ నే. సా ~~ రి ~ న్‌ చా ఇ ~~ శాం ఖై 
మూతలు. వచాతర నుక రియ నూకు. నాయనౌధుడ్‌ చెవాడు కాబట్టి, 
(oi 


ఆంటూ భోజనం ఎర్పాటు చేస్తున్నారు. భోజనానికి కూర్వున్నాను. 


విసనకరతో విసురుతూ సాయి, సాయి అంటూ తన్మయత్వంతో ఉన్నా 
నేనుకూడా తన్మయత్వంలోకి పోయాను. తర్వాత చూస్తె ఇరవయ్యో, పదిహేనో 
బొబ్బట్లు అయిపోయి ఉన్నాయి. ఆసలు సాధారణంగా స్వీట్లు తినను నేను. 
అపుడు చెప్పాను నేను. ఇక రెండు రోజుల దాకా భోజనం అక్కర్లేదు అని. 
అలా ఉదయాన్నే వాకింగ్‌కి వెళ్ళి వచ్చానో లేదో మళ్ళి విపరీతమైన అగ” 
అవుతోంది. ఎమిటా ఇది అనుకొంటూ, నాకు ెలియకుంతొన = 
ఐదారు రకాలు తినెశాను. అప్పుడు అనిపించింది. ఈ  బ్దకు, బహా*=శానికి 
కనెక్షన్‌ చేశారా అని! ఇది చూడటానికి తమాషాగా ఉండవచ్చు. కానీ నా 
రూపంలో ఉండి సాయినాధుడే అలా చేశాడని పించింది. తర్వాత క్యాంప్‌ 
నుండి ఇంటికి రాగానే నేను తిన్న స్వట్లుఅన్నీ పెట్టెలో కనిపించాయి. 
ఎమిటో |పసాదం తెచ్చారు అని మా అమ్మాయి తిసికొచ్చింది. కేంప్‌ 
నుండి వచ్చేవారికి (ప్రసాదం ఎట్టా వచ్చింది, ఎవరూ దాంట్లో చేయలెదె..! 
అని ఆశ్యర్యపోయాను. ఇట్లా కొన్ని చెప్పేవి ఉన్నాయి, మరికొన్ని చెప్పనివి 
ఉన్నాయి. ఎన్నోవిచితాలుఉన్నవి. ఇట్లాంటివి మనం సాధనలోజుండి, 
అహంకారాన్ని వోగొట్టుకొని సద్గురువును ఆశయించి ఈ ప్రపంచం అంతా 
భగవంతుడు అనే భావనతో మనం ఎక్కడ |పచారంచేసినా సరేమనంచేసే 
వాటికన్నింటికీ గురువే బాధ్యత వహిస్తాడు. ఈ సద్గురువు అనే భావనతో 
మనం ఎక్కడ తిరిగినా సరె, సద్దురువుతో సంచారం చేసిన భావనమనకు 


[1 


43 


కలుగుతుంది. దీనికి ఒకవిషయం చెప్తాను. 


బాబాగారి దగ్గర ఉపాసనిశాప్రి ఉన్నప్పుడు భార్యకు ఆరోగ్యం బాగా 
లేదని సమాచారం వచ్చింది. పర్మిషన్‌ కోసం బాబాగారిని అడిగాడు ఈయన. 
బాబాగారు పర్మిషన్‌ ఇవ్వలేదు. ఇక్కడి నుండి వెళ్ళవద్దన్నారు బాబా. ఇలా 
రెండుమూడుసార్లు అడిగి విసుగువచ్చి చెప్పకుండానే కాలి బాటన బయలు 
దేరి షిర్జీనుండి కోపర్‌గామ్‌ బయలుదేరాడు. ఒక రోజు అయింది, రెండు 
రోజులు అయింది, నాలుగు రోజులు అయింది, ఇట్లా నడుస్తూనే ఉన్నాడు. 
ఐదురోజులైనా ఊరు చేరుకోలేదు ఆయన. సాధారణంగా రెండురోజులకే 
ఊరుచేరుకోవచ్చు. ఇదేవి టా! భార్యకు బాగాలేదని దిగులుతో నెమ్మదిగా 
నడుస్తున్నానేమో అనుకొన్నాడాయన. మధ్యలో ఒక సతం ఉంటే అక్కడ 
ఆగి, అక్కడ సాధువులందరికీ భోజనాలు పెడతారు. తిన్నాక బాబూ ఇది 
ఏఊరు అని అడిగాడు. షిర్టీకి 5 కి.మీ. దూరంలో ఏదో ఊరుపేరు చెప్పాడు 
ఆయన. అపుడు ఈయనకి భయం వేసింది బాబోయ్‌! 5 రోజులు ప్రయాణం 
చేస్తే 5 కి.మీ. నేను చేరుకొంది. ఇంకా చాలా దూరం ప్రయాణం చేయాలి 
కదా! చేయలేము అనుకొంటూ వెనక్కి పయాణం అయ్యాడు. ఒకరోజులోనే 
షిర్జీచేరుకొన్నాడు. చేరుకొన్నాక భయం వేసింది. చెప్పకుండా వెళ్ళాం కదా! 
బాబాగారు ఎమన్నా అంటారేమోనని, సరేనని ద్వారకామాయిదగ్గరకి వెళ్ళి 
నిలబడ్డాడు. ఎక్కడకు వెళ్ళావు నీవు ? ఊరికి. ఎపుడు వెళ్ళావు ? గురువారం. 
ఎన్ని రోజులైంది ? వారం రోజులు. ఈ రోజు ఎ వారం ? గురువారం. 
నీవు అసలు వెళ్ళనేలేదన్నాడు ఆయన. అపుడు ఈయనకి మతిపోయింది. 
చచ్చీ చెడి వారం రోజులు కాలినడకన నడిస్తే వెళ్ళలేదంటాడేమిటి ఆయన. 
అపుడు బాబా, “నీవు ఎక్కడ తిరుగుతున్నా నాలోనే తిరుగుతున్నట్లు 


44 


i డు 
ఆయనకు ఎవరో చెప్పారట. నేను !.గ.5. ట్రైనింగ్‌లో ఉన్నప్పుడు, ఈ 
ఆఫీసరు సాయిబాబా భక్తుడని. ఆయన నా దగ్గరికి రాగానే “నాకేం తెలిదు. 
ఈ సాయిబాబా ఎవరో తెలిదన్నాను.' అపుడు ఆయన పక్కకి పిలిచి 
ఆయన అనుభవంచెప్పాడు. నీకు మహాత్ములంటే నమ్మకం ఉందా? 
అన్నాడు.ఉందంటే అనవసరమైన డిస్కషన్‌ ఎందుకని లేదన్నాను. నిదృష్టి 
చూస్తుంటే నీవు గొప్ప యోగీశ్వరుడిలాగా ఉన్నావు. అయినా నీకు ఒక 
అనుభవం చెప్తాను. అంటూ... ఇలా చెవొడు. ఈయన బాబుగారు 
బెంగుళూరులో ఇంజనీరుగా పనిచేస్తుండేవారు. అక్కడ ఈయన చదువుకొనే 
రోజులలో కాశీ, హరిద్వార్‌ చూడాలని ఈయనకి ఐడియా కలిగింది. 
హరిద్వార్‌ దాటిన తర్వాత అన్నగారు ఉన్నారు అక్కడ. రోడ్స్‌ వెస్తుండేవారు 
హిమాలయాలలో. అక్కడికి వెళ్ళారు ఆయన.దాదాపు 3,4 రోజుల ప్రయాణం 
టైనులో. మూడు రోజులు ప్రయాణం చేస్తే నాలుగవరోజు చేరుకొనేవారు. 
రోడ్డువేస్తుంటే అక్కడికి చూడ్డానికి వెళ్ళి అక్కడ [పక్కన ఎరుఉంది. నీళ్ళు 
(తాగుదామని అక్కడికి వెళితే, అక్కడ ఒక ఫకిరునిళ్ళు త్రాగి కాళ్ళు,చేతులు 
కడుక్కొంటున్నాడు. అపుడు ఈయన అక్కడికి వెళ్ళి నాధువుకదా అని 
నమస్కారం పెట్టాడు. నమస్కారం పెడితే, రమ్మని పిలిచాడు. నోరు తెరవ 
మన్నాడు ఆయన. ఈయన తెరిచాడు. ఆయన గాండ్రుమని ఉమ్మేశాడు 
నోటిలో. ఈయన అసహ్యించుకొని ఛ.ఛ.ఛ. ఎంత పనిచేశాడు ఆయన 
అనుకొంటూ నోరు కడుక్కొని కాళ్ళు, చేతులు కడుక్కొని బయటికి వచ్చాడు. 


45 


సాధువు ఎమైపోయాడో కనిపించలేదు. కొంచెం దూరం పోయాక ఒక 
చెట్టు కిందకెళ్ళి అలా కళ్ళు మూసుకొంటే సాధువు కనబడి మూర్తుడా! 
మూడు జన్మల పుణ్యం నీకిస్తే పాడు చెసుకొన్నావు నీవు. అయినా పర్వాలేదు. 
నీవు ఎక్కడ కూర్చుని కళ్ళు మూసుకొని ఎ ఊరిలో ఉండాలని సంకల్పించు 
కొంటావో అక్కడ ఉంటావన్నాడు. కాని గుర్తుపెట్టుకో. మూడు రోజులే 
ఉంటుంది ఈపవర్‌ అన్నాడు. వెంటనే కళ్ళు తెరచుకొని ఎమిటిది! చాలా 
చితంగా ఉందే! సాధువు ఉమ్మేయటం ఎమిటి! నిదరావడం ఎమిటి! 
నీవు ఏఊరు తలుచుకొంటే ఆ ఊరిలో ఉంటావనడం ఎమిటి ! అనిరెండు 
రోజులు అట్లా తోసేశాడు. మూడవ రోజు అయినా చూద్దాం అనుకొంటూ, 
కళ్ళు మూసుకొని మైసూరులోని చెల్లెలిగారి ఇంటిదగ్గర ఉండాలి అనుకొని 
కళ్ళు తెరిచేసరికి వాళ్ళ అరుగుమీద ఉన్నాడు. భయపడి పోయాడు. సామాను 
ఎమీ లేకుండానే ఒక్కడే అక్కడ ఉన్నాడు. ఇంతలో చెల్లెలు వచ్చి 
ఎమిటిక్కడ ఉన్నావు! తలుపుకూడా కొట్టకుండా అరుగుమిదే ఉన్నావంటే 
అప్పుడు ఆమెకు ఎదేదో చెప్పి, మూడోరోజు పూర్తికాగానే మళ్ళీ రైలులో 
హరిద్వార్‌ రావడానికి మూడు రోజులు పట్టింది. 


అట్లాగే హైదరాబాదులో ఓ సాధువు ఫకీరు ఓ విచితం చేశాడు. 
అదికూడా చెప్పేసి పూర్తిచేస్తాను ఆయన ఓ రోజున ముగ్గురు స్నేహితులను 
పిలిచి ఢిల్ఫీ వెళుతున్నాను. వస్తారా అని అడిగి రేపువచ్చేద్దాం అన్నాడు. 
ఇదేమిటి వెళ్ళడానికే మూడు రోజులు పడుతుంది. రేపు వచ్చేద్దాం అన్నాడు. 
కానీ ఆయనకి ఎదురు సమాధానం చెప్పే ధైర్యంలేక సరే అన్నారు. 
అయితే జట్కాబండి మాట్లాడమన్నాడు. హైదరాబాదునుండి ఢిల్లి 
వెళ్ళడానికి జట్కాబండా!! అనుకొంటూ... ఆయన పిచ్చివాడు, కోపం వస్తై 


46 


ఐదునిమిషాలు ఆగి కళ్ళు తెరచి చూచేసరికి ఢిల్లీలో రోడ్డుమిదపోతూ 
ఉంది బండి. ఆశ్చర్యపోయారు వారు. అప్పుడు రోడ్డుమిద ఉన్న పోలిసు 
వాడిని బండివాడు అడిగాడు ఇది ఎ ఊరని. రోడ్డుమీద బండిపోనిస్తూ ఎ 
ఊరు అంటావేమిటా వెధవా అని పోలిసువాడు తిట్టాడు. సరేనని అడస్‌ 
వెతుక్కొంటూ చెల్లెలి వాళ్ళింటికి వెళ్ళి పుస్తకాలు ఇచ్చేసి, భోజనం చేసి 
మళ్ళీ బండిఎక్కి సాయంత్రానికి హైదరాబాద్‌ చేరారు.ఇది చాలావిచితమైన 
అనుభవం. 


ఇంకోసారి వారింటివేద్ద సంకీర్తన చేసుకొంటూ ఉండగా “ఒరేయ్‌! 
నీవు గోల్కొండ చూసివస్తావా!?' అన్నాడు ఆ ఫకీరు. అదేమిటి గోల్కొండ 
చూసి వస్తావా అంటాడు, నా దగ్గర డబ్బుల్లేవన్నాడు. ఎంత ఉందిరా ? 
అంటే, 5 రూపాయలు అంటాడు. వెధవ 5 రూపాయలు ఎమి 
చాలుతాయిరా ఈ వేయి రూపాయలు తీసికెళ్ళు అని ఆ ఫకీరే వేయి 
రూపాయలు తీసిచ్చాడు. ఎమిటి ఇది చాలా విచితంగా ఉన్నదే! ఈయన 
వెళ్ళననుకొంటున్నాడు అనుకొంటూ హైదరాబాద్‌ ఓల్డ్‌ సిటీలోకి వెళ్ళి 
అక్కడనుండి ఒక కుర్రవాడిని తోడుతిసికొని యాధృచ్చికంగా ఒక ఇంటి 
తలుపు తట్టాడు. లోపలనుండి ఎపుడో 20 ఎండ్ల కిందట పోయిన విడి 
భార్య వచ్చి తలుపుతీసింది. భార్యను గుర్తుపట్టి ఆశ్చర్యపోయాడు. 1000 
రూపాయలు ఇస్తేగానీ ఆమెను వదలమన్నారు. అప్పుడు ఫకీరు ఇచ్చిన 


4/ 


వేయిరూపాయలు ఇచ్చి ఆమెను వెంట తెచ్చుకొని హైదరాబాదులోనే 
నివసించాడు. తరువాత అతను ఒక ఆఫీసరుగా ఉద్యోగంవచ్చి తను 
స్వయంగా చెప్పిన విషయమిది. ఈవిధంగా గురువు అనుగ్రహం మనకు 
తెలియకుండానే మనవెంట నడుస్తూ ఉంటుంది. అంటే మహాత్ములు 
ఎమి చెప్తారో, ఎమిచేస్తారో మనకు అర్థమయేలా ఉండదు. 


సామాన్యమానవుడు సాధనచేత యోగీశ్వరుడు ఎలా అవుతాడో 
భాగవతంలో నారదుడి చరితచూస్తే అర్థమవుతుంది. ఒక పనిచేసే 
దాసీదాని కొడుకు నారదుడు పూర్వజన్మలో. ఈ దాసీ కొడుకుగా ఉన్నవాడు 
దేవర్షి ఎట్లా అయ్యాడో ఆ చరిత అంతా చెప్పాడు భాగవతంలో. వ్యాసుల 
వారు హిమాలయాలలో, అన్ని పురాణాలు, భారతం వాసి చివరకు తపస్సు 
చేసికొంటున్నారు. మనశ్శాంతి కలగటం లేదు. అప్పుడు నారదుడు అక్కడికి 
రావడం, ఆయనను ఆర్థ్యపాద్యాదులతో పూజించి, నమస్కరించి నాకు 
మనశ్ళాంతిగా లేదు బుషీశ్వరా అంటే, “ఎమిటి! నీకు మనశ్శాంతి 
లేకపోవడం. ఎన్నో పురాణాలు |వాసినవాడివి. విష్ణుసహస్రనామం |వాసిన 
వాడివి. అంటే ఎన్ని |వాసినా నాకు తృప్తి కలుగలేదు అంటే 'భాగవతం' 
[వాయమన్నాడు. అపుడు వ్యాసులవారు “ఇప్పటికి ఎన్నో వాసినాను కదా! 
ఎమిటి ఈ భాగవతం వ్రాయడంవల్ల ఫలం?” అంటే “భాగవత ధర్మం 
అంటే భక్తుడు కేవలం భక్తి ద్వారా నద్దురువును ఆశయించి 
బరవంతుడినగి చేరుకోవడం. కలియుగంలో భక్తికి సాధ్యం. 
కలియుగంలో ధ్యానం గానీ, యోరంగానే, తపస్సురానీ చేసే శక్తి 
మనుష్యులకు ఉండదు. అందువలన కేవలం సద్దురువుయొక్క 
దాసాను దాసుడిరా ఉండి వాళ్ళ అనురహంవలన పైకి వచ్చే మార్గానికి 


48 


మానవుడు తరించగలుగుతాడు. అందుకు నా సంగతే చెబుతాను. నేను 
ర్వ జన్మలో ఒక దాసీదాని కొడుకును. నాతల్లి అన్నిచోట్ల పొచిపని 
సుకొంటూ [బతుకుతూ ఉండేది. కొడుకు 10 ఎం 
ల్లవాళ్లతో ఆడుకొంటూ బయట ఎవరు ఎమి 
ఉండేవాడు. ఆ తల్లి ఎవరైనా ఎదైనా తినేందుకు ఇస్తే ఇంటికి తీసికొని 
వచ్చి పిల్లవానికి పెడుతూ ఉండేది. ఎవరైనా సాధువులుకనబడితే వారికి 
నమస్కారం పెట్టడం. వాళ్ళకు ఎదైనా సేవ చేయడం పిల్లవానికి అలవాటు. 
ఓ రోజున సప్రమహర్చులు సాధువుల రూపంలో ఒకచోట రోడ్డుపై వెళుతూ 
ఉంటే ఈ పిల్లవాడు వారిని చూసి వాళ్ళకి సాష్టాంగ నమస్కారం చేసి మా 
ఇంటిదాకా వచ్చి మాకు మి అనుగ్రహం ఇవ్వవలసినదిగా కోరాడు. చిన్న 
పిల్లవాడు పిలిచాడు కదా! సంతోషపడి అక్కడే ఉండి చాతుర్మాస్య వత 
దీక్ష చేయడం మొదలు పెడతారు. గ్రామస్థులంతా చూసి ఎవరో సాధువులు 
వచ్చారనుకొని పందిళ్ళు వేసి ఎళ్ళకి ఉదయం, సాయంతం నైవేద్యం 
తెచ్చిపెడుతూ వాళ్ళుచెప్పే ఉపన్యాసాలు వింటుండేవారు. ఇలా జరుగుతూ 
ఉండగా ఒక రోజు విడితల్లి విడిని సాధువుల దగ్గరికి తీసికెళ్ళి, అయ్యా! 
వీడిని మీతో పాటు ఉంచుకోండి, మీకు సేవలుచేస్తూ ఉంటాడు అనగానే 
మేము సాధువులం. మేము ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటాం. ఏడు మాతో 
ఎలా ఉండగలడు?అని అనగానె ఆమె “అయ్యా! అట్లా అనకండి. ఒక్క 
ముద్ద తిండిపెడితే చాలు. మిరు ఎట్లాచెపితే అట్లా ఉంటాడు వాడు.” 
అంటుంది. సరే! తిండికి, చుమకు లోటు లేదు మా దగ్గరి అంటూ వారి 
దగ్గరే ఉంచుకొన్నారు. నీ పేరు ఎమిటి? అని అడిగితే “ఎమి పెట్టలేదు” 


0 గ్‌ 
గ్‌ [ర్త 


49 


అన్నారు.అప్పుటినుండి వడిని హరిదాసుడు అని పిలవడం (ప్రారంభించారు. 
ఉదయం నిదలెచిన దగ్గరనుండి వారిక్‌ సపర్యలు చెయడం, పూజానామగి 
తెచ్చి పెట్టడం, వాళ్ళతో పాటుగా వెళ్ళి గంగా స్నానం చేసేవాడు. వాళ్ళు 
పూజ చేసికొనే పాతలన్ని తోమి పెట్టేవాడు. వాళ్ళు వంట చేసికొంటుంటే 
అన్ని వస్తువులూ తెచ్చి పెట్టేవాడు. వాళ్ళు వంట చేసి నైవేద్యం పెట్టి, 
వాళ్ళు భోజనం చేసే దాకా (పక్కన చేతులు కట్టుకొని నిలబడి, వాళ్ళు 
భోజనం చేయగనే వాళ్ళ విస్తర్లలో మిగిలినది ఏడు ప్రసాదంగా తీసికొనేవాడు. 
ఇట్లాగ నెల, రెండు నెలలు అయ్యేటప్పటికి ఏడికి (బహ్మజ్ఞానం కలిగింది. 
అపుడు వాళ్ళని అడిగాడట 'మిమ్మల్ని చూస్తుంటే మీరు తల్లి తండి అనే 
భావన కలుగుతోంది. మీ కాళ్ళు పట్టి మికు సేవ చేస్తాను" అన్నాడు. 
హరిదాసూ, ఇప్పటి వరకూ ఇటువంటి కోరికలు ఎవరూ కోరలేదు. సరే! 
కొనీవున్నారు. రాతి నిదపోయేంతవరకూ కాళ్ళు పట్టెవాడు. వాళ్ళు 
నారాయణ మంత జపం అవి చేసుకొంటూ ఉంటే అవి అన్నీ విని వీడు 
నేర్చుకొనేవాడు. చివరికి మూడు మాసాలు పూర్తి అయి, వారి వతం పూర్తి 
అయి [గామాన్ని వదిలిపెట్టి వోవాలనుకొన్నారు. ఈ హరిదాసుకు దుఃఖం 
పట్టలేదు. ఇన్ని రోజులుపొద్దున, సాయంతం నేను మికు సేవలు 
చేస్తున్నాను కదా! మిరు వెళితే మిమ్మల్ని వదిలిపెట్టి నేను ఉండలేను 
అన్నాడు. ఒరేయ్‌! మేము ఇవాళ వచ్చి రేపు వెళ్ళి పోయే వాళ్ళము. నీకు 
తల్లి ఉంది. ఆమెను చూసుకో! అంటే ఎమో అవన్నీ నాకు తెలీదు. నాకు 
తల్లి, తండి అన్నీ మిరే అని అన్నం మానివేశాడు. ఎందుకురా హరిదాసూ 
అన్నం మానివేశావు అంటే నాకు జీవితం మీద ఆశలేదు. మీరు వెళ్ళిపోయిన 
తరువాత (బతికేమి లాభం అన్నాడు. అపుడు వాళ్ళు వెళుతూ అదికాదు 


50 


నాయనా! నికు తల్లి బుణం ఉండి. ఆడి తలి డాకా నివ గృహసుడిగా 
ists వ దదదేనా డు చారు క చిక గమ చ 
ఉండక తప్పుదు. ఇన్నిరొజులు మాకుబువచెశావు కాబట్‌ నకు మెలుచెనాము 


ర్యా బులు 


అని చెప్పి “నారాయణ వాసుదేవమం;తంి' ఉపడేశంఇచ్చి జింకచర్మం 
దర్భలు ఇసారు ఆ కుర వాడికి. తూర్పుగా ఎట్టా కూరావాలో, ధ్యానం 
ఎట్లా చేసుకోవాలో నేర్పుతారు. అట్లా ధ్యానం చేసికొంటూ ఉండగానే 


తన్మయత్వం కలిగి విష్ణుమూర్తి దర్శనం అవుతుంది. కళ్ళు తెరవగానే 
గురువు కనిపిస్తాడు. రాత్రింబవళ్ళు గురువు కోసం తపించి దుఃఖిస్తాడు. 
ఆ తర్వాత ధ్యానం అలవాటై |కమేణా నదికి వెళ్ళి స్నానం చేయడం, 
అన్నాహారాలు మానివేశాడు. ఈ ధ్యానం చేసికొంటూ |కమేణా సమాధిస్థితిని 
పొందేవాడు. కొద్దిరోజులకి తల్లిమరణించింది. చుట్టు పక్కలవారిసహాయంతో 
డహనసంస్కారాలు చేసి భవబంధాలు వదిలి పోయాయని, ఇపుడు మోక్షం 
కలుగుతుందనే ఉద్దెశ్యంతో జపం చేయడం ప్రారంభించాడు. అప్పుడు 
విష్ణుమూర్తి యొక్క వాక్కు వినబడుతుంది. “ఈ జన్మతో నికు మోక్షం 
రాదు. ఈ జన్మలో శరీరంతోపాటు కర్మక్షయం అయిపోతేనెగాని మోక్షంరాదు” 
అని. అప్పటినుంచి ఎపుడు శరీరం పోతుందా అని ఆలోచిస్తూ అడవిలోకి 
వెళి ఆకులు తింటూ నాధన చేసికొంటూ పులులు, సింహాలు, ఎనుగులు 
వీటితో స్నేహంచేస్తాడు. అవి ఎడికి అపకారం చేయడం మానివేసి సహాయం 
చేస్తాయి. తర్వాత ఎక్కడో చెట్టు |కిందకూర్చొని ధ్యానం చేసికొంటుంటే 
మెరుపు మెరిసినట్లుగా శరీరం వదిలి వేయడం, దేవలోకంలో నారదుడుగా 
జన్మఎత్తడం, సెద్ధత్వం రావడం ఇన్ని విషయాలు వ్యాసమహర్షిక్‌ చెప్పి, 
'సామాన్యుడినైన నాకే ఇట్టి స్థితి రాగా కేవలం సద్గురు సేవతో అహంకారాన్ని 
వదిలిపెటి శరణు పొందిన వారికి కలియుగంలో తరించగల ఉపాయం 


భాగవత ధర్మం. ఈ ధర్మాన్ని ప (పజల అం దరికీ బోధించి అందరూ తరించగల 
పుస్తకాన్ని వాయము' నగానే వ్యాసమహర్షికి కళ్ళనిళ్ళు వచ్చి అలాగే 
మానవుల్ని తరింపజేయగల [గ్రంథాన్ని |వాస్తానని చెప్పి వ్రాసిన ఉద్ల్దంథమే 
ఈ శ్రీమద్భాగవతం. స భాగవతధర్మం అయితే నారదుడు వ్యాసమహర్షికి 
ఉపదేశించాడో, వ్యాస మహర్షి భాగవతరూపంలో అందించాడో ఆ ధర్మాన్ని 
ఆచరించి చూపిన వాడు సాయినాధుడు. అంటే భిక్షాటనం, గురుసేవ, 
ఇరవై నాలుగు గంటలూ శరీరం మీద మమకారం లేకుండా ఎట్లా తపస్సులో, 

సేవలో ఉన్నాడో, ఎపుడూ భగవన్నామం అల్లామాలిక్‌ అంటూ 
స్మరిస్తూ ఉండేవాడు. బాబా చరిత చదివి భాగవతం చదివితే భాగవత 
ధర్మం అర్థం అవుతుంది. దీనివల్ల ఈ భాగవత ధర్మాన్ని ఆచరించి సద్గురు 
సేవవలన ఆధ్మాత్మికంగా అభివృద్ధిచెంది ఒక్క జన్మలో ఎలా ముక్తిని 
పొందవచ్చో తెలుస్తుంది. కాబట్టి పవితమైన ఈ విజయదశమినాడు ఈ 
మహత్తరమైన విషయాలు రావడం, కేవలం మందిరం గురించి నాలుగు 
మాటలు చెబుదామని రావడం, కానీ మీ భక్తిని చూసి ఇన్ని చెప్పవలసి 
రావడం, భగవంతుడి ఆదేశంతో రావడం, ఇవన్నీ మిరు స్మరించుకొంటూ 
ఉదయం, సాయంత్రం భాగవతం పారాయణ చేయడం, సాయిచరిత 
పారాయణచేయాలని అందరినిఆశీర్వదిస్తూ మంగళాశీస్సులు అందజేస్తున్నాను. 

హరిః ఓం తత్‌ సత్‌ 
నిడదవోలు సాయిమందిరం ఆవిష్కరణ సభలో అనుగ్రహభాషణం చేసినారు. 
గురుసేవగా ఈ ఉపన్యాసము వ్రాసి పంపిన యోగమిత్రులు 

శ్రీమతి వై. దుర్గాశైలజ, ఉదయగిరి శాఖ మరియు కుమారి శైలజ, పొంగూరు శాఖ. 


3 


52 


₹10య త్రి మంత్రము - 
రామాయణ అంతరార్ధం 


బయమైన యోగమితులకు, భక్తులకు, ఈ రోజు హృదయపూర్వక 
మంగళాశాసనములు. ఈ రోజు ఈ పమితమైన ఈ ఓంకారక్షేతంలో మి 
అందరితో కలిసి ఈ విధమైన అధ్యాత్మిక కార్యకమంలో పాలుపంచు 
కొన్నందుకు ఎంతో ఆనందంగా ఉంది. చాలాకాలం నుండి ఎదో ఒక 
ఆధ్యాత్మిక కార్యకమములో పాలుపంచుకోవడానికి గుంటూరు రావలసి 
వస్తూనే ఉన్నది. అది బహుశా నేను గుంటూరులోనే చదువుకోవడం వల్ల 
పూర్వ సంబంధాలు నోకుండా ఉండటం. పోయిన సంవత్సరం రామనామ 
క్షేతంలో “రామాయణ రహస్యం గురించి పసంగించాల్సి రావడం, మరలా 
ఇపుడు ఇక్కడ రామాయణం యొక్క అంతరార్థం గురించి రామాయణంలో 
'గాయ్మతీ రహస్యం” గురించి ఉపన్యసించాల్సిందిగా పెద్దలు కోరడం. 





53 


వాల్మీకి మహర్షి రామాయణాన్ని రచించి, వేదం చదువుకోలేని, 
ఆరం చేసుకోలేని సామాన్యులకు, స్త్రీలకు, పిల్లలకు, పండితులు 
కానటువంటి సామాన్య మానవులు తరించేటందుకు ఒక ముక్తి మార్గాన్ని 
సూచించాడు. ఈ రామాయణము ఆది కావ్యము. ఆది కావ్యమినగా 
ఇంతవరకూ వచ్చిన అన్ని కావ్యాలన్నింటిలోనికి ఇది మొదటి కావ్యము. 
ఎవిధంగానైనా అన్ని మంతాలు ఉచ్చరించే ముందు 'ఓం'కారాన్ని 
ఉచ్చరించి మిగతా మంత్రాన్ని చదువుతామో, అలాగే కవులను గురించి 
చెప్పేటప్పుడు ముంది వాల్మీకి మహర్షిని స్మరించి మిగతావాళ్ళని చెపుతాము. 
అందుకని వాల్మికి ఆదికవిఅన్నమాట. అందువల్ల రామాయణం ఆదికావ్యం. 
అందువల్ల రామాయణంలో వర్ణించబడిన పరబహ్మ స్వరూపుడైన శ్రీరామ 
చంద్రమూర్తి కూడా భగవత్‌ తత్త్వాన్ని మానవుడికి అందించడానికి మానవ 
రూపంలో జన్మించిన ధర్మావతారమూర్తి. ఇది రామాయణం చదివిన 
అందరికీ తెలిసినవిషయమే. కానీ వాల్మీకిమహర్షి రచించిన రామాయణాన్ని 
సరళమైన భాషలో అతి సులభంగా అర్థం చేసికొనే టటువంటి పుస్తకం 
లేదు. పండితులకు అర్ధం అయ్యేవి ఉంటే ఉండవచ్చు. కానీ రామాయణం 
అంటే ఎమిటి ? అందులో ధర్మం ఎమిటి ? అందులోని ముఖ్యమైన 
విషయాలు సామాన్యులకు అందించే పుస్తకం, ఈనాడు అందుబాటులో 
లేవు. ఈ కారణం చేత విద్యార్థులకు, పిల్లలకు మన శాస్తాలలో, మన 
పురాణాలలో ఎంత అద్భుతమైన విషయాలు ఉన్నవో, వాటి ప్రాముఖ్యత 
ఎమిటో, మనకు కష్ణాలు కలిగినపుడు, సుఖాలు కలిగినపుడు మనకు 
సహాయం చేసేది ఎమిటో తెలిసికొనే అవకాశం లేకుండా పోయింది. దీని 
వలన ఎమైందంటే ఇది వరకు కొద్దోగొప్పో కాలం రామాయణాన్ని చదవడం, 


54 


ఆ 

దీనివల్ల, కలిగె నష్టం ఎమిటి? అని మిరు ఆడుగవచు. 4 
రామాయణమే చదవాలా ? భాగవతమే చదవాలా ? టి.విల 
తప్పేమిటి? సినిమాలు చూస్తే తప్పేమిటి? రాజకీయాల్లో 

తప్పేమిటి ? ఇది తెలియాలంటే ఇపుడు సాధారణంగా [పతి మానవుడికి 
తిండి, డబ్బు, బట్ట ఇవే ముఖ్యమనుకొంటారు. ఇపుడు ప్రపంచంలో 
చాలామంది సుఖం అంటె డబ్బు ఉంటే చాలు, అధికారం ఉంటే చాలు, 
కోరికలు తీరితే చాలు అనుకొంటారు. ఇదే సుఖం అనుకొంటారు. ఇవి 
సరిపోతాయా చూడాలంటే ఈనాడు ఇవి అన్నీ ఉండి అనేక సమస్యలతో 
బాధపడేవారిని అనేకమందిని చూస్తున్నాము. వారిని చూస్తే తెలుస్తుంది. 
సుమారు 30 సంవతృరముల నుండ ఈ ఆధ్యాత్మిక కార్యకమాలకు 
ఎక్కడికి వెళ్ళినా |పతిచోట అనేక మంది కనబడతారు, సలహా కోసం, 
ఆశీస్సుల కోసం లేదా జాతకం చూపించడం కోసం. వీరందరూ ఎవరు? 
ఆర్థిక సమస్యలతో బాధపడేవారు, పిల్లలకు పెళ్ళిళ్ళుకాక బాధపడేవారు, 
రోగాలతో బాధపడేవాళ్ళు, మానసికమైన దిగుళ్ళతో బాధపడేవారు ఈ విధంగా 
అనేక మంది కనబడుతున్నారు. ఇవి పూర్వం కూడా ఉన్నాయి. కాని 
(పతివ్యక్తిలో ఎదో ఒక బాధ , దిగులు, చింత. ఇంత ప్రబలడానికి కారణం 
ఎమిటి? నా కళ్ళముందు పుట్టిన వాళ్ళు, ఇరవై ఇరవై ఐదేళ్ళు ముందు 
పుట్టినవాళ్ళు పెళ్సై, సంసారం చేస్తూ కూడా విపరీతమైన బాధలు పడుతూ 
ఉండేవాళ్ళు, నాకన్నా ముసలి వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకని? 
మందులు లేకనా? మందులు పెరిగిన కొద్దీ రోగాలు పెరుగుతున్నాయి. 


వల 


చదువులు పెరిగినకొద్దీ అజ్ఞానం పెరుగుతోంది, పోలిసులు పెరిగినకొద్దీ 


నేరాలు పెరుగు తునాయి. ఇది ఎమివిపరీతం? సామాన్యంగా మనం 


ల 
fe 
గ్ర 
an 
క. 
t 
(౮ 
న్స 
శ, 
/ శ్రీ 
(౮ 


ఎదిగే కొద్దీ జ్ఞానం పెరగాలి. పోలీసులు పెరిగే 
కొద్దీ నేరాలు తగ్గాలి. డాక్టర్లు పెరిగే కొద్దీ రోగాలు తగ్గాలి. అలా అవుతోందా 
? కావడం లేదు. ఎంత మంది డాక్టర్లు పెరుగుతున్నారు, ఆస్నత్రులు 
పెరుగు తున్నాయి. దానిని మించి రోగాలు పెరుగు తున్నాయి. ఎంత 
మంది పోలిసులు పెరుగుతున్నారో అంతకు మించి దొంగలు పదిరెట్లుగా 
పెరుగు తున్నారు. చాలా చిత్రమైన దొంగతనాలు చేస్తున్నారు. ఏరు బాగా 
చదువుకొన్నవారు, టెక్నికల్‌ చదువులు చదివినవారు, సైన్సు చదివిన 
వారు చాలా తెలివిగా దొంగతనాలు చేస్తున్నారు. పెద్ద పెద్ద పదవులలో 
ఉన్నవాళ్ళు చేస్తున్నారు. ఇవన్నీ గమనిస్తే ఎమనిపిస్తుంది. ఈనాటి చదువు 
మనకు సంస్కారం ఇవ్వడం లేదు. చదువుకున్నవారు దొంగతనం 
చేస్తున్నాడంటే అర్థం ఏమిటి ? చదువు కేవలం అక్షరజ్ఞానం ఇస్తున్నది. 
తెలివితేటలు ఇస్తున్నది. అంతేకానీ మంచితనాన్ని ఇవ్వడం లేదు. ఈనాడు 
సమాజంలో మనిషికి లోపించినదేమిటి? తెలివికాదు. మంచి”. ఈ మంచి 
లోపించడానికి,ప్రతిచోట దుర్మార్గం పెరగడానికి కారణం ఎమిటి? ఈ కర్మ 
అనేటటువంటి దానిమిద ఆలోచించడానికి కనీసం ఒక నిమిషం కూడా 
టైము ఉండటం లెదు. మానవుడు మాకు ఉద్యోగం ఎక్కడ, ప్రమోషన్‌ 
ఎక్కడ, పోస్టింగ్‌ ఎక్కడ అని అడిగేవాళ్ళే ప్రీలైనా, పురుషులైనా సరే. 
చదువుకొనేటప్పటి నుండి అదే చింత. “ఉదర నిమిత్తం బహుకృత వేషం' 
భోజనంకోసమే అనేక వృత్తులు ధరిస్తాడు. భోజనం జరగాల్సిందే. దానికై 
వృత్తి చెయ్యాల్సిందే. కానీ దానితోనే ఆగిపోకూడదు జీవితం. పూర్వకాలంలో 


56 


ఎలు అం 


గూ 
నాయం[తమైనా దైవచింతన గురించి నాలు మంచి ముక్కలు విండా 


(cam దూ 


కూడా వృత్తులు చేశారు, వ్యవసాయం చేశారు. కాన్‌ కనిసం కొద్దిసేపైనా, 
అని ఒక ఆలయానికో, ఒ - వె 

చింతన ఉండేది. అప్పుడది ఫ్యాషన్‌ కాదు. ఫ్యాషన్‌ అంటే ఎమిటి ? 
తెలివితక్కువ వాళ్ళు మా;తమే దేవుని పూజిస్తారు. చదువుకొన్న వాళ్ళు, 
మంచివాళ్ళు, గొప్పవాళ్ళు, ధర్మాన్ని గురించి వినరు. ముసలివాళ్ళు, Ses 
పనిలేని వాళ్ళు, పండితులూ ఏరు మాత్రమే పూజలు చేస్తారు అనే భావం 
పత్రికల వల్లనైతేనేమి, సినిమాల వల్లనైతే నేమి, లేదా మనలో ఉన్న 
చెడుదోషాల వల్లనైతేనేమి, ఇది ధర్మమే కదా అని తగినంత టైము 
వినియోగించడం లేదు. దీనివల్ల ఎమిటి ఫలితం? డబ్బులు పెరుగు 
తున్నాయి. పూర్వంకన్నా ఎక్కువ సంపాదిస్తున్నారు. రైతుకు ధరలు 
ఎక్కువ గిట్టుబాటు అవుతున్నాయి. డబ్బు ఎక్కువైంది. ఈ డబ్బుతో పాటు 
జబ్బులు వస్తున్నాయి. అంటే అన్యాయార్జితమైన డబ్బు ఎపుడూ కూడా 
మనిషికె కష్టాలను కలిగిస్తుంది. ఇది అనుభవ పూర్వకంగా చూడవచ్చు. 
పూర్వము ఒకడు నూరు రూపాయలు కష్టపడి సంపాదించి అందులోనే 
బతికేవాడు. అపుడు 20 సంవత్సరాలలో ఒక్కసారి కూడా డాక్టరు దగ్గరికి 
వెళ్ళాల్సిన అవసరం ఉండేది కాదు. కానీ ఇపుడు రెండు చేతులా చాలక 
పదిచేతులా సంపాదించేస్తున్నాడు. కాని శరీరంలో ఎన్ని అవయవాలు 
ఉన్నాయో అన్ని రోగాలు పుట్టుకొస్తున్నాయి. దీనికి కారణం ఎమిటి ? 
డబ్బు ఎక్కువ ఉంటే సుఖం ఎక్కువ ఉండాలి అనుకొన్నాం కదా! తిండి 
ఎక్కువగా ఉంటే బాగా బలంగాఉండాలి కదా! పూర్వంలో వాళ్ళు ఒంటిపూట 
తిన్నా బాగా ఆరోగ్యంగా ఉండేవాళ్ళు. ఇపుడు రెండు పూటలా కడుపునిండా 


57 


కనుక మనసు, బుద్ది దగ్గర పెట్టుకొని అలోచిస్తే - 
మానవుడికి అన్నం వల్ల బలం రావడం లెదు. డబ్బు వల్ల సుఖం రావడం 
లేదు. అధికారం వల్ల ఆత్మసంతృప్తి రావడం లేదు. జీవితంలో విటన్నిటి 
వల్ల మనం కష్టాలు కొని తెచ్చుకొంటున్నాం మనం. అసలు ఎక్కడ ఉన్నది 
దోషం? ధర్మచింతన, దైవచింతన, జీవితానికి ఒక లక్ష్యం లేకుండా 
పోయింది. ఈ కారణంచెత ఈ పరిస్థితికి ఓ పేరుపెట్టారు. ధర్మం నశించి 
నపుడు, భూమి మీద ధర్మం ఎపుడైతే తగ్గుతుందో ప్రజలకు కష్టాలు 
ప్రారంభమవుతాయి. అయితే ఈ ధర్మం అంటే ఎమిటో తెలియకపోవడం 
వల్ల చాలామంది, ధర్మం తగ్గిపోవడానికి, కష్టాలకి సంబంధం ఎమిటి ? 
అనుకొంటారు. తుఫొను వస్తుంది ప్రతిసారీ. ఇంతకు ముందు అయితే 
పదేళ్ళకో, ఇరవై ఎండ్లకో, యాఖై ఎండ్లకో ఒకసారి వచ్చిందని చెప్పు 
కొచావొచ్యు తర్వాత కెండేళ్ళకోసారి వచ్చిందంటున్నారు. తర్వాత తువొాను 
లేని సంవత్సరమే లేదు. ఏడాదికి రెండుసార్లు, మూడుసార్లు కూడా తుఫాన్లు 
వస్తున్నాయి. ఇంక కొద్ది రోజులు పోతే పౌర్ణమికి, అమావాస్యకి కూడా 
తుఫాను రావచ్చు. అంటే ధర్మం నష్టం అయినపుడు కష్టములు 
సామాన్యంగా కాపురం ఉంటాయి. ఈ కారణం చేత పూర్వకాలం బుషులు 
ఎం చేశారు. ఈ ధర్మం అనే దాని [భావం ఎమిటి ? ధర్మం అనేదానిని 
మానవుడం ఎలా నంపొదించుకోవాలి ? మనన్ఫుకు శాంతి ఎలా 
కలుగుతుంది? ఒక్క నిమిషం మనశ్ళాంతిగా, నిశ్చింతగా కూర్చోవడం 


మూ 


56 





చేతనవుతోందా ఎవరికైనా. దెవుడు ఉన్నాడో లేడో తరువాతి విషయం. 
సుఖదుఃఖాలు అనేవి మనకు కనబడుతున్నాయి కదా. మనిషికి మనశ్శాంతి 
ఉంటేనే సుఖం ఉంటుంది. ఒక నిమిషం కూర్చుంటే ఒక అరక్షణం 
మనసును ఎకాగతతో నిలబెట్టగలుగు తున్నామా? నిలబెట్టలేము. ఆ 
సమయంలోనే ఆన్ని సమస్యలూ వస్తున్నవి. అన్ని చింతలూ వస్తున్నవి. 
అన్ని రోగాలు వస్తున్నవి. ఒక నిమిషం కనుక మనసును ఎకాగ్రత 
చేయగలుగుతాడో మానవుడు అపుడు మనశ్శాంతి లభిస్తుంది. జీవితంలో 
ఉన్నటువంటి సమస్యలన్నింటికీ కారణం చెడుకర్మ. తెలిసిగానీ, తెలియక 
గానీ చేసిన దుష్కర్మలు చెడుపనుల యొక్క ఫలితాలు మనం జీవితంలో 
అనుభవిస్తాం. ఎందుకని అట్లా అనుభవిస్తారంటే, బంతిని ఎంత గట్టిగా 
అయితే నేలమిద కొడతామో అంత గట్టిగా అది పైకి లేస్తుంది. అలాగ 
ప్రతిపనీ మనం జీవితంలో ఎదైతే చేస్తామో, అది మంచికానీ, చెడు కానీ, 
తెలిసిగాని, తెలియకగాని, మళ్ళీ దాని ప్రతిఫలం మనకు కొడుతుంది. 
అందువల్ల కర్మయొక్క ఫలితం “అవశ్యమనుభవం కృతంకర్మి. పూర్వం 
మహర్షులు ఎం చెప్పారంటే, శ్రీకృష్ణుడు చెప్పాడు భారతంలో '“అవశ్వ 
మనుభవం'. ప్రతివాడూ కూడా అనుభవించ వలసి ఉంటుంది. ఎమిటి 
అనుభవించవలసినది? అంటే “కృతం కర్మ చేసినటువంటి మంచిపని, 
చెడుపని ఎదైనా సరే ఫలితాన్ని తప్పక అనుభవించ వలసి ఉంటుంది. 
ప్రతివాడూ సుఖము అనుభవిస్తున్నాడు, కష్టము అనుభవి స్తున్నాడు. 
కాని దానికి తను చేసినటువంటి మంచి చెడులే కారణమని గమనించడం 
లేదు. అవుచేస్తాడు. చేసినవుడం చాలా హాయిగా ఉంటుంది. 
ఖర్చు పెట్టుకొంటూ. అప్పు తీర్పవలసి వచ్చినపుడు కష్టం వస్తుంది. అపుడు 


59 


వాడి దగ్గరికి, వీడి దగ్గరికీ వెళ్ళి మొక్కితే తర్పవలసిన అప్పు పోతుందా. 
అందువల్ల ఈ కర్మ యొక్క స్వరూపాన్ని మనకు బోధించడానికి వాల్మీకి 
మహర్షి వ్రాసిన రామాయణం మనకు ధర్మం గురించి చక్కగా వ్రాసినటు 
వంటి మహాకావ్యం. ఎట్లా అయితే ధర్మం యొక్క స్వరూపం గురించి 
మహర్షి మనకు తెలియజేశాడో, దాన్ని ఆచరించి చూపిన వాడు రామచంద్ర 
మూర్తి. కేవలం మీరు ధర్మం ఆచరించండి అని నోటితో చెప్పడం కాదు. 
ఆచరించి, ఆ ఆచరించిన వాడికి ఎవిధంగా పవిత్రత, శక్తి పెరుగుతుందో 
చూపాడు. ఒక వ్యక్తిధర్మంగా ఉంటే లోకంలో యావన్మందికీ రక్షణ 
ఇవ్వగల్లుతాడు. తరువాత అన్యాయంతోనూ, అక్రమంతోనూ, అధర్మంతోనూ 
సుఖం సంపాదించుకోవాలని ప్రయత్నం చేశాడు రావణుడు. సీతాపహరణం 
చెయ్యాలని, రాముడిని జయించాలని, మాయోపాయాలతో జయిం 
చాలనీను, ఇపుడు ఈ సమాజంలో చేసేవే అపుడు ఒక్క రావణుడు చేశాడు. 
ఇపుడు ఇంటింటా రావణులే. అందువల్ల సుఖం పొందగలుగు తున్నాడా!!? 
అప్పుడు వాడికీ (రావణుడికి) లేదు సుఖం. ఇపుడు వీడికీ లేదు. ఈ కారణం 
చేత రామాయణంలో మనకు నిత్యజీవితంలో ఎదురయ్యే సమస్యలూ, 
వాటికి నివారణోపాయాలు కూడా చెప్పబడినవి. అందువల్ల ధర్మావతారుడని 
రామచంద్రమూర్తికి పేరు. “రామో విగ్రహవాన్‌ ధర్మః. ఈ ధర్మమే విగ్రహంగా 
మూర్తీభవించిన ధర్మావతారుడు రాముడు. అంటే ఆయన సూచించినవి 
ఎమిటి ? పితృవాక్య పరిపాలన. తండ్రి యొక్క మాటను కొడుకు నిర్వర్తించ 
వలెను. ఈనాడు ప్రతిచోట తండ్రిని హత్యచేసే కొడుకులు, అట్లాగే గురువును 
చంపే శిష్యులు, భర్తల్ని చంపే భార్యలు, భార్యల్ని చంపే భర్తలు. ఇవన్నీ 
కలియుగ దోషాలు. భారతంలో ముందే చెప్పారు వ్యాసమహర్షి కలియుగం 


60 


పితరం తథా” తండ్రిని కూడా కొడుకు హత; 7 
'నకశ్సిత్‌ కస్యచిత్‌ దాతా” ఒక వస్తువుకు ఇంకౌక వస్తువును దానం చేసేవాడు 
ఉండడట. దానం చేయడమెందుకు అమ్మ్నుకొంటె డబ్బులు వస్తాయని 
ఆలోచిసాడట. ఎవరుకూడా ఒక విషయం సరిగా చెపుతుంటే వినిపించుకోరు, 
సరిగాచెప్పే గురువు దొరకడు, ప్రతివాడూ ఎదుటివాడిని వంచన చేసేటటు 
వంటి వాడు. ఈ విధంగా ప్రపంచం ఎపుడు తయారు అవుతుందో ప్రజ 
లందరికీ కష్టాలు ప్రారంభం అవుతాయి. అందువల్ల ప్రతివాడూ తప్పుడు 
పనులు చేస్తాడు కనుక చెడుకర్మ వడ్తిలాగ పెరిగిపోయి, చెడుకర్మ వడ్డీ 
వ్యాపారంలాంటిది. అంటే పుణ్యం పెట్టుబడి పెడితే వడ్డీతో పుణ్యం పెరుగు 
తుంది. పాపం పెట్టుబడి పెడితే వడ్డీతో పాపం పెరుగు తుంది. అందువల్ల 
దీనిని ధర్మచక్రం అంటారు. ఇవాళ మనం ఒక మంచి పనిచేస్తే రేపు 
ఇంకొక మంచి పన చేసే పుణ్యాన్ని అది కలిగిస్తుంది. ఇవాళ గుడికి 
వెళ్ళి స్వార్థచింతన లేకుండా నమస్కారం పెడితే, రెపు వెళ్ళి కొబ్బరికాయ 
కొడదామన్న ఆలోచనకలుగుతుంది. ఎల్లుండి జపం చేసుకొందామన్న 
ఆలోచన కలుగుతుంది. ఆ తర్వాత ఎవరి దగ్గరికైనా వెళ్ళి ఉపదేశం 
తీసికొని తపస్సు చేసుకొందామన్న ఆలోచన కలుగుతుంది. తర్వాత ఈ 
జన్మఎమిటి ? ఈ కర్మ ఎమిటి ? జీవుడు ఎమిటి ? ఎంతవరకూ బతకాలి? 
ఈ జీవిత లక్ష్యం ఎమిటి ? అదే మోక్షోపాయం. మోక్షోపాయం అంటే 
ఎమిటి ? ఇప్పుడు మనం చిక్కుకున్న జన్మ పరంపరలో మనం ఎందుకు 
చిక్కుకున్నాం. అందులోంచి బయటపడే ఉపాయం ఎమిటి ? ఈ మనసుకి 


61 


భగవంతుడు దారి ఎట్లా కల్పిస్తాడు. గురువుని ఎక్కడ చూపిస్తాడు ? 
ఇపుడు మనకున్న సమస్యలకు నివారణ ఎట్లా చూపినాడు. ఇలాంటి 
చింతన మనకు కలగాలంటే కూడా కొంత పుణ్యం కావాలి. అందువల్ల 
పూర్వీకులు ఎమన్నారంటే “కారణం పుణ్య కర్మాణాం...' పుణ్య కర్మలకి 
అన్నింటికీ కారణం భగవంతుడే. అంటే ఇవాళ ఈ పుణ్య కర్మ మనం 
చేద్దామని ఆలోచన కలిగింది అంటే భగవంతుని అనుగ్రహం మనయందు 
ఉన్నట్లే. లేకపోతే ఎదో ఒక పాపకర్మ చెయ్యాలని ఆలోచన వస్తుంది. 
అంటే ఓ పదిరూపాయలు సంపాదించుకొందామన్న ఆలోచన స్వార్థంగా 
కలుగు తుంది. కాని ఓ పదిరూపాయలు దానం చెయ్యాలన్న ఆలోచన 
కలగాలంటే భగవంతుడి అనుగ్రహం ఉంటేగానీ సాధ్యం కాదు. అందువల్ల 
ఈ పుణ్యకర్మ వల్ల వడ్డిలాగా పెరిగి ఎదైనా సత్కర్మ చెయ్యాలన్న ఆలోచన 
కలుగుతుంది. ఇట్లా వరసగా పుణ్యం పెరుగుతూ పోతే క్రమంగా పాపం 
తరగడం (ప్రారంభిస్తుంది. చివరికి వాడు పవిత్రుడై, యోగియై, నిరంతరం 
భగవత్‌ ధ్యానం చేసికొనెేటట్లుగా, అడుక్కొనేవాడు ఎట్లాగైతే అణా, రూపాయి 
ఇట్లా క్రమేణా కూడబెట్టుకొని చివరికి ముష్టి ఎత్తుకొనె జీవితం నుండి 
బయటపడి ధనవంతుడు కాగల్లుతాడో అట్లాగే పుణ్యాన్ని క్రమేణా దాని 
అనుగ్రహం వల్ల రూవాయికి రూవాయి కూడబెట్టనట్టుగా పుణ్యాన్ని ఎక్కువ 
చేసి, దానిని వృద్ది చేస్తాడో దానివల్ల మరింత పుణ్యం చెయ్యాలనే ఆలోచన 
కలుగుతుంది. ఇవాళ ఇక్కడికి వచ్చి ఈ ఉపన్యాసం వినాలన్నా, ఒక 
సంకీర్తన చెయ్యాలన్నా, ఎప్పుడో ఎక్కడో చేసిన సత్కర్మ ఇవాళ మనల్ని 
మళ్ళీ ముందుకు నెడుతున్నది. అలాగే చెయ్యకూడనిపని, ఇది చెయ్య 
కూడదు అని తెలిసి కూడా ఒక్కోసారి ముందుకు నెడుతుంది మనసు. 


62 


అది ఎపుడో ఎవరికో చేసిన పాపం మనల్ని ఏడిపించడానికి ఈ విధంగా 
బుద్దిని నెడుతున్నది. ధర్మరాజు ఎందుకు వాచికలాడాడు? ఆ పాచికలాడటం 

వలన వనవాసం, దీనివలన ద్రౌపదీ, విళ్ళందరూ కష్టాలు పడటం. భారత 

యుద్దం, ఇవన్నీ ఎందుకు జరిగాయి? ఎందుకు వ్రాశారు వ్యాసులవారు? 
పాండవులకి ఎం జరిగితే మనకేమి? కౌరవులకి ఎం జరిగితే మనకేం? 
ఇది కేవలం సినిమా స్టోరీ వ్రాసినట్లు వ్రాయలేదు. జీవితం యొక్క సారాన్ని 
మనకు బోధించడానికి ఈ విషయాలు వ్రాశారు. ఎమిటంటే ఇన్ని కష్టములు 
పాండవులకం ఎందుకు వచ్చాయి. ఒకే ఒక తవు. అధర్మం 
అయినటువంటి జూదం వల్ల. సప్రవ్వసనాలలో జూదం మొదటిది. హాయిగా 
రాజసూయం చేసి రాజ్యపాలన చెసికొంటున్న ధర్మరాజుకు ఈ జూదం 
ఆడటమనే చింత కలగడంచేత ఒక పాపం చేస్తే, దానికి ఇంకో పాపం, 
ఇంకో పాపం, చివరికి వారు ఎంత పుణ్యాత్ము లైనప్పటికీ కష్టాలు తప్పలేదు. 
అందువల్ల వాపం యొక్క ఫలితం కష్టము. పుణ్యంయొక్క ఫలితము 
సుఖము. ఈ విధంగా ఉదాహరణకు ధర్మరాజు అంతటివాడిక్‌ ఈ 
విధంగావచ్చిందే. ఇక మామూలు వాడికి, అసలే ధర్మం తక్కువ 
చేస్తాడువాడు. మామూలు వాడు చేసే తప్పులు ఎక్కువ. అటువంటి వాడు 
ఒక తప్పు చేస్తే గడ్డివాములో కనుక అగ్గిపుల్ల వేస్తే ఎమౌతుందో అట్లా 
మండి పోతుంది వాడి జీవితం. అంతేకద. పుణ్యం ఉన్న వాడు తప్పుచేస్తే 
కొంత వరకు రక్షించబడతాడు. డబ్బున్నవాడు అప్పు చేస్తే ఈ అప్పులు 
నుండి రక్షిస్తుంది డబ్బు. పేదవాడు అపు చేస్తే అప్పటికప్పుడు రికవరి 
అయిపోతుంది. అట్లాగే పాపం కూడా పుణ్యం గతంలో ఉంటే పాపం 
చెయ్యగానే శిక్షరాదు. ఈ పుణ్యం క్షయం అయితే పాపం చెయ్యడ మేమిటి, 


63 


శిక్షపడటమేమిటి. ఇది తెలియక చాలామంది అంటారు ఎన్నో పాపాలు 
చేస్తున్నారు వారికి ఎమీ కష్టాలు రావడం లేదు. మాకే ఎందుకు రావాలి. 
అని. అప్పుడు నేను చెప్పాను. ఒకడికి పదివేల రూపాయల ఆస్టి ఉంది. 
ఐదు వేల రూపాయలు అహ్పుతెచ్చుకొన్నాడు. ఆస్టి అపుడే జప్తకి వస్తుందా? 
రాదు. ఈ పదివేల ఆస్థి ఖర్చు అయిపోతే అపుడు బ్యాంకు వాళ్ళు నోటీసు 
ఇస్తారు. అట్లా వెనకాల సెక్యూరిటీ పుణ్యం ఉన్నంతకాలం వీడు చేసిన 
పాపాలకు ఫలితం నెత్తిమిదకు రాదు. అలా అని చెప్పి ఫలితం లేదు కదా 
అని చేసుకొంటూ పోతే ఎ పనికి కూడా ఫలితం లేకుండా ఉండదు. అది 
లేదనుకొనే వాడు మూర్యుడు. చేసిన మంచి పనికి మంచి ఫలితం, చేసిన 
చెడు పనికి చెడు ఫలితం. “అవశ్య మనుభోక్తవ్యం కృతం కర్మ శుభాశుభమ్‌' 
భాగవత, భారత, రామాయణములు మనకు చెప్పే నీతి ఎంటయ్యా అంటే 
మనం చెసిన మంచి చెడు పనులకు ఫలితం తప్పక అనుభవించాల్సిందే. 
ప్రతివాడు సుఖాన్ని కోరుకుంటున్నాడు. కాని కోరుకొన్నందువల్ల సుఖం 
వస్తుందా? రాదు. ఈ సుఖం రావడానికి ఎ పనులు అయితే చేయాలో 
అవి చెయ్యాలి. దాన్ని పుణ్యం అంటారు. పుణ్యం అంటే ఎమిటి ? ఎ 
పనులు మనకు సుఖాన్ని, సంతోషాన్ని, ఆనందాన్ని, ఆరోగ్యాన్ని, 
మనశ్శాంతిని ఇస్తాయో వాటికి పుణ్యకర్మలు అని పేరు. ఎ పనులు చేస్తే 
ఫలితం దరిదం, బాధలు, ఇంట్లో గొడవలు, తగాదాలు, అనారోగ్యం వస్తాయో 
అవి పాప కర్మలు. ఇపుడు ఎం చేస్తున్నారు జనసామాన్యం ? పుణ్యం 
లేదు, పాపం లేదని అన్నీ చేసేసి నెత్తిమీద కొచ్చిన తర్వాత ఎడుస్తున్నారు. 
అప్పు చేసిన తరువాత రికవరీకి వస్తే ఎవరు రక్షిస్తారు. ఎవరూ రక్షించరు. 
పూర్వం ఇంత గొడవలు, దరిదం లేకపోవడానికి కారణం, ఇంత కష్టాలు 


64 


లేక పోవడానికి కారణం, పజలలో ఇంత మోసం, ఇంత ద్రోహం లేక 
పోవడానికి కారణం వాళ్ళు ఇంత చదువుకోకపోయినా మనకన్నా సుఖంగా 


(|, 
© 9 


ఉండటానికి కారణం వారు సరైన భోజనం తినేవాళ్ళు, దోహం ఇ 
జీవితం జీవించే వాళ్ళు, ఒక మనిషికి ఇంకొక మనిషి చేతనైతే సహాయం 
చేయడం ఉండేది కాని దోహం మాతం ఉండేది కాదు. సమయం ఉంటే 
ధర్మచింతన చేసి, ధర్మంతో గడిపే వాళ్ళు. 

పూర్వకాలానికి ఈ కాలానికి ఎంత తేడా వచ్చిందంటే బుద్దుడి 
యొక్క జీవితంలో ఒక కథ తెలిస్తే అర్థమవుతుంది. ఒకరాజు పరిపాలన 
చేస్తుంటే వరాలు పడలేదుట. వర్గాలు పడకపోతే ఆ రోజుల్లో ఏమను 
కొనేవారంటే ప్రజలకు కష్టాలు ఎందుకు వస్తాయంటే ఆ దేశంలో ఎపుడు 
ధర్మం నశిస్తే అపుడు వస్తాయనే సిద్దాంతం ప్రతివారికీ తెలుసు అపుడు. 
ఇపుడు తెలీదు. కష్టాలు వస్తున్నాయని తెలుసు కానీ ఎందుకు వస్తున్నాయో 
తెలిదు. అపుడు ఆ రాజుగారు ఒక రాజగురువుని పిలిచి అడిగినారట. 
అయ్యా ఈ సంవత్సరం వర్షం పడలేదు. ఎం తప్పు ఉన్నది మా రాజ్యంలో 
చెప్పండి అని. అయ్యా ఎం తప్పు ఉందో ఇంతమంది |పజలలో వెతికి 
చెప్పడం కష్టం. కాని ధర్మరక్షణ పోయినపుడు వర్షములు పోవడం, కష్టములు 
కలగడం జరుగుతాయి. మరైతే నేనేమి చేయాలో చెప్పండి” అన్నాడు 
రాజుగారు. ఎందుకంటే చెయ్యవలసిన డ్యూటీ రాజుది. చెప్పవలసిన 
డ్యూటీ గురువుది. వశిష్టులవారు ఎట్లా అయితే దశరధులకు చెప్పేవారో, 
అట్లా చేయకపోతే విడిది దోషం, అపుడు ఆ రాజగురువు అన్నాడట పక్కన 
కురుదేశంలో పరిపాలించే ఆయన చాలా ధర్మాత్ముడు. అక్కడ వరాలు 
బాగా పడుతున్నాయి. దేశం చాలా సుఖిక్షంగా ఉంటోంది. అందుచేత 


65 


మన మంత్రుల్ని, గూఢచారులను పంపి ఎ కారణంచేత అక్కడ వరాలు 
బాగా పడుతున్నాయో కనుక్కొని మనం దానిని అనుసరించడం మంచిది” 
అని. “సరే! వెళ్ళండయ్యా' అని మంతుల్ని అనగానే, మంతులు వెళ్ళి 
వచ్చి ఏం చెప్పారంటే ఆ రాజుగారి దగ్గర సర్వ శుభ పదమైన ఏనుగు 
ఒకటి ఉన్నది. ఆ ఎనుగు మన రాజ్యానికి గనుక వస్తే మనకు వరాలు 
బాగా పడతాయి. అంటే ఈ రాజు అన్నాట్ట 'ఆ రాజు ధర్మాత్నుడే గాక 
మంచియోధుడు కూడా. మరి ఆయన్ని జయించడం ఎట్లా ? అని. 
దానికి మంతులు “జయించడం అంటే జరగదు. మిరు వెళ్ళి యాచిస్తే 
ఇస్తాడు" అని అంటారు.అపుడు ఆయన పురోహితుల్ని పంపాడట. ఆరాజు 
(పతి పౌర్ణమినాడు, అమావాస్యనాడు (బాహ్మణులకు దానమిసాడట. ధర్మ 
కార్యాలన్నీ చేసేవాడు. ఆ సమయంలో ఈ బహ్మాణులు వెళ్ళి మాకుకూడా 
దానం ఇవ్వమని అడిగారు. అడిగిన వారికి లేదనక పోవడం ధర్మం.మికు 
ఎం కావాలి అని అడిగాడు. 'మీరు ఎక్కినటువంటి అ|గగజము ఎనుగును 
ఇవ్వండి”. 'ఆ..!!' తుళ్ళిపడ్డాడు ఆయన. ఎనుగును అడుగుతారా ఎవరైనా, 
డబ్బులు అడుగుతారు. కానీ, ఎనుగును అడిగారు కారణం ఎమిటో చెప్పండి 
అని. “అయ్యా! నిజం చెపుతాము. మా రాజ్యంలో వర్గాలు పడటం లేదు. 
అందుకని మీరు ఎనుగును ఇస్తే వర్గాలు పడతాయని పెద్దలు చెప్పారు. 
అందుకని ఇవ్వవలసినది*. అపుడు ఆయన ఎనుగు దిగి దాని చుట్టూ 
మూడు సార్లు తిరిగాడట. అపుడు మంత్రిగారు అన్నారట. “అయ్యా! ఎనుగు 
దిగి చుట్టూ చూసుకొంటున్నారు. దానం అడగగానే ఇవ్వాలి కదా!' అని. 
అయ్యా! ఇది కురుదేశం. ధర్మంగా పరిపాలించే వాళ్ళం మేము. ఎందుకని 
చుట్టూ చూచామంటే ఎనుగును దానం ఇచ్చేటపుడు సర్వాభరణాలతో 


66 


క. వరాలు పడలేదు. మళ్ళీ 'మంతుల్ని కాజ ales 
ఏనుగులను తెచ్చుకొన్నాము అయినా వర్షాలు పడటం లేదు అని. ఏమి 
కారణం? అయ్యా! మన ప్రజలు ఈ ఎనుగు పుణ్యంకన్నా మించిన పాపం 
ఏదో చేస్తూ ఉండాలి. ఇపుడు రు.50 తెచ్చుకొన్నా సరిపోలేదంటే రు.100 
అపు ఉన్నాడన్నమాట. ఈ రు.50లు అందులోకే పోతాయి. అంటే చేసిన 
పుణ్యంచాలటం లేదు. అపుడు చెప్పారట. ఆ రాజుగారు చాలా పుణ్యం 
చేసికొన్నారు. ఆ పుణ్యంలో కొంచెం ధారపోయమనండి అని. మంచిదే 
అని వెళ్ళారు. అపుడు రాజుగారు అన్నారట 'ధర్మపాలన చేస్తున్న మాట 
వాస్తవమే కానీ మా ధర్మంలో లోపం జరిగింది నేను చేసేదాంట్లో. అందువల్ల 
నాధర్మపరిపాలన సరిగా లేదని చింతపడుతున్నా నేను. అటువంటి వాడిని 
మీకు ధర్మం ఎవిధంగా ఇస్తాను" అని. అయ్యా! మిరు చేసిన లోపం 
ఏంటని అడిగితే “ఒక రోజు వేటకు వెళ్ళాను నేను. వేటకు వెళ్ళి నాలుగు 
వైపులా బాణాలు వేశాను. ఒక బాణం చెరువులో దిగి చేపకు (గగుచ్చుకొంది. 
అందువల్ల నిష్కారణంగా [కూరమృగాలను చంపవలసిన రాజును చేపను 
చంపాను కాబట్టి ఆ విధంగా ధర్మలోపం అయింది నాకు, అంటే ఇది 
పెద్ద ధర్మలోపం కాదు లెండి, ఇటువంటివి చాలా చేస్తుంటాము మము 
అన్నారట. అంటే ఆయన అన్నాడట “ధర్మంలో చిన్న పెద్దా తేడా ఏమి 
లేదు. కుండకు పడేది చిన్న చిల్లే. కానీ తర్వాత అన్నే పోతాయి”. ఇది 
ధర్మలోపం జరిగినట్టు మీకు ఎట్లా తెలుసు అంటే “ఇప్పటికి అరవై ఎండ్ల 


67 


నుండి ధర్మం ప్రకారం పరిపాలన చెస్తూ వస్తున్నాను నెను. కాని నెను 
కూడా చిన్న ధర్మలోపం చేశాను. అందువల్ల మనసు అశాంతిగా ఉన్నది. 
అందువల్ల ఇవ్వలేను మీకు అన్నాడట. అపుడు వారు ఆ రాజు గారి భార్య 
దగ్గరకు వెళ్ళి ధర్మం దానం ఇమ్మన్నారు. అంటే “ఇద్దరు కోడళ్ళు ఉన్నారు 
నాకు. పెద్దకొడుకు భార్య ఎమో పట్టపురాణి. చిన్న కొడుకు యువరాజు. 
ఆయన భార్య ఎమో యువరాణి. వీళ్ళిద్దరికీ ఆలయం నుంచి వస్తువులు 
వచ్చినవి. ఒక చీర ఒక ఆభరణం. ఈ చీర ఏమో యువరాణికి 
ఇచ్చి,ఆభరణం ఎమో రాణిగారికి ఇద్దామనుకొన్నాను. ఎందుకంటే రాజుగారి 
భార్యకు నగలు అవసరం కదా అని. కానీ అత్తగారు అయిన నాకు ఇద్దరు 
కోడళ్ళు సమానంగా ఉండవలసింది. ఈ ధర్మలోపం వచ్చింది కాబట్టి 
నాకు మనశ్శాంతి లోపించింది. అందువల్ల మీకు ఇవ్వలేను. విరు ఆశ్చర్య 
పోయి, ఇంత చిన్నదానికే ధర్మలోపమా! అత్తాకోడళ్ళు మొగుణ్ణి కట్టేసి 
భోజనంచే సేవాళ్ళున్నారు మా దేశంలో. వాళ్ళకి ఎ చింతా లేకుండా. అంటే 
ఇదిఅట్లాంటి దేశం కాదండి. ఇదిధర్మానికి శఠగోపురము. అందుకని నేను 
మికు ధర్మాన్ని ఉపదేశించడానికి విలు లేదు. వెళ్ళి మా కోడల్ని అడగండి. 
ఆమె మికు ధర్మాన్ని ఉపదేశిస్తుంది అంది. ఇట్లా ఏళ్ళు వెతుక్కొంటూ 
వెళితే ఒక్కొక్కరు, ఒక్కొక్కరు ఎట్లా ధర్మపాలన చేసేవాళ్ళో, చివరికి ఓ 
చెట్టుక్రింద కూర్చున్న ఒక వ్యక్తి, ఒక వ్యవసాయదారుడు అతను ధర్మలోపం 
లెకుండా ధర్మాన్ని ఆచరిస్తున్నాడు. అపుడు ఆయనచేత బంగారు పలకమిద 
ధర్మంయొక్క సూతాల్న వ్రాయించుకొని ఆయన పుణ్యాన్ని ధారపోయించు 
కొని తెచ్చారట. ఏరు పొలిమేరలోకి రాగానే మూడు వరాలు కురిశాయి. 
పూర్వం ధర్మలోపం ఎంత చిన్నదైన, ఇది చిన్నది అనుకోరు. 


68 


ఎందుకంటె ఇది వడ్డీ పెరిగినట్లుగా పెరుగుతుంది. అపు చినా దేకదా 


అని ఇవాళ ఊరుకొంటే అసలుకే మోసం వస్తుంది. అందువల్ల ధర్మాచ 
క 


ధర్మాచరణ గురించి ర, గా కకం, మరి వేల సంవతా తృరాల,కితం 
రామాయణకాలంలో ధర్మమెట్లాఉందో మనంఊహించనైనా ఊహించలేము. 

అందుచేత ప్రతివాడు రోజుకొకసారి ధర్మచింతన, మనువు ఏంచెప్పాడు 
ప్రతివాడు తన దినచర్యలో మానవుడు (బ్రహ్మ ముహూర్తంలో నిదలేచి 
కాలకృత్యములు తీర్చుకొన్న తర్వాత ఎం చెయ్యాలంటే మనస్సును ధ్యాన 
మనస్కుడు గావించి ధర్మం యొక్క స్వరూపాన్ని చింతించాలట ఆలోచించాలి.” 
ధర్మం, న్యాయం, పుణ్యం అనే దానిని గురించి ఎక్కాగ మనస్కుడై కాసేపు 
ఆలోచించమన్నాడు. ముందు ధ్యానంచేస్తే తర్వాత ఆచరణలో ధర్మం 
గురించి ఆలోచన వస్తుంది. మనకు ధర్మం గురించి ధ్యానించడానికి 
టైము లేదు. ఆచరించడానికి అసలే టైము లేదు. అందువల్ల ధర్మచింతన 
అనేటటువంటిది, ధర్మం అనేదానిని గురించి చింతించడం, కనీసం అది 
చేతగాకపోతే దైవంగురించి చింతించడం. ఈ సృష్టికి కారణ మైననటు 
వంటి వాడు మన శరీరంలో ఊపిరి పిలుస్తున్నాం, గుండె కొట్టు కొంటోంది. 
ఇవన్నీ మన తెలివితేటలని బతుకుతున్నాడు మనిషి. అది ఆగిపోతే, 
చేతులు చల్లబడితే డాక్టర్లువచ్చి ఎమీ చెయ్యలేరు. బంధువులను పిలిస్తే 
వాళ్ళువచ్చి ఏడు పోతే వచ్చే ఆస్థి గురించి లెక్క పెట్టుకొంటారుతప్ప 
విడిని గురించి పట్టించుకోరు. అంటే మానవజీవితం మన చేతిలోలేదనే 
విషయం చివర తెలిసికొంటే ప్రయోజనం లేదు. అందువల్ల మనకు జీవితం 
(పసాదించి, మనస్వుఇచ్చి, శరీరంఇచ్చి, మన చేతిలో లేనటువంటి 


69 


ఇం|దియములు, (బాణము ఇచిన భగవంతుని గురించి చింతించడం, 
దీని వలన భగవంతునిపై ధ్యానం కుదురుతుంది. ధ్యానం ఎందుకయ్యా 
అంటే, అలవాటు (ప్రకారం మీరు ఎట్లా అయితే భగవంతునిపై మనస్సు 
నిలబెట్టడం నేర్చుకొంటారో దానియందు ఆసక్తి కలుగుతుంది. అంటే ఎ 
విషయంగురించి మనస్సు ఆలోచిస్తే దానియందు అసక్తి కలుగుతుంది. 
మంచి సినిమా ఆడుతున్నది అని ప్రక్కింటి ఆవిడ చెపుతుంది. దాని 
గురించి రెండు సార్లు ఆలోచిస్తే మూడవసారి వెళ్ళాలనిపిస్తుంది. ఆలాగే 
చక్కని భగవత్‌ సంకీర్తన జరుగుతున్నది అని రెండు సార్లు అలోచిస్తే 
మూడవసారి పోనీ ఎలా ఉందో చూసొద్దాముమిటి అని ఆసక్తి కలుగుతుంది. 
రెండుసార్లు చూచేసరికి మూడవసారి మనం ఆచరిద్దామన్న కోరిక కలుగు 
తుంది. అందువల్ల ఈ భర్మచింతనలో ఉన్న చమత్కారం ఏమిటంటే 
మనం ఈ ధర్మ చింతన గురించి ఆలోచించే కొలదీ దాని బలం 
పెరుగు తుంది. చెట్లకు నీళ్ళు పోసిన కొద్దీ చెట్లు ఎట్లా అయితే వృద్ధి 
చెందుతాయో, అట్లా ధర్మాన్ని వృద్ధి చేనుకోవాలి. అందువల్ల 
పెద్దలుకూడా ఈ ధర్మాన్ని ఉపదేశించేవారు. ఈ ధర్మాన్ని (పబోధంచేసి 
ఆచరించిన వాడు కనుక రామచం[దమూర్తిని “రామో విగహవాన్‌ ధర్మః” 
అంటారు. వనవాస కాలంలో రాములవారికి చెప్పారట “నివు పెద్దవాడివి 
అయినా కొడుకుకి రాజ్యం ఇవ్వకుండా వెళ్ళగొట్టారు కాబట్టి నివు అధికార 
పూర్వకంగా ఎందుకు తిసికోకూడదు ?' అని. నీతండి ముసలితనం వల్ల 
లేదా తల్లిమాట వినడంవల్ల నీకు రాజ్యం రాలేదు కాబట్టి న్యాయంగా 
నికు రావలసిన రాజ్యాన్ని బలంతో జయించి నీవు తిసికొంటే అది నీ 
హక్కు. ఈ రోజుల్లో చెప్పినట్లే అ రోజుల్లో కూడా చెప్పారట. ని హక్కును 


70 


నీవు ఎందుకు సంపాదించు కోకూడదు? ఆందుకు ఆయన చక్కటి 
సమాధానం చెప్పాడు. మానవుడికి సుఖదుః మాలు ఎందుకు కలుగుతాయో 
కారణం మానవుడి చే చేతిలో ఏలో లేదు. అన్ని దైవంచెతిలో ఉన్నాయి. ఆయనే 


మ or 


మనిషికి సుఖం ఇవ్వాలన్నా, దుః న ఎ రోజు ఎం జరగాలో 
దైవం నిర్ణయిస్తుంది. దేన్ని బట్టి నిర్ణయిస్తుంది అంటే ఊరకే ఇష్టం 
వచ్చినట్లు నిర్ణయించదు. ఏడు చేసిన పుణ్యపాపాల వల్ల సుఖదుఃఖాలు 
నిర్ణయించబడతాయి. ఇవాళ కష్టంవచ్చిందికదా అని ధర్మాన్ని విడచి 
పెట్టినటైతే, సుఖంగా ఉందికదా అని అధర్మాన్ని ఆచరించినబైతే ధర్మ 
విఘాతం కలుగుతుంది. రాజైనవాడు ఎదైతే ధర్మాన్ని ఆచరిస్తారో 
పజలందరూ అదే ధర్మం ఆచరిస్తారు. అంటె రాజైనవాడు ఒక్క రూపాయి 
తింటే పజలందరూ లక్షరూపాయలు తింటారు. రాజుకనుక నీతిగా ఉంటే 
(ప్రజలందరూ కూడా నీతిగా ఉంటారు. అందుకని సుఖం అని మనిషి 
అధర్మాన్ని ఆచరించి, కష్టం అని ధర్మాన్ని వదిలివెసినటైతే ధర్మనష్టం 
అయిపోతుంది. సుఖదుఃఖాల కంటే కూడా ఈ ధర్మాచరణ ముఖ్యం 
అనేటటువంటిది ఈ సూతం రామచంద్రమూర్తి కష్టాలలో ఉన్నపుడు 
కూడా, హక్కుగా రావలసిన రాజ్యం రానపుడు కూడా తొందర పడకుండా 
ఏవిధంగా ఆచరించి చూపాడంటే మానవుడైన వాడు కష్టములలో మనసును 
నిలదొక్కుకొని ధర్మంపై కాస్త ఎకాగత చేసినటైతే కష్టాన్ని జయించవచ్చు 
అని. చాలా మంది తొందరపడిపోయి అప్పులు చేస్తారు. తొందర పడిపోయి 
తప్పులు చెస్తారు. దొంగతనాలు చేస్తారు. అందువల్ల పెరిగిపోతాయి కష్టాలు 
తప్ప తగ్గవు. తేలికగా తప్పించుకోవచ్చు అనుకొంటారు. ఈ అధర్మంలో 
ఉండేటటువంటి చమత్కారం ఏమిటంటే తేలికగా తప్పించుకోవచ్చు 


71 


అనే మాయలోపడేసి మనచేత తప్పులు చేయిస్తుంది. తప్పు చేసిన 
తర్వాత శిక్ష అనుభవించేలా చేస్తుంది. అందువల్ల ఈ ధర్మానికి ఓర్పు 
అనేటటువంటిది మనుష్యుడికి 'యధిక్ష, అంటే కష్టం కలిగినప్పటికీ 
దీక్షగా ధర్మం వదిలిపెట్టకుండా ఉండటం. ఈ చింతనవల్ల అంటె చెడుకర్మ 
వల్ల ఇది వరకు చేసిన పాపాల వల్ల కష్టాలు కలగవచ్చు. వాటిని 
అనుభవిస్తూనే కష్టాలలో ధర్మాన్ని విడచి పెట్టకూడదు అనేది రెండవ 
సిద్దాంతం. ఇవి రామాయణంలో మనకు ఉపదేశించినటువంటి ముఖ్యమైన 
సూత్రాలు. ఈ సూతాల్లో ధర్మం అనేటటువంటిది ఒకటే అయినప్పటికీ 
(పతి మనిషికీ జీవితంలో తన జన్మనుబట్టి వాడి ధర్మంవేరే ఉంటుంది. 
భార్యయొక్క ధర్మం వేరే, భర్త యొక్క ధర్మం వేరే. కొడుకైనటు వంటి 
వాడు చేయవలసిన ధర్మం వేరే. తండ్‌ అయినటువంటి వాడు 
చేయవలసిన ధర్మం వేరే. గురువుగా, ఒక మాస్టరుగా, ఒక టీచరుగాధర్మం 
వేరే. ఒక విద్యార్ధిగా, ఒక శిష్యుడిగా విడు చేయవలసిన ధర్మం వేరే. ఈ 
విధంగా జీవితంలో తన పాతను తను యోచించుకొని తన ధర్మాన్ని బట్టి 
తను నడవాలి. ధర్మం ఒకటేకదా అంటారు. ఒకటే కాదు. ఎట్లా అవుతుంది? 
రాజుకుధర్మం, ప్రజలకు ధర్మం ఒకటే ఉండదు. గురువుకీ, శిష్యుడికీ 
ధర్మం ఒకటే ఉండదు. అంటే ఎవడు ఎమి స్థితిలో ఉన్నాడో వాడి పరిస్థితికి 
కరెక్టుగా చేసుకొంటూ పోతే ఎది ఉందో అదే ధర్మం. అది కష్టం ఉండొచ్చు. 
లేకపోతే దానిలో ఇబ్బందులు ఉండొచ్చు. పోలిసువాడిగా |పొద్దుటనుండి 
కాపలా కాయడం కష్టమే. కానీ అది వాడి ధర్మం. డ్యూటీ మానేసి పడుకొంటే 
సుఖం. కానీఅది అధర్మం. ఎ పనిచేసినా ఎది సుఖంగా ఉంటుందాఅని 
ఆలోచిస్తున్నారు కానీ ఎది ధర్మము అని ఆలోచించట్లే. ఈ కారణంవల్ల 


72 


సుఖంగురించి ఉండే ఆశవల్ల కష్టాలు కొని తెచ్చుకొంటున్నాడు. 
పూర్వం కష్టాలంటే భయంలేకుండా ధర్మాన్ని ఆచరించడంవల్ల 
ఇన్ని కష్టాలు ఉండేవి కావు. ఈ ఒక్క సూత్రాన్ని మనం గనుక మన 
జీవితంలో అన్వయించుకొని మన జీవితంలో మనకు ఉన్న కష్టాలను 
లిన్సు వేనుకొని రోజూ మనం చేసే తములను గుర్తుంచుకొని, 
పడుకొనేటప్పుడు ఒక్కసారి తాను ఆత్మవిచారం చేసికొంటే ఇపుడు చేసేటన్ని 
తప్పులు మానవుడు చేయడు. ప్రతిరోజూ ఆత్మవిచారం అనేటటువంటిది, 
చేయటంవల్ల ఆంటే ఇవాళ మనం ఈ తప్పు చేశాం ఇది చేయకుండా 
ఇలా చేసి ఉంటే బాగుండేది అని నిజమైన పశ్చాత్తాపంతో భగవంతుని 
(వార్జించడంవల్ల ఆపుడు, చేసిన తప్పులకు శిక్ష కొంతవరకు తగ్గుతుంది. 
పశ్చాత్తాపం ఎపుడైతే కలుగుతుందో మానవుడికి పడేటిటువంటి శిక్ష 
కూడా తగ్గుతుంది. ఇది శాస్తాలు పూర్వం నుండి బోధించాయి. అదైనా 
సరే తప్పు చేసినపుడు పశ్చాత్తాప పడి, తిరిగి ఆ తప్పు మళ్ళీ చేయనని 
మనసులో (పతిష్టించు కొంటామో అపుడు ఈ అనారోగ్యాలు, ఈ బాధలు, 
ఈ (ప్రలోభాలు, మనల్ని అన్ని వైపులకూలాగేటటువంటి లంచాలు ఉన్నాయే, 
అంచంఅంటే ఎమిటి? పతనం చేయించేందుకు మనిషిలో ఉండే స్వార్ధమే 
అంచం. ఇది జయించ డానికి పూర్వబుషులు మనకు మార్గం ఇచ్చారు. 
ఇది ఇంకొక మెట్టు పైకెడితే ధర్మం చేయడం అలవాటు అయ్యేవాడికి 
దీనితోపాటు జపధ్యానాలు, అనుష్టానములు, అలవాటు కావాలి. ఎట్లు ఏ 
వెధంగా అయితే రాడికట్టడం అలవాటు అయితే బండివాడు నిద 
పోతున్నా సరే అవి ఆదారి వెంబడే వెళతాయో, ఈ శరీరంలో కాళ్ళు 
చేతులు ఇందియాలు కూడా ఎచ్చుల వంటివే. మనం అలవాటు చేస్తే 


73 


అవి ధర్మం వెంబడి వెళ్తూ, ధర్మంవెంబడి లాక్కెళతాయి. లేదా రోజూ 
కాఫీ హోటల్‌కో, లేదా క్రబ్‌కో ఎ అలవాటు చేస్తే అటు వెడతాయి. అందువల్ల 
ఈ శరీరాన్ని ఎ విధంగా అభ్యాసం చేస్తామో ఈ రథాన్ని ఆ విధంగా 
లాక్కెడతాయి. ఈ ధర్మం అలవాటైతే కొంతకాలం ఆచరించడం, అభ్యాసం, 
అంటే కళ్ళుమూసుకొన్నా సరే తపుచేయకుండా, ఆదమరచి ఉన్నా 
పొరబాటు మాటరాకుండా, తప్పుడు ఆలోచన రాకుండా, ధ్యానశిక్షణలో 
పెరిగి క్రమశిక్షణతో (బతికేటటు వంటి వాడికి అపుడు జపధ్యానం, 
అనుష్టానం, దైవచింతన అట్లె నడుస్తుంది. చాలామంది అడుగుతుంటారు 
ఈ జపధ్యానాలు చేయమం టారు, ఈ మం|త్రాలల్లోపడి మనసు నిలవడం 
లేదు అని. ఎందుకనివాడు మొదట్లోనే A,B,0,0లు రాకుండానే పాఠం 
ఎట్లా చదువుతాడు వాడు. అంటె మొట్టమొదట స్కూలుకు వెళ్ళటం 
అలవాటైతేనేగా. బడికి వెళ్ళగానే చదువు వస్తుందా ? రాదు. అసలు బడిలోకి 
వెళ్ళి కూర్పోవడమే వారికి కష్టం. ఇంటికి జారుకొంటాడు. అలాగేమనసు 
ధర్మంలో పెట్టేసరికి పారిపోయి వచ్చేస్తుంది ఇంటికి, దానికి చాక్లెట్లో, 
బిస్కెట్లో ఇచ్చి స్కూల్లో కూర్చోబెట్టినట్లుగా, గాథలు, పురాణాలు విటి మీదకి 
మనను మళ్ళిస్తే క్రమంగా ధర్మం వైపుకు తిప్పుతాడు. అపుడు బిస్కెట్లు 
ఇవ్వకపోయినా చదువు సంగతి తెలిసిన తర్వాత వాడే చదువు కొంటాడు. 
అట్లాగే మనిషి కూడా ముందు ప్రసాదం పెడతారని వెడతాడు. తర్వాత 
(పసాదం పెట్టినా పెట్టకవోయినా పెడతాడు. తర్వాత భగవంతుడు మనం 
అడిగింది చేసినా చేయకపోయినా భగవంతుని మీద మనసు లగ్నం 
పెట్టడం అలవాటు అవుతుంది. ఈ ధర్మం ఆచరించడం అలవాటెన 
తర్వాత అపుడు మంతం, దాని యొక్క అనుష్టాన విధానము. 


74 


మంతరాజమైన గాయ్మతీ మంత్రము మోక్షాన్ని |పసాదించేటటు 
వంటిది. దీని యొక్క రహస్యం రామాయణంలో తెలుపబడింది. ఆయితే 
ఇపుడు మనం మోక్షాన్ని కోరుకొనే స్థితిలో ఉన్నామా! లేదు. ఈ మోక్షాన్ని 
కోరుకొనే స్థితి అనగా ఎమిటి ? ప్రతివారికీ కొన్ని కోరికలున్నాయి. కొన్నేమిటి. 
చాలా ఉన్నాయి. ఈ కోరికలలో చాలామటుకు స్వార్ధపూరితమైన కోరికలు. 
అంటే మనకు డబ్బురావాలి. సుఖం కలగాలి. ఈ విధమైనటువంటి మేలు 
జరగాలి. ఇవన్నీను. ఇవి తీరుతూ ఉన్న వాళ్ళకి లేదా వీటియందు ఆసక్తి 
నశించని వారికి, ఈ కోరికలు అనేవి అంతూ పాంతూ లేకుండా ఉంటాయి. 
ఇసకపాతరలాగా. అంటే ఇసుక (తవ్వుతున్న కొద్దీ వస్తూనే ఉంటాయి. 
అంటే ఇవాళ ఒక కోరికను తీరిస్తే రేపు రెండు వస్తాయి. రేపు రెండు 
తీరిస్తే తర్వాత 10 వస్తాయి. అందువల్ల జీవితాంతం వరకూ, అంటే 
చచ్చేవాడు కూడా ఎదో ఒక కోరిక కోరుతూ ఛస్తాడు. అందువల్ల కొందరికి 
జ్ఞానం కలిగినపుడు ఈ కోరికలు తీర్చడం వల్లకాదు. ఏటిని ఖండించడం 
వల్లనే పోతాయి. అలా ఈ కోరికలన్నీ ఖండించినపుడే మోక్షాన్ని పొందగల 
స్థితి కలుగుతుంది. మోక్షం అంటే ఎమిటి? ఈ నానాగొడవలూ పడి, 
ఇబ్బందులూ పడి, ఈ సంసారంలో మురికి కూపంలో కొట్టుకు చచ్చే 
జన్నలు లేకుండా ఉండాలి నాకు. భగవత్‌ సాన్నిధ్యం, భగవంతుడు నిత్యం 
ఆనంద స్వరూపంలో, జ్ఞాన స్వరూపంలో, మోక్ష స్వరూపంలో ఎలా ఉంటాడో 
ఒక్కసారి మనసుకు తెలిస్తేనే ఎదో ఆనందం కలుగుతుంది ధ్యానంలో. 
కొన్ని సంవత్సరాలు సాధన చేసిన వాళ్ళకి కూడా ధ్యానంలో కొద్ది నిమిషాలు 
భగవంతుని యందు లగ్నం అవుతుంది. ఆ కాసేపు పరమానందం కలుగు 
తుంది. ఎంతో శాంతి కలుగుతుంది. ఇది అనుభవంతో తెలిసే విషయం. 


75 


ఈ శాంతి వాడికే కాదు. ఎవరికి అయితే ఒక నిమిషం భగవరధ్యానం 
కుదురుతుందో వారిదగ్గర కూర్చున్న వాడికి కూడా శాంతి కలుగు 
తుంది. చాలామంది అంటారు 5 నిమిషాలు మీతో మాట్లాడితే మాకు 
చాలా ఆనందం కలుగుతుంది అని. ఎందుకు కలుగుతుంది? నేనేమైనా 
10 రూపాయలు ఇస్తున్నానా, లేదా టీ.వీ. పెడుతున్నానా? ఎమీ అక్కర్లేదు. 
కుంపటి దగ్గర కాసేపు కూర్చొంటే చలి పోతుంది అన్నాడు. ఎందుకని, 
కుంపట్లోంచి వేడి వస్తోంది కాబట్టి. ఒక మానవుడి శరీరంలో నుండి 
ఆనందం ఎప్పుడైతే వస్తుందో, అగ్ని నుండి వేడి బయటికి వచ్చినట్లుగా 
అది ఇతరులకు కూడా ఉపయోగంచేస్తుంది. కాసేపు భగవంతునియందు 
మనసు నిలిపితేనే ఇతరులకుకూడా ప్రశాంతి కలుగు తుంది కదా! వీడు 
నిత్వంకనుక చేసికొంటే, అటువంటిది శాశ్వితంగా భగవత్‌ స్థితిలో, మోక్షస్టితి 
లోతాను ఉండగలిగితే ఈ జన్మలన్నీ అక్కర్లేకపోతే, గాఢమైన నిదపోతే 
మనకు ఎమన్నా ఆలోచనలు వస్తాయా ? రావు. వళ్ళు మరచి నిదపోయి 
నపుడు ఎ ఆలోచనలూ రావు. ఎ దిగుళ్ళూ ఉండవు. భూమి మీదనే 
కాసేపు నిదపోతే'ఎ కష్టాలు లేవు కదా! మరి శాశ్వితంగా [బహ్మలోకంలో 
భగవంతునితో సమాధి సతిని వాందినవుడు అపుడు కష్టాలు ఎందుకు 
ఉంటాయి. వేరే జన్మ ఎత్తమంటే మాత్రం ఎత్తుతాడా ! ఈ మానవలోకంలోకి? 
ఈ మోక్షం యొక్క స్థితి తెలియక మనిషి ఈ నీచమైన, కుక్కలు చింపిన 
విస్తరిలాంటి జీవితం కోసం ఆశపడతాడు. అందుకని 

పూర్వ బుషులు ఎం చెప్పారంటే “ఓరి పిచ్చివాడా! డబ్బులో 
ఏముంది సుఖం ? ఈ సంసారంలో ఎముంది సుఖం ? ఇవి కాసేపే. 
ఒక పావలా సుఖం ఉంటే ముప్పావలా బాధలే. అంటే పెళ్ళి చేస్తారు 


76 


ఒకదునిమిషాలే వడికి సుఖం భార్యతో. తర్వాత పిల్లలు, సంసారం, గొడవలు 
ఈ వడ్డీ వ్యాపారంతో ఛస్తాడు వాడు. అంటే ఒకటే పెట్టుబడి పెట్టాడు 
వీడు సంసారం. అది వృద్దియై విడినెత్తిమిద కూర్చుంటుంది అంతా. ఇక 
వీడికి అ రోజు నుండి నిద ఉంటుందనే గ్యారంటీ లేదు. తర్వాత వృద్దాప్యం 
వచ్చేవరకూ సమస్యలకు లోటులేదు. ఎందుకంటే వాళ్ళకి భోజనం, 
ఉద్యోగాలు, పెళ్ళిళ్ళు, వాళ్ళ గొడవలు, అన్నీ ఇంతే. ఇక మిగిలింది 'నేను' 
ఒక్కడినేనా? “కూతురి పెళ్ళి చేసావయ్యా, అదృష్టవంతుడివి. అన్ని 
సమస్యలు తీరినవి కదా! అన్నాను. 'లేదండీ బాబూ!ఇది వరకు ఒక్క 
సమస్యే. ఇపుడు నాలుగు సమస్యలు. అంటే కూతురు ఒక్కతే ఇంట్లో 
ఉండేది. ఇపుడు అల్లుడికికూడా ఉద్యోగం చూడాల్సి వచ్చింది. అంతటితో 
ఆగిందా ! మరలా పురుడులకని, పుణ్యాలకని వచ్చినపుడు అదో సమస్య. 
ఇవి వృద్ది అవుతాయి కానీ తరగవె! పోనీ మనకెందుకని ఊరుకోగలడా ? 
వీడి బుద్ది ఊారుకోనివ్యదు. దిగులు పడుతూనే ఉంటాడు సంసారం గురించి. 
అందువల్ల కాసేపు సంతోషం అనుభవించిన సంసారానికి చిలవలు 
పలువలుగా ఇన్ని దుఃఖాలు ఉన్నవి కదా! ఈ లోకంలో 5 నిమిషాల సుఖంతో 
మనిషి చేసే అనేకపనులలో ఎన్ని బాధ్యతలు, ఎన్ని బాధలు, ఎన్ని వలల్లో 
చిక్కుకొంటున్నాడో ఇది దీంతోపోలిస్తే ఈ మోక్షంలో ఉన్న సుఖం ఎమిటో 
అపుడు తెలుస్తుంది. అంటే వళ్ళు మరచి నిదురపోయిన వాడికి దిగుళ్ళు, 
చింతలు గుర్తుండవు. శరీరంఉందనికూడా మరచి పోతాడు. ఎ ఊరిలో 
ఉండేది కూడా గుర్తుండదు. మిత్రులు, శత్రువులు ఉండరు. ఈ కాసేపేఇంత 
సుఖంఉన్నపుడు. పరమమోక్షంలో ఉన్న స్థితిలో ఆత్మకి భగవంతునియందు 
ఉండే స్థితిలో ఎంత బాగుంటుంది! 


{7 


రామకృష్ణ పరమహంసగారిని అడిగారట భక్తులు, “అయ్యా! నీవు 
భగవత్‌సాన్నిధ్యంలో ఉంటావు. ఎలా ఉంటుందో చెప్పగలవా” అని. అంటే 
ఆయన ఆన్నాడు 'ఓ పంచదార చిలకను తిసికొచ్చి పానకంలో పడేస్తే 
ఏమౌతుంది?” అన్నాడు. “కరిగిపోతుంది”. “చిలక ఎక్కడుంది ?' అలాగే 
భక్తులు పంచదార చిలకలాంటి వారు. వానకంలాంటి వాడు భగవంతుడు. 
అందులో కలిసిపోతే కరిగిపోతాడు. ఇంకెక్కడ ఉన్నాడు రావడానికి. అంటే 
భగవంతుడు ఆనందస్వరూపుడు. జీవుడు ఆనందాన్ని కోరే లక్షణం గలవాడు. 
ఈ కోరేటటువంటివాడు ఆనంద సముదంలో మునిగి పోతే ఆ సముదంలో 
ఎక్కువ నిళ్ళుఉంటాయి. అంటే ఎంత ఆనందం అనుభవిస్తున్నాడో వీడు 
గుర్తించడానికి విడికి ఎరుకనే ఉండదు. ఎరుక ఉంటే మళ్ళీ కిందికి 
వచ్చేస్తాడువాడు. మెలకువవచ్చేస్తుంది. అందువల్ల ఈ మోక్షంలో ఉండేటటు 
వంటి ఆనందం అటువంటిది. అందువల్ల మోక్షంకోసం ఈ మంత్రా 
నుష్టానం, మంత్రజపం, మనసును అంతర్ముఖం చేయుట, ఇంత పూర్వాంగం 
ఎందుకు చెప్పానంటే కేవలం పాండిత్యం కోసం నాలుగు శ్లోకాలు చెప్పేసి 
మీకు నాలుగుముక్కలు చెప్పేస్తే మీకు ఎవిధంగానూ అర్థం కాదు. 
ఆచరణలో మనకు ఈ మంతములెందుకు? ఈ సుఖం ఎందుకు ? ఈ 
మోక్షం ఎందుకు ? ఈ దుష్కర్మల యొక్క నివారణ ఎట్లాగ ? ఈ మనసు 
అంతర్ముఖమైతేగాని మోక్షం యందు మనసు నిలవదు. అంతర్ముఖత్యం 
అంటే ఎమిటి ? ప్రతి విషయానికి మన మనను లోపలినుండి బయటి 
వస్తువు వైపు ప్రసరిస్తూ ఉంటుంది. కంట్లో నుంచి దృష్టి బయటికి వెళ్ళి 
బయట వస్తువు వైపు ప్రసరిస్తోంది. ఈ మనసే కన్నుల ద్వారా బయటనున్న 
వస్తువునుగమనిస్తోంది. అలాగే చెవి కూడా బయట ఉన్న శబ్దాన్ని వింటూ, 


78 


ఈ శబ్దాన్ని మనసు కూడా వింటోంది. ఆట్లాగ అనేక వస్తువుల ద్వారా 
మనసు బయటికి పరిగెడుతోంది. ఇందియాల ద్వారా, బయటికి పరిగెత్తే 
మనసును లోపలికి తిప్పి, ఇందియాల వైపు గనుక పెట్టగలిగితే దానిని 
అంతర్ముఖత్వం అంటారు. అంటే బయటికి పనిచేసే మనసును లోపలికి 
పోయేటట్టు చేయగలిగితే, నాలుక బయటికి చాపుతున్నాడు, కానీ ఈ 
నాలుకను లోపలికి చాచడం ఎటువంటిదో, ఈ మనసును లోపలికి 
అంతర్ముఖం చేస్తే, మనలోపల కూడా ఉన్నాడు భగవంతుడు. అంతరాత్మ, 
బయట వెతికితే ఎమి వస్తుంది ? లోపల ఉన్న వస్తువును బయట వెతికితే, 
తాను ఎక్కడ ఉన్నాడో చూడాలనుకొన్నాడట ఒకడు. ఎక్కడ ఉన్నాడు? 
కంటికి కనబడడు. కన్ను బయటి వస్తువులను చూడగలదు కాని తనను 
తాను చూడలేదు. ఇతర వస్తువులన్నీ చూడగలడు. మనసు ఇతర అన్ని 
వస్తువుల గురించి ఆలోచించగలదు. కానీ ఈ మనసు ఎక్కడ నుండి 
వస్తోందో మనసుకి తెలియదు. మాట కూడా అంతే. అన్నీ మాట్లాడగలదు. 
కాని మాట ఎక్కడి నుండి పుడుతున్నదీ, శక్తి ఎక్కడ నుండి వస్తోంది?దీని 
లోపల ఎవరు ఉండి పని చేయిస్తున్నారు ? ఈ శ్వాస మనం ఎలా పీలుస్తు 
న్నాము ? లోపల శరీరంలో ఎక్కడ ఉన్నాము మనం. ఒక చిన్న ప్రశ్న 
వేశాను ఒకడిని. “ఆన్ని విషయాలు చదువుకొన్నాను. ఆన్ని దేశాలు తిరిగాను. 
ఎ దేశాలలో ఎఎ విషయాలు ఉన్నవో తెలుసు” నన్నాడు. కొద్దిసేపు కళ్ళు 
మూసికొని లోపల ఎక్కడ ఉన్నావో చెప్ప మన్నాను. శరీరంలో మాతం 
ఉన్నాము. అంతవరకూ గ్యారంటియే కదా! ఎందుకంటే శరీరం బతికి 
ఉంది కాబట్టి. ఇన్ని తెలిసిన వాడివి ఈ అయిదు అడుగుల శరీరంలో 
కళ్ళు మూసికొని నీవు పాణం ఎక్కడుందో జీవుడు అది ఒక్కటి చూస్తే 


79 


చాలు. ఎం కనబడుతోంది ? చీకటి కనబడుతుంది కళ్ళు మూసికొంటే. 
ఎందుకని? ఎపుడూ సాధన చేయలేదు. మనస్సుని అంతర్ముఖం 
చేయలేదు. చదువుకొని పిల్లవాడిని బడిలో వేస్తే పారిపోయి వచ్చినట్లుగా 
మనసును అంతర్ముఖం చేస్తే బయటికి పరిగెత్తుకు వస్తూఉంటుంది. 
అది బయటకు ఎ (పక్కకైనా పరిగెడుతుంది. దాని నిగహించాలి. 
భగవద్గీతలో ఎం చెప్పాడు ? “నిగ్రహేతో తతోవాయుః” వాయువును ఎట్లా 
నిగహిస్తారో అంత కష్టం మనసును నిగ్రహించడం. గాలిని ఒకచోట 
బంధించడం కష్టం. అందువల్ల మనస్సును అంతర్ముఖం చేయాలి. ఈ 
మనసును అంతర్ముఖం చేయాలంటే జీవితంలో కొన్ని చేయాల్సి 
ఉంటుంది. ఎమిటంటే మనసును సాధన చేయాలి. మోక్షచింతన ఎపుడు 
కల్గుతుంది ? మనసును పవిత్రం చేసినపుడే కల్గుతుంది. ఈ మనసును 
సాధన చేయడానికి ఎమిటి మార్గాలు ? “దానము” అంటే ఎవరికైనా 
ఏదైనా అవసరం ఉన్నపుడు ఇవ్వడం, ఆకలిరొన్నవాడిక్‌ పెట్టడం. 
స్వార్థంతో ఇవ్వడం కాదు. ప్రేమతో ఇవ్వాలి. దానము, ఉపవాసము, 
తర్వాత సత్కర్మలు చేయడము, నామస్మరణము, భగవంతుని గురించి 
చింతించడము. న్వార్ధ త్యాగము అన్నిటికన్నా ముఖ్యం. తనయొక్క 
స్వార్ధం, పేరాశను తగ్గించుకొని కంట్రోలు చేయాలి. ఈ విధంగా మనసును 
పావనంచేస్తే, నీ అదృష్టం బాగుండి సరైన వాడు గురువుగా దొరికితే, 
గురుసేవ, అంటే కేవలం గురువు దగ్గరికి వెళ్ళి ఊరికే నమస్కారం పెట్టి 
మనం మన పని చేసుకోవడం కాదు, డాక్టర్లు చెప్పినట్లు వింటేనే జబ్బులు 
తగ్గుతాయి. అట్లా చేయకపోతే ఫలితాలు రావు. ఆవిధంగా మనసును 
పావనం చేయడానికి చేయవలసిన మార్తాలు, దానము, ఉపవాసము, 


An 


భగవత్‌చింతన, ధర్మము నందు మనసును నిలుపుట, అనవసరమైన 
నష్టాలకు మనసు పోనీకుండా నిగ్రహించుట, స్వార్థత్యాగం చేసి కొంతైనా 
పనిచేయడం, ఈ విధంగా రోజూ అనుష్పానం మొదలు పెట్టిన రెండు 
మూడు నెలలలోనే మనకు అత్యద్భుతమైన ఫలితాలు కనబడతాయి. ఏ 
రూపుతో కనబడతాయంటే లాటరీలో డబ్బు వస్తుందని కాదు. దానివల్ల 
అన్నీవర్రీసే. సమస్యలు ఉండవు. మనస్సు నిలుస్తుంది. శాంతి కలుగు 
తుంది. కళ్ళు మూసికొంటె చీకటి బదులు వెలుగుకనబడుతుంది. ఎందు 
కంటే ఎనాడో ఒకనాడు మనిషి చావక తప్పదు. అపుడు బయటవాడువచ్చి 
సాయం చేయలేడు. ఎవడు చేస్తాడు. డాక్టర్లు కూడా ఎమీ చేయలేరు. 
అందువల్ల తనగురించి తాను పట్టించుకోవల్సిన విషయం ఇదొక్కటే. 
దీనికి వారు పేరేమి పెట్టారంటే అంతరాత్మయొక్క స్వరూపుడు నారాయణ 
తత్త్వం. నారాయణుడంటే పరమాత్మ. ఈ భగవంతుని యొక్క స్వరూపమే 
మన అంతరాత్మయందు కూడా నిలబడ ఉంటుంది. ఎట్లా నిలబడి 
ఉందంటే, దీపంలో ఉన్న వస్తువే సూర్యుడులో కూడా ఉంది. సూర్యుడిలో 
ఉన్నవస్తువే దీపంలో కూడా ఉన్నది. ఈ దీపం చిన్నది. సూర్యుడు పెద్దది. 
అంతే కానీలోపల ఉన్న అగ్ని ఒకటే ఉంటుంది. అందువల్ల మన 
మనస్సున పనిచేసేవాడు, మన హృదయాగ్ని పనిచేయించేవాడు, అత్మను 
పనిచేయించే వాడు పరమాత్మ అయిన నారాయణుడే. ఈ నారాయణుడిని 
ఎక్కడ చూస్తాం. ఎట్లా కనపడతాడంటే యోగులు అయిన వారు ప్రత్యక్షం 
చేసుకో గలుగుతారు. మరి పామరుడికి, మామూలు వాడికి భగవంతుడు 
అనే గురి ఒక లక్ష్యం కావాలంటే ఎట్లా ? ప్రత్యక్షంగా ఉండి మనకు 
వెలుగునిస్తున్నాడు సూర్యుడు. ఈ సూర్యుడిలో ఉండి మనకు శక్తినిస్తున్నాడు 


81 


సూర్యనారాయణుడు. సూర్యాంతర్వర్తి అయినవాడు అని చెప్పారు. అంటే 
ఈ భగవంతుడనే వాడు, మన ప్రాణాన్ని నిలబెట్టి మనసును పనిచేయించి, 
జీవితాన్ని ప్రసాదించేటటు వంటి శక్తి ఈ సూర్యుడిలో నుంచి మన అందరికీ 
రక్షణ కల్పిస్తున్నది. అందువల్ల కళ్ళు మూసుకొని సూర్యుడియందు ధానం 
చేయగలిగితే ఏకాగ్రతతో అపుడు నీలో భగవంతుడి యొక్క శక్తి ఉద్భవ 
మవుతుంది. ఇది మంత్రంలో వారు చెప్పిన దాని అర్థము. లౌకిక అర్థము 
చెప్పాను. ఊరికే మంత్రాలు చదివినందు వల్ల దాని అర్ధం తెలియ 
కుండా, ఏమి ప్రయోజనం. ఇపుడు ఆలయాల్లో అర్చకులు అన్నీ 
అప్పచెపుతారు. కాస్‌ ఫలితాలు ఎవరికి ఉండవు. అర్ధం మీద మనసు 
ఉండదు కాబట్టి. అందువల్ల సూర్యాంతర్యర్తి అయిన నారాయణుని 
ఎప్పుడూ ధ్యానించాలి. ఎవరిని? సూర్యమండల మధ్యలో అగ్నిలాగ వెలుగు 
తున్నటువంటి ఆ నారాయణమూర్తిని ధ్యానించాలి. ఆ నారాయణుడి 
యొక్క స్వరూపం, చతుర్భుజ, శంఖుచకాలుతోనూ, శరీరం అగ్నితో 
తయారైన నిర్మాణం, అటువంటి తేజోమయమైన రూపాన్ని ధ్యానించాలి 
మనసులో. అపుడు మనసులో ఉన్న చీకటి అదే పటాపంచలై పోతుంది. 
మనసులో ఉన్న అజ్ఞానం అదే నాశనమైపోతుంది. ఈ గాయ(త్రమంత్రంలో 
ఎవరైతే అంతర మూర్తిగా చెప్పబడి ఉన్నాడో ఆ నారాయణుడే ఈ కథలో 
కూడా రామాయణంలో రామచంద్ర మూర్తిగా అవతరించి ఉన్నాడు. 
అందువల్ల ఎం చెప్పారు. స్వాముల వారు సూర్యవంశంలో జన్మించారని 
చెప్పారు. ఈ రామావతారం సూర్యవంశంలో జన్మించడం అంటే అర్ధం 
ఎమిటి ? ఎవరున్నారక్కడ? అంతర్వర్తి అయిన శ్రీమన్నారాయణుడు. 
అందులోంచే వచ్చింది ఈ అవతారం. తర్వాత ఇంకా ఎమి చెప్పారు. చైత్ర 


62 


శుద్ధ నవమినాడు రాములవారు జన్మించారు. ఆంటే సంవత్సరం మొత్తం 
మీద సూర్యుడికి మేషరాశిలో బలంఎక్కువగా ఉంటుంది. రోజులో 
మధ్యాహ్నం ఎట్లా ఆయితే ఎండఎక్కువగా ఉంటుందో, వేసవి కాలంలో 
వేడితీవ్రంగా ఉంటుంది. అట్లా చైత్రమాసంలో మిట్టమధ్యాహ్నంలో జన్న్మిం 
చాడట. అంటే అత్యంత ప్రకాశవంతమైన, తేజోవంతమైన సమయంలో 
సూర్యతత్త్వంలోంచి దిగివచ్చిన అవతారమూర్తి రామచంద్రమూర్తి. 
అందువల్ల గాయత్రీమంత్రంలో చెప్పబడినటువంటివాడు ఎవరో, 'తత్స 
వితుర్వరేణ్యం' సవిత అంటే సూర్యుడు. మన మనస్సు భరించదగినవాడు. 
భరించడం అనగా ఎమిటి? సపెండ్డికావల్సిన రాజకన్యకలు ఎట్లా అయితే 
తమను భరింప గలిగిన వాడి మెడలో దండ వేసేవాళ్ళు. అట్లా మనస్సు 
తనకు సర్వం మంగళకరమైన కళ్యాణ గుణములు కలిగిన వస్తువు యందు 
మనస్సు నిలబడుతుంది. అందుకే భగవంతుడు భరించదగిన గుణములు 
కలవాడట. సర్వవిధములు అయిన వారు కూడా కోరదగిన గుణములు 
జ్ఞానము, శక్తి, బలము, ఐశ్వర్యము, ఇవి ప్రతివాడూ కోరదగిన గుణములు. 
ఇవి వరించదగిన గుణములు కలవాడు గనుక 'వరెణ్యం'. సూర్యుడు 
ఆయన చేసే పని ఏమిటి? బుద్దిని, మనస్సును. నడిపిస్తాడు. 'థియోయోనః 
ప్రచోదయాత్‌” మనబుద్దులను ఎవడైతే ప్రచోదనములాగా గుర్రంతోలినట్లుగా 
నడిపిస్తున్నాడో, గాయత్రి మంత్రంలో ఉన్నటువంటి నారాయణుడి స్వరూపం 
ఈ అంతరాత్మలో ఉండేటటువంటి సూర్యాంతర్యర్తి అయినటువంటి వాడి 
లక్షణం ఒకటే. ఈ కారణంచేత 24 అక్షరములు గల గాయత్రీ మహా 
మంత్రాన్ని. మాసములో కూడా 12వదైనటువంటి మాసములో రాముడు 
జన్మ ఎపుడు ఎతాడట,12వ మాసములో ఎతాడట. యజ్ఞం జరిగినటువంటి 


83 


12వ మాసం, ఆంటే 12 పౌర్ణమిలు, 12 అమావాస్యలు కలిసినటువంటి, 
24 అక్షరములు కలిగినటువంటి గాయత్రీ కాలచక్రంలో 24 పర్వములు 
గడిచిపోగా అపుడు నూర్యాంతర్వర్తి అయినటువంటి నారాయణుడు 
అవతరించాడట. అందు వలన గాయత్రిమంత్రంలో చెప్పబడినటు వంటిది 
ఏదైతే ఉందో అది ఈ రామాయణంలో 24 వేల శ్లోకాలలో ఆయన చెప్పాడు. 
రామాయణం అంతాకూడా 24 వేల శ్లోకాలున్నాయి. అంటే ఒక్కొక్క వెయ్యి 
శ్లోకాలకు ప్రారంభం అయినటువంటి మొదటిశ్లోకం మొదటి అక్షరాన్ని 
తీసికొంటే అవన్నీ కనుక ఒకచోట వ్రాస్తే గాయత్రీ మంత్రం వస్తుంది. 
అందువల్ల వాల్మీకి రామాయణం మొత్తం పారాయణం చేయలేనటు వంటి 
వాళ్ళు ప్రారంభ శ్లోకాలు 24 శ్లోకాలు గనుక చదివితే దానికి గాయత్రి 
రామాయణం అని పేరు. ఈ 24 వేల శ్లోకాలను పారాయణ చేసినట్లైతే 
మొత్తం 24 వేల శ్లోకాల రామాయణాన్ని పారాయణ చేసినట్లు అవుతుంది. 
ఈ విషయాలు అన్నీ మనసుకు పట్టించుకొని ఒకసారి విని వెళ్ళిపోతే, ఈ 
ప్రపంచంయొక్క బలం చాలా ఎక్కువఉంటుంది. అది మళ్ళీ నెత్తిమిద 
పెట్టుకొన్నట్లు అవుతుంది. దీని మీద ఎకాగ్రత పెట్టినటైతే మనసు నిలబడు 
తుంది దానిమీద. అపుడు ఆ విధంగా చేస్తే ఈ గాయత్రీ మంత్రంలో చెప్ప 
బడినటు వంటి నారాయణ తత్త్వం వాల్మికి మహర్షి ఎట్లా అయితే 24 వేల 
శ్లోకాలలో భద్రం చేశాడో, ఈ సూర్యవంశంలో జన్మించిన రామావతా రానికి 
అర్థం ఎమిటో, శివధనస్సును విరిచేశాడట. ఈ శివధనుస్సు ఎమిటి? 
విష్ణు ధనుస్సు ఎమిటి ? శరీరంలో ఇడా పింగళ నాడులు ఈ రెండూను 
సూర్య చంద్ర మార్గములు కలిగినవి. అంటే కుడివైపునఉండే మార్గము 
సూర్యనాడి. ఎడమ వైపు ఉండేది చంద్రనాడి. చంద్రుడిని శిరస్సుమిద 


84 


ధరించినవాడు శివుడు. ఈ సూర్యుడు, సూర్యాంతర్వర్తి నారాయణుడు. 
శివధనస్సు అంటే ఈ చంద్రభాగమును అంటే పితృదేవతలకు పునర్దన్నను 
ఇచ్చేటటువంటి మార్గాన్ని భంగంచేసి, బ్రహ్మమార్గమును, మోక్షమార్గమును 
ఆయిన ధనస్సును ఎక్కు పెట్టాడు. ఆ ధనస్సుశబ్దం ప్రణవం. ఓంకారం. 
ఉపని షత్తుల్లో జల చెప్పారంటే పణవమే ఓంకార మనబడే ధనస్సు. 
ఓంకార క్షేత్రంలో కూర్చొని మనం వింటున్నాంకానీ, ఓంకారం ఎక్కడ 
ఉందో, దీనిని ఎక్కడినుంచి చేయాలి. రాములవారు ధనుష్టంకారం 
చేసినపుడు గర్డిం చిందట లోకమంతా. అంటే ఓంకారం మనం 
అనుసంధానం చేస్తామో, పూర్తి శ్వానతీసికొని “ఓం” అనేటటువంటిది 
అంటూ, వింటూ, ఎకకాలంలో చేయాలి. అనడం ఒకేసారి, మనస్సు వినడం 
ఒకేసారి. ఈ రెండూ ఎక కాలంలో జరిగితే ఓంకారం అంతర్జానమవుతుంది. 
అంతర్థానం అంటే అర్థం ఎమిటి? మన నోటినుండి వచ్చేశబ్దం బయటకు 
పోతుంది మామూలుగా, అలా పోకుండా చెవితో విన్నజైతే మళ్ళీలోపలికే 
వస్తుందది. అపుడు బయటికి వెళ్ళేది, లోపలికివచ్చేది ఒకలాగ తిరుగుతుంది 
చక్రం. జపమాల ఎట్లా అయితే తిరుగుతుందో, అట్లా తిరుగుతుంది చక్రం. 
ఈ అనుసంధానం మనంచేసే జపం మనకు పడుతుంది. అందుకే మిరు 
ఎప్పుడైనా జపం కానీ ఓంకారం కానీ చేస్తే ఎమౌతోంది. బయటికి వెళ్తోంది 
కానీ మళ్ళీరావట్లా. ఎలక్షన్‌వాళ్ళు మాట్లాడినట్లుగా, అందుకే అంటూ 
వినమన్నారు. శృతి అనగా వినేది.అపుడు ఓంకారంమిరు అనకపోయినా 
వినబడుతుంది. మొన్న హైదరాబాద్‌లో నారాయణయజ్ఞం చేసినపుడు 
చాలామంది యోగమిత్రులు వచ్చారు.అందరిచేతా బలవంతంగా నారాయణ 
మంత్రం, ఓంకారం ఓ వెయ్యిమార్లు చేయించాను. పిల్లవాడికి ఉగ్గుపాలు 
బలవంతాన పోయాలి. తర్వాత పాలు పోయమని వాడే ఎడుస్తాడు. అందుకని 


85 


రెండురోజులు బలవంతాన చేయిస్తే మూడవరోజున వాళ్ళకే అలవాటు 
అయ్యింది. మూడో రోజువారు బయట బస్సుకోసం పోతున్నా సరే ఓంకారం 
వినబడేది.అందరికీ వినబడేది. ఈ కలియుగంలో ఓ వేయిమంది ఒకచోట 
కూరుని చేస్తేనే ఇంత ఫలితం కనబడితే నిత్వాను ష్టానం చేస్తే మీకు 
ఎందుకు కనబడదు. అందువల్ల ఈ సత్సంగం అనెటటు వంటిది మన 
యోగమిత్రుల కోసం చాలా చోట్ల ఎర్పాటు చేసిన కారణం ఎంటంటే, 
నిత్యజీవితంలో సతమతమై, సమస్యలతో కొట్టుమిట్టాడుతూ ఊబిలో దిగిన 
బగ్రైలాగ కదల్లేని స్థితిలోఉన్న వాళ్ళకి కొంచెంచేయి ఇచ్చి వాళ్ళని 
కొంతవరకూ నిలబెట్ట గలిగితే, తర్వాత వాళ్ళే చేసుకుపోతారు. అందువల్ల 
ఎవరైనా చేస్తున్నారంటే ఆసక్తికలిగి మనం పనిచేస్తాము. చదువుకూడా 
అంతే. ఇంకొకడు చదువు తున్నాడంటే చదువుతాం మనం. అట్లాగే సంకీర్తన 
ఇవి ఎందుకు పెట్టామంటే “సత్సంగం అనేటటు వంటిది చాలామందికి 
దాని విధానం తెలియదు. ఊరికే భజన క్రిందచేసుకుపోతారు. భజనచేస్తూ 
పోతే ప్రక్క వాడికి నిద్ర పోతుంది. అంతేకానీ ఎమీ ఉపయోగం ఉండదు. 
ఈ ఓంకారం ఎట్లాఅయితే విచారణ పేరుతో అనుసంధానం చేయాలో ఈ 
సంకీర్తన కూడా విధానం ప్రకారం చేసినల్లెతే కొద్దిరోజులలోనే అద్భుతమైన 
ఫలితాలిక్కడ యోగమిత్రులు పొందుచున్నారు. కాబట్టి అందరూ ఈ 
కార్యక్రమంలో పాల్తొని మీయొక్క సమస్యలకు తగిన నివారణపొందాలని 
మంగళాశాసనములు చేస్తున్నాను. 
-హరిః ఓం తత్‌ సత్‌ 
(11-2-1984న గుంటూరులోని ఓంకారక్షేత్రంలో చేసిన అనుగహభాషణం. 
గురుసేవగా ఈ ఉపన్యాసము వ్రాసి పంపినవారు 

నెల్లూరు జిల్లా, పొంగూరు శాఖ యోగమిత్రుడు శ్రీ వై. మురళీకృష్ణ భరద్వాజ) 


క్ష 


86 


మన పురాణాల అంతరార్దాలు 


రామాయణంపై సైన్సు వరిశోధన - 
రామావతార రహాస్యం 


ప్రియమైన యోగమిత్రులకు, భక్తులకు శ్రీరామనవమి మహోత్సవ 
కార్యకర్తలకు యావన్మందికీ | పేమపూర్వక మంగళాశాసనములు. ఈ రోజు 
ఈ శ్రీరామనవమి మహోత్పవములలో భాగంగా ఎకాదశి కలిసినటువంటి 
వసంతోత్సవము పరిపూర్తి అయ్యే సందర్భముగా శ్రీమదామాయణం 
గురించి మీ అందరితో కలసి పాలుపంచుకోవాలని రావడం, ఈ సదవకాశం, 
ఈ తరుణం కల్పించిన శ్రిరామచంద (ప్రభువుకు మి అందరి తరపున, 
మా తరపున అభినందనలు తెలియజేసుకొంటూ ఈనాటి సభావిషయం 





87 


తెలియజేస్తాను. శ్రీమద్రామాయణం ఆదికావ్యం అనగా మంతములలో 
ఓంకారం ఎంత మొట్టమొదటిదో సకల శాస్తములలోనూ వేదము ఎంత 
ఆరంభమైనదో, పథమమైనదో అదే విధంగా ఈ కావ్యాలలో శ్రీరామాయణం 
మొట్టమొదటిది. అందువల్ల ప్రపంచంలో ఎన్ని కావ్యాలు ఉదృవించినా 
ఎందరు ఎన్ని రచనలు చేసినా వాల్మీకి మహర్షిని ఆదికవిగానూ, శ్రి 
రామాయణాన్ని ఆదికావ్యంగానూ చెప్పుకొంటాం.అందువల్ల ఆచం దార్భం 
'యావత్‌ చంద్రశ్చ సూర్యశ్చ యావత్‌ తిష్టతి మేదిని” వాల్మీకిమహర్షి శపథం 
చేశాడట. ఎంతకాలమైతే సూర్యుడు, చందుడు వెలుగుతూ ఉంటారో, 
ఎంతకాలమైతే భూమి తిరుగుతూ ఉంటుందో అంతకాలం రామాయణం 
శాశ్వతమై మానవ జాతిని తరింపజేస్తుంది. ఇది వాల్మీకి మహర్షి ప్రతిజ్ఞ. 
అందుచేత ఈ రామాయణం అనేటటువంటి అమృతమైన రసాన్ని ఎవరు 
ఎన్నివిధములా మధించి చెప్పినా దాని యొక్క నారాన్ని ఎవరు ఎన్ని 
విధములా ఆస్యాదించినా తృప్తి తీరనటువంటి అమృత తత్తఃంగల 
అమృతమైన కావ్యం. అందుచేత ఈ శ్రీమదామాయణంయొక్క 
(పాశస్తాన్ని అందులోని వైజ్ఞానిక విశేషములను ఎంత చెప్పినా చెప్పవచ్చు. 
న్యాయంగా రామాయణం ఒక మహోదధి వంటిది. శ్రీమద్రామాయణాన్ని 
విశ్లేషించాలంటే ఈ నవరాత్రులు చాలదు. అందులోని ఒక్కొక్క అంశాన్ని 
పరిచయం చేయడానికే ఈ తొమ్మిదిరోజులు సరిపోతుంది. ఇటువంటి ఈ 
మహాసముద్రాన్ని ఆగస్త్యులవారు బెపోసన పట్టినట్లుగా దీని సారాన్ని 
ఒక్కసారే మీకు అందించాలంటే చాలా దుర్లభమైన విషయం. ఎందువల్ల 
దుర్లభం అంటే చెప్పడం కష్టమని కాదు. చెప్పవచ్చు. వ్యానులవారు 
బహ్మసూూతాలు మొత్తం 55 సూతాలను సంగ్రహించి చెప్పారు. కానీ 
అది మళ్ళీవారికే అర్ధమౌతుంది. దాన్ని అర్ధం చేసుకోవడానికి కూడా అంత 
88 


మేధాశక్తి కావాలి. అందులోనూ ఈనాటి వాతావరణంలో పరిపూర్ణమైన 
ఏక్కాగతతోనూ, భక్తితోనూ, శ్రద్ధతోనూ మనసులో అవగతం చేసికొంటేగానీ 
ఈ రామాయణం వంటి మహా విషయాలు అర్ధం చెసుకోవడం కష్టం. 
అలాంటిది ఈ నడిబజారులాంటి మన జీవితం అంటే ఈనాడు మనజీవితం 
ఎట్లా ఉంది అంటే నడిబజారులాగా. అనేక రకాల 61504[/04౧063, అనేక 
రకాల వికల్పనలు. ధ్యానానికి కూర్చుంటే ఎన్ని రకాల వికల్పనలు వస్తాయో, 
ఎన్నిరకాల అనవసరపు విషయాలు వస్తాయో!! అట్లాగే నడి బజారులో ఉండే 
ఈ సభలో, ఈ కార్యక్రమంలో కూడా అత్యంత భక్తితో, ఎకాగ్రతతో, శద్దతో 
వింటేగానీ ఈ సంగహంలో కూడా కొంత భాగం అర్థం చేసుకోవడం కష్టం. 
ఈ రామకథ అపూర్వమైనటు వంటిది. ఎమిటి ఈ అపూర్వం అంటే ఈ 
అపూర్వం అనే మాటకు ఒక విచ్శితమైన అర్థము ఉంది. “అ-పూర్వం' 
అంటే పూర్వం ఎపుడూ జరగనటువంటిది. అదేమిటయ్యా రామాయణం 
ఎప్పుడో చాలా కాలం [కిందట |తేతాయుగంలో జరిగింది కదా! పూర్వం 
ఎప్పుడూ జరగలేదు అంటారేమిటి ? అంటే దీనిలో రెండు అర్జాలు 
ఉన్నాయి. పూర్వం జరిగినటువంటి చారితకమైనటువంటి, రామకథను 
తెలిపేటటువంటి చరిత (ఇతిహాసం). అంటే పూర్వం జరగనటువంటి 
కథ. అంటే మామూలుగా ఎక్కడో అయోధ్యలో దశరధ మహారాజుకు 
కొడుకుగా పుట్టి తండిమాటకోసం వనవాసానికి వెళ్ళి రావణసంహారంచేసి 
మరల పట్టాభిషేకం చేసికొన్న రాముడి కథే అయితే మనం ఇన్ని వేల 
సంవత్సరాల నుండి గుర్తుపెట్టుకోవలసిన అవసరం ఎమిటి ? ఎందరో 
మహారాజులు మన దేశాన్ని పరిపాలించారు. ఎన్నో కష్టాలు పడ్డారు. రాజ్యాలు 
పోగొట్టుకొన్నారు. మళ్ళీ పట్టాభిషేకం చేసుకొన్నారు. అయితే ఎమిటి 
అపూర్వం ? అంటే ఇంతవరకే అయితే రామాయణం *“పూర్వం' అని 

89 


చెప్పవచ్చు. “అపూర్వం” అని చెప్పనక్కరలేదు. ఈ పూర్వం కాని విషయం 
ఏమిటంటే అంత క్రితం ఎకాలంలోనో ఎక్కడో జరిగిన రామకథే కాక 
అందులో ఏ కాలంలోనూ ఎక్కడా జరగని శాశ్వతమైన విషయాలు ఉన్నాయి. 
ఎమిటి అంటే దానికి రామాయణంలోని పూర్వాంగంలో చెప్పబడింది. 
పరమేశ్వరుడు అయినటువంటి పరబహ్మ శ్రీరాముడిగా అవతరించి 
నట్టుగానే వేదము సాక్షాత్తు వాల్మీకిమహర్షినుండి రామాయణంగా ఆవిర్భవిం 
చింది. “పాచేతసా దాసీత్‌ సాక్షాత్‌ రామాయణాత్మనాి. రామాయణాత్మలో 
(ప్రాచేతస బుషి నుంచి ఈ సర్వవేదము ఉద్భవించింది అంటే అర్థము 
ఎమిటి ? రామాయణంలో బయటకు కనిపించనటువంటి ఆధ్యాత్మికమైన, 
శాస్త్రీయమైన నిగూఢ సత్యాలు అనేకం ఉన్నాయి. దీనిని మనం ఒక 
మంతాన్ని ఎలాగైతే అనుష్టానం చేస్తామో, ఒక |గంథాన్ని ఎలాగైతే 
పారాయణ చేస్తామో, భగవంతుడిని ఎలాగైతే అర్చన చేస్తామో ఆ విధంగా 
రామాయణం యొక్క శబ్ద్బ్దబహ్మను ఉపాసన చేసినట్లైతే అందులోని 
అంతరార్థం, అతినిగూఢమైన, ఉవాస్యమైన విషయం మనకు అవగతం 
అవుతుంది. అంటే ఎమిటి ? ఈ ఉపాసించటం అంటే ఎమిటి ? విశేషంగా 
దానిని అవగతం చేసుకోవడం అంటే ఎమిటి ? అంటే మనం |పతిరోజు 
న్యూస్‌పేపర్‌ చదువుతాం. చదివి ఓ 10 నిమిషాల తరువాత అవతల 
పారేస్తాం. ఆ విధంగా చదివితే రామాయణంలోని శాశ్వతమైన, విశేషమైన 
వస్తువును, సత్యాన్ని మనం గుర్తుపట్టలేము. 


అయితే ఎట్లా చదవాలి ? ఇది మిగతా పుస్తకాలలాగే అక్షరాలతో 
ఉందె కదా! మిగతా పుస్తకాలలాగే కాగితాలమిద అచ్చు వేస్తారు కదా! ఇది 
చదివినందువల్ల విశేషం ఎమిటి ? రాముడుకూడా మామూలుగౌనే బయటికి 


90 





భౌతికంగా తల్లిదండులకు జన్మించాడు. అందరిలాగానే మామూలుగానే 
కష్టపడ్డాడు. అందరిలాగే మానవుడిగా జీవించాడు. జీవించడమే కాదు, 
ఆయన రామాయణంలో ఎం చెప్పాడంటే “ఆత్మానం మానుషం మన్వేరామం 
దశరధాత్మజం'”. సీతాదేవి అగ్నిపరీక్ష సమయంలో దేవతలందరూ స్తోతం 
చేసినపుడు, దేవతలందరూ |పత్యక్షమై “నివు సాక్షాత్‌ నారాయణుడవు. 
పరబహ్మ స్వరూపుడవు.” అని స్తోతం చేసినపుడు, అపుడు రాముడు ఎం 
చెప్పాడు ? 'నన్ను నేను మామూలు మానవునిగానే భావించుకొంటున్నాను. 
రాముడిగానూ, దశరథుని కొడుకుగానూ భావించుకొంటున్నాను' అని. 


దీనికి కొందరు రామాయణంపై పరిశోధన (9?) చేసినవారు, 
“రామాయణ విషవృక్షం'లాంటి రచనలు చేసిన పరిశోధకులు లేనిపోని 
లోపాలను ఆపాదిస్తూ వారుకనుక్కొన్న విషయం ఎమిటంటే రాముడు 
దేవుడు కాదు. కేవలం మానవుడు. కేవలం మానవుడేఅయితే ఇంత ప్రచారం 
ఎందుకొచ్చిందయ్యా అంటే ఇపుడు మన రాజకీయ నాయకులకు |పచారం 
చేసినట్టుగా వాల్మీకిమహర్షి కొద్దోగొప్పో లబ్బిపొంది పచారంకోసం రామాయణం 
[వాశాడని. రాముడు ఒక రాజు, ఈయన రాజ్యాన్ని పరివాలించాడు. |కమంగా 
ఆయన ఒక దేవుడి కింద అయిపోయాడు. అంటే వీరి ఉద్దేశ్యం ఎమిటి ? 
తాలూకా నుండి, జిల్లానుండి, M.L.A. గా ఎన్నికై, C.M. ఎట్లా అవుతారో, 
అట్లాగే పూర్వం అవతారాలు కూడా స్థానిక స్థితి నుండి [క్రమేణా దేవుడిగా 
(ప్రమోషన్‌ అయ్యారని. ఇది కేవలం అవివేకం, అజ్ఞానం. అంటే కేవలం 
భజనవలన ఒక మనిషిని దేవుడిగా మార్చగలం అనుకొంటే ఇపుడు 
రాజకీయాలలో జరిగే భజనవల్ల వీళ్ళందరూ ఎప్పుడో భగవంతుళ్ళుగా 
మారిపోయి ఉండేవాళ్ళు. అట్లా అవకపోగా మనకు విసుగు వచ్చేస్తుంది. 


91 


విన్మకొద్చి విసురొచ్చేది లౌకికం. విన్యకొద్దీ సారంవచ్చేది ఆధ్యాత్మికం. 
అధ్యాత్మికానికీ, లౌకికానికి ఒకటే తేడా. మనం ఒక మంత్రాన్ని తీసికొని 
అనేక వేల సార్లు జపిస్తాము. అలా చేసినకొద్దీ కొంత శక్తి వస్తుంది. ఎక్కాగత 
వస్తుంది. ధ్యానం కుదురుతుంది. అట్లాగే పైకి మనుషులులాగా అవతార 
మూర్తులు కూడా ఒకానొక కాలంలో జన్మించి ఒకానొక దేశంలో జీవించిన 
శాశ్వతమైన విషయాలు వారి అంతర్గతమై, వ్యక్తగతమై ఉంటాయి. అనగా 
ఏమిటి ? ఒక వ్యక్తిగా కొన్ని పనులు చేశాడు రాములవారు. అవి న్యాయంగా 
కథామాతంగా చదివితే అప్పటివరకే దాని (పాముఖ్యత కనబడుతుంది. 
కానీ అంతర్‌దృష్టితో చూస్తే శాశ్వతమైన మానవజాతిలో అతి |పాముఖ్య 
మైన సంఘటనలు, వాని చరిత రామాయణంలో కనబడుతుంది. ఎమిటి 
(పాముఖ్యత అంటే నాలుగు విధాలుగా సంక్షిప్తంగా చెప్తాను. 


ఒకటి విశ్వచరిత. ఈ యావత్‌ మానవజాతి చరిత్రను సృష్టి ప్రారంభం 
నుండి పళయం వరకూ జరిగిందంతా ఒకచోట |వాస్తే, వ్యాసమహర్షి 
భాగవత పురాణంలో, |[బహ్మాండ పురాణంలోనూ, భవిష్యపురాణంలోనూ 
యావత్‌ మానవ జాతి చరిత్ర వ్రాశారు. ఈ సృష్టి చరిత్రలో ఒక పుస్తకంలోనే 
అధ్యాయంలాగా మట్టు మెట్టుగా ఎట్లా ఉంటాయో, ఇలా అవతారాలు 
మైలు రాళ్ళవంటివి. అంటే మొట్టమొదట ఈ సృష్ట్యారంభంలో నిళ్ళలో 
[పాణం జలచరాలుగొ ఉద్భవించాయి. అంటే పాణికోటి యొక్క 
పరిణామదశ మొట్టమొదట జలచరాలుగా వారంభమైంది. ఈ మొదటి 
దశకు గుర్తుకు మత్స్యావతారం వచ్చింది. ఈనాడు సైన్సువారు కూడా 
తమ పరిశోధనల్లో జీవరాశి మొట్టమొదట జలంనుండి ప్రారంభమైనది, 
జీవరాశి చేపల రూపంలో ఉద్భవించాయి అని చెప్తున్నారు. అంటే మొదటి 


92 


అవతారం ఈ జీవకోటి పరిణామంలో మొదటిమెట్టు. ఈ మాట ఎందుకు 
చెప్తన్నానంటే అవతారం అనేది కేవలం ఒక వ్యక్తిగా కాక, మానవజాతి 
చరితలోని మైలురాయి వంటి వాళ్ళు అంతర్హతమైైన చరితలో, బహిర్గతమైన 
వ్యక్తులు. అంటే జాతి చరితకు వాళ్ళు సింబల్స్‌ (గుర్తులు) అన్నమాట. 
జీవరాసులన్నీ జలచరంనుంచి ఉద్భవించాయి అనేదానికి మత్స్యావతారం. 
తరువాత జలం అంతా ఇంకి పోవడంవల్ల భూమిమీద, నీటిలోనూ 
జీవించగల తాబేలు (కూర్మావతారం) రెండవది. ఆ తరువాత భూమి పైకి 
లేవడం, అడుగు నుండి పర్వతాలు పైకి రావడం, భూమిని తవ్వేటటువంటి 
జంతువు వరాహం. ఇది “వరాహావతారం. ఈ వరాహావతారం భూచరములు 
ఉద్దరణకు మెట్టు. తరువాత మానవుడు [వాథమికదశ సూక్ష్మదశనుండి 
ఒక్కసారిగా మేథాశక్తికి ఎదిగిపోవడం (వామనావతారం) నాలుగోమెట్టు. 
తరువాత మానవజాతి పరిణామంలో రాజ్యాలు ఎర్పడి, పభుత్వాలు ఎర్పడి, 
రాజులు, ప్రభువుల వచ్చి స్వార్థం ఎర్పడి (పజల క్షేమాన్ని విస్మరిస్తే వారిని 
నిర్మూలించి ప్రజలను సంక్షోభం నుండి కాపాడేది పరశురామావతారం. 
అంటే పభువైనాసరే ధర్మాన్ని ధిక్కరిస్తే దాన్ని 5681 right చేసే అవతారం 
పరశురామావతారం. దాని తరువాతి మెట్టు మానవత్వంలో ఇంకా పరిపూర్ణత 
ఉంది. కేవలం అధర్మాన్ని నశింపజేయడం, భూమిని ఉద్దరించడం 
ఇదొక్కటెకాదు మానవత్వంలో పరిపూర్ణమైన మెట్టు పరశురామావతారం. 
దైవత్వంలో మొదటి మెట్టు రామావతారం. అందుచేత రామావతారంఅనేది 
ఈ జీవకోటి యొక్క పరిణామదశలో ఒక మైలు రాయి వంటిది. అంటే 
బయట జరిగే చరితలో ఒక సంవత్సరం ఎట్లాంటిదో, అధ్యాయంలాగా, 
జపమాలలోని పూసల లాగా ఎటువంటి కనెక్షన్‌ ఉందో, అట్లా మానవజాతి 
చరితలోనే పూర్ణ మానవత్వం ఆవిష్కారం అయ్యే దశ రామావతారం. ఈ 


93 


కారణం చేత రామాయణానికి, బయట జరిగే చరిత ఉపయోగం ఒకటి, 
లోపల జరిగే అధ్యాత్మిక చరిత ప్రాముఖ్యత ఒకటి. ఇది రెండు విధాల 
(ప్రాముఖ్యత అంటే బయట జరిగే చరితకు లోపల జరిగే జీవపరిణామానికి 
ఒక అవినాభావ సంబంధం ఉంది. ఎట్లాంటి కనెక్షన్‌అంటే మన మనస్సులో 
జరిగే ఆలోచనకు మనం చేసే పనులకు ఎట్లాంటి కనెక్షన్‌ ఉందో, మనం 
చేసే చర్యలకు మన మనస్సులో కలిగే సంకల్పాలకు ఎటువంటి కనెక్షన్‌ 
ఉందో, అంటే బయట (పపంచం అని, లోపల (పపంచం అని రెండు 
ఉన్నాయి. ఒకటి మానసిక (పపంచం అధ్యాత్మిక పపంచం. రెండవది 
భౌతిక ప్రపంచం. ఈ రెండు బ్యాలెన్స్‌లో ఉంటేనే మన జీవితం అనేది 
నడుస్తుంది. ఇదేమిటి మానవ జీవితానికి రెండు బ్యాలెన్సెస్‌ అంటారు 
అంటే ఒక్క బాహ్యజీవితం సరిపోతుందా, సరిపోదా అంటే ఒక చిన్న 
ఉదాహరణ చాలు. రోడ్డుమీద నడుస్తున్న మనం మనస్సు ఎక్కడో పెట్టుకొని 
నడుస్తుంటే కళ్ళు తెరిచి ఉన్నాగానీ ఎ సైకిల్‌కో గుద్దుకొంటాం అంటే 
కేవలం కళ్ళు, ముక్కు, చెవులు పనిచేయడంకాదు. మనస్సుకూడా 
పనిచేయాలి. మనం ఎక్కడ ఉన్నామో, ఎం చేస్తున్నామో, ఎటు వెళ్తున్నామో 
ఈ లక్ష్యంకనుక లేకపోతే ఈ అంతర్‌ జీవితం, బాహ్యజీవితం రెండూ 
బ్యాలెన్స్‌గా ఉంటేనే సైకిల్‌మీద వెళ్ళినట్లుగా మానవజీవితం గడిచి 
పోతుంది. ఇపుడు ఈ అంతర్‌ జీవితం, ఆధ్యాత్మిక జీవితం కుంటు పడింది 
గనుక బయట ఉన్న సామాన్యుడి జీవితం సంక్షోభంలో పడింది. ఎప్పుడు 
కూడా మానవజాతి జీవితంలో సంక్షోభం ఎందుకు వస్తుంది ? [ప్రళయాలు 
ఎందుకు వస్తాయి ? యుద్దాలు ఎందుకు వస్తాయి ? అంటే బయటఉన్న 
(ప్రపంచానికి, లోపల ఉన్న ఆధ్యాత్మిక (పపంచానికి Naterial world కి 
spiritual world కి బ్యాలెన్స్‌ ఎప్పుడు తప్పుతుందో అపుడు అల్లకల్లోలం 
g4 


ఏర్పడుతుంది. అటువంటి బ్యాలెన్స్‌ తప్పినపుడు ఈ అవతారం భగవత్‌శక్తి 
భూమి మిదకి ఆవిష్కారమై |తాసును సమంగా పెట్టినట్లు పపంచాన్ని 
బ్యాలెన్స్‌లో పెడ్డాడు. ఇది అవతారంయొక్క ఆధ్యాత్మికమైన significance. 
దీనిని అరవిందుడు శ్రీకృష్ణ సాక్షాత్కారం జరిగిన తరువాత వాసిన 
ఉత్తరాలలో The Message of Avatara ఆనేదాంట్లో ఒక చక్కటి వాక్యంలో 
ఉదహరించాడు. ఎమిటి అవతారం అంటే మానవజాతి దైవత్వంలోకి 
ఎక్కేటటువంటి ఆరోహణ, దైవశక్తి మానవత్వంలోకి దిగేటటువంటి 
అవరోహణ. ఎక్కడో ఆకాశంలో, స్వర్గంలోఉండేటటువంటి ఆధ్యాత్మిక శక్తి, 
పొగమంచు, వడగండ్ల రూపంలో వచ్చినట్లు ఆధ్యాత్మిక పపంచం నుండి 
మానసిక ప్రపంచంలోకి, మానసిక ప్రపంచం నుండి మానవ ప్రపంచంలోకి 
మెట్లుమెట్లుగా పొగమంచు కురిసినట్లుగా కురుస్తుంది. అట్లాగే మానవత్వంలో 
ఉండే పాణశక్తి, పయత్నం ద్వారా, సాధన ద్వారా, పరిణామం ద్వారా, 
దైవత్వాన్ని అందుకొంటుంది. ఈ కింది నుండి పైకి వెళ్ళ పరిణామానికి 
పైనుండి కిందకు వచ్చే అనుగ్రహానికి నిచ్చెన వంటిది ఈ అవతారం. 
అంటే నిచ్చెనను మనం రెండు విధాలుగా ఉపయోగిస్తాము. నిచ్చెన ద్వారా 
మనం మేడమిదకు వెళ్ళవచ్చు. మేడమీద నుండి కిందకు దిగవచ్చు. ఈ 
నిచ్చెనవంటివాడు అవతారమూర్తి. ఎమిటి ఎందువలన నిచ్చెనవంటివాడు 
అంటే భూలోకంలోని మానవజాతికి దైవశక్తి ఒక కరెంటు వంటి ఆధ్యాత్మిక 
శక్తి, దానినుండి [కిందకి ప్రవహిస్తుంది. ఒక జలపాతంలో ఎలాగైతే హైవోల్టేజీ 
విద్యుత్‌ శక్తి పుడుతుందో అటువంటిది ఈ దైవశక్తి. అది [కిందకు రావడానికి 
ఒక నిచ్చెన అవసరం. దానికి ఆధారం అవతారం యొక్క శరీరం. అయితే 
ఈ నిచ్చెన పైనుండి కిందకు రావడానికి మాత్రమే కాదు. [కిందనుండి 
పైకి పోవడానికి కూడా పనికి వస్తుంది. అంటే ఈ అవతార మూర్తి శరీరం 


95 


ద్యారా అనేకమంది తరించి "పైకి చేరడానికి పనికివస్తుంది. అందువల్ల 
మానవజాతి పైకి వెళ్ళి ఉద్దరించబడటానికి దైవశక్తి అనుగ్రహంగా [కిందకు 
వర్షించడానికి జరిగ్మేషక్రియ. ఈ దృష్టితో శ్రీ మ్మదామాయణాన్ని చూచినబ్లెతే 
అది కేవలం ఒక చార్మిత సంఘటన మాతమే కాదు. మానవజాతిలోజరిగే 
దశల్లో 9వ అవతారం రామావతారం. అందువల్ల శ్రీరామనవమి తొమ్మిదవ 
రోజున చేయడానికి ఈ తొమ్మిది అనే సంఖ్యకు కూడా శాస్త్రీయమైన 
significance ఉంది. ఈ శ్రీరామనవమి ఎందువల్ల ప్రాముఖ్యమైనది. 
కాలచక్రంలో ఈ (పపంచంయొక్క సృష్టిదశలుగా నడుస్తుందని పురాణాలు 
చెప్తున్నాయి. ఈ కాలచక్రం మనకు ఎక్కడ కనబడుతుంది. ఆకాశంలో 
రాశిచకంగా కనబడుతుంది. చాలామంది ఈ రోజు వారఫలాలు చూచు 
కోవడానికి మాత్రమె పతికలలో ఈ రాశిచక్రం ఉపయోగిస్తారు. పూర్వకాలం 
బుషులు ఎంచేశారంటే ఈ దాశిచకాన్ని బట్టి రానున్న భవిష్యత్తు, జరిగి 
వోయిన చరిత మొదలగునవన్ని (వాశారు. అలాంటి పన్నెండు రాసులలో 
తొమ్మిదవ రాశి ధనస్సు. ఈ తొమ్మిదవరాశియందు అవతారం దాల్పినవాడు 
శ్రీరాముడు. ఈ ధనస్సు ఆధారంగా ధర్మస్థాపన చేసినటువంటివాడు 
శ్రీరాముడు.పతి అవతారానికి అంతర్గతంగా ఉండేది దైవశక్తి అయినప్పటికి 
అది ఒక్కొక్కరాశి నుండి ఒక్కొక్క అవతారంగా బహిర్గత మౌతుంది. 
Hinduism in the Space Age అనే పుస్తకం |వాశాను. అందులో ఎ ఎ 
అవతారం ఎ ఎ రాసులలో వస్తుంది. అందులో రేపు రాబోయే అవతారం 
కల్కి భగవానుడు అవతారం. ఇది ఎప్పుడు వస్తుంది. ఎట్లా వస్తుంది. ఎ 
టైముకు వస్తుంది అనెది ఈ కాలచక్రం ద్వారా తెలుసుకోవచ్చు. ఈ 
రామావతారం తొమ్మిదవది. తొమ్మిదవ రాశి ధనస్సు. అందువల్ల ఆయన 
పట్టిందే ధనస్సు. విరిచింది ధనస్సు. పరశురాముడి దగ్గర తీసుకొన్నది 
96 


ధనస్సు. రావణుని సంహరించింది ఇందుడు ఇచ్చిన ధనస్సుతో. మొత్తం 
ధనస్సుఆధారంగా ధర్మాన్ని స్థాపించాడు. మరి ధర్మానికి, ధనస్సుకు ఎర 
సంబంధం అంటే జ్యోతిష్యంలో తొమ్మిదవ రాశికి ధర్మస్థానం అనిపేరు. 
ఎవరి జాతకంలోనైనా లగ్నం నుండి తొమ్మిదవ స్థానం ధర్మస్థానం, తపస్సు 
స్థానం. అంటే తపస్సుకు, ధర్మానికి మూలమైన రాశి ధనస్సు. మానవ 
జాతిలో ఈ తపస్సు, ధర్మం అనే విషయాలు మొదటిసారిగా |పతిష్టించి 
దాని ప్రభావం చూపిన వాడు శ్రీరామచంద్రుడు. అందువల్ల రామావతారం 
యొక్క significance ఎమిటంటే ధనస్సుయొక్క significance, అట్లాగే 
సింహరాశియందు సర్వగహాలు సమకూడినపుడు నృసింహావతారం వచ్చింది. 
వృషభం, రోహిణియందు (గహాలకూటమి ఎర్పడినపుడు గోలోకానికి మూర్తి 
అయిన కృష్ణావతారం వచ్చింది. ఇట్లా రాసుల యొక్క రూపాన్నిబట్సి వచ్చే 
అవతారాల స్వరూపాన్ని కూడా భాగవతంలో వర్ణించబడింది. మీనరాశిలో 
మత్స్యావతారం, కుంభరాశిలో కూర్మావతారం ఇట్లా ఒక్కొక్కరాశి యొక్క 
ఆకారం ఎట్లా ఉంటుందో అదే విధమైన అవతారం వచ్చి ధర్మాన్ని పతిష్టి 
స్తాడు. అందువల్ల శ్రీరాముడియొక్క విశిష్టత ఎమిటయ్యా అంటే శ్రీరాముడు 
చరిత అంతా నవమినాడే జరిగింది. శ్రీరామజననం జరిగింది నవమినాడు. 
వనవాసం పూర్తిచేసికొని అయోధ్యకు వచ్చింది నవమినాడు. చివరికి 
అవతార పరిసమాప్తి చేసిందికూడా నవమినాడు. శ్రీరామ పట్టాభిషేకం 
దశమి, ఎకాదశి కలిసినటువంటి పవిత్రమైన రోజు. శ్రీరామ పట్టాభిషేకానికి 
(ప్రాముఖ్యత ఎమిటంటే ధర్మానికి పట్టాభిషేకం. ధనస్సు ధర్మస్థానం కాబట్టి 
ధర్మస్వరూపుడు అని శ్రీరామునికి పట్టాభిషేకం. మానవ జాతియొక్క 
చరితలో ధర్మంయొక్క |పాముఖ్యతను ఒక్కసారిగా గుర్తించి, ధనం గొప్ప, 
బలంగొప్ప, రాజ్యంగొప్ప అనే విషయాన్ని మార్చుకొని ధర్మం గొప్పదని 

97 


గుర్తిస్తే రామో విగ్రహవాన్‌ ధర్మః" శ్రీరాముడు ఆకారం ధరించినటువంటి 
ధర్మము. ఆకారం ధరించిన ధర్మముఅంటే అర్థమేమిటి ? చాలామంది 
సినిమాలుచూసి రామాయణాన్ని అర్థం చేసికోక రాములవారి ఆకారమే ధర్మం 
అనుకొంటారు. కొదు. ఈ ధర్మం అనే పదానికి వేదాలలో విశేషమైన 
అర్థముంది. 'ధరతీతి ధర్మః” అంటే సర్వజీవరాసులను ధరింపజేసేటటు 
వంటిది ఎదైతే ఉందో అది ధర్మం. సర్వ జీవరాసులను ధరింపజేయడం 
అంటే అర్థమేమిటి? మన శరీరంలో [పాణం ఉన్నది. ఊపిరి పీలుస్తున్నాం. 
ఆలోచన చేస్తున్నాం. ఈ శరీరంతో అన్నిపనులు మనం చేస్తున్నాం. ఏమను 
కొంటున్నాం? అన్నీ మనమే చేస్తున్నాము అనుకొంటున్నాము. కానీ నిజంగా 
మనచేత ఈ పనులు చేయిస్తుంది లోపల (పాణం, మనస్సు, శ్వాన, 
అంతరాత్మ. ఇవిగనుక స్విచ్‌ ఆగిపోతే మన తెలివితేటలు,మన పపజ్ఞ అన్నీ 
పడుకొంటాయి. అందుచేత మనలో పాణం, మనస్సు, శ్వాస విటిని ధరింప 
జేసేటటువంటిది ఎదైతే ఉందో అది దైవశక్తి. (Divine Power) ధర్మం 
అంటే అది. 'ధరతీతిధర్మః' అదే ఈ సృష్టిని లోపలనుండి ఆత్మ స్వరూపంగా, 
(పాణ స్వరూపంగా, అందరిచేత జీవింప జేస్తుందో ఆ శక్తియే శ్రీరాముని 
రూపంలో ప్రపంచంలో ఉద్భవించి ఒకరూపం ధరించింది. 


ఒక రూపం ధరించిందని చెప్పడంలో ఉద్దేశ్యం ఎమిటి ? అందరూ 
రూపం ధరించి జన్మించారు కదా! రోడ్డుముద పోయే మామూలు వాడు, 
సినిమావాడు, పొలిటీషియన్‌ ఇప్పుడు అందరూ మామూలుగానే రూపం 
ధరించి జన్మించారుకదా! ప్రత్యేకంగా “రామో విగ్రహవాన్‌ ధర్మః అని 
ఎందుకు చెప్పారంటే దీన్లో ఒక అవతార రహస్యవిశేషం ఒకటి ఉంది. 
ఎమిటా రహస్యం? అంటే సామాన్యమానవుడి జన్మకి, భగవంతుడి 


98 


అవతారానికి ఉండే తేడా ఎమిటో చెప్తంది. అందరూ ఏమనుకొంటారు 
ఈ రామాయణ విషవృక్షంఅనే పుస్తకం [వాసిన వాళ్ళలాగా. ఎవరో ఒక 
చారిితకమైన పనిచేస్తే ఆ వ్యక్తిని పొగిడి అవతారంగా తయారుచేశారని. 
ఇట్లా కిందనుండి పైకినెట్టితే పాయ్యేదికాదు అవతారం. హిందూ మతం 
ఎంచెప్తంది అంటే జంతు జన్మ దగ్గర నుండి క్రమేణ ఆధ్యాత్మిక పురోభివృద్ధి 
చెందుతూ మానవజన్మ ఎత్తి ఇదికూడా జన్మజన్మకూ పురోభి వృద్దిచెంది 
ఎవైనా కర్మలుంటే మళ్ళీ వెనుకకువెళ్ళి చివరికి భగవత్‌ దశకు చేరుకొంటాడు. 
అందుకని ప్రతిజీవికూడా ఎత్తే జన్మ కర్మానుసారంగా ఉంటుంది. భూలోకంలో 
చేసికొన్న కర్మలు ఎవైతే ఉంటాయో దానికి దగ్గరగా జన్మ ఉంటుంది. 
ఎందుకయ్యా ప్రతివాడికి కర్మనుబట్టి జన్మ వస్తుందికదా (పత్యేకంగా 
ఎందుకు చెప్తన్నావ్‌ అంటె పూర్వ కర్మానుసారంగా వచ్చే జన్మ తప్పనిసరిగా 
వచ్చేటటువంటిది, మన వశంలో లేనటువంటిది. ఈ రోజు చాలామంది 
మనలో ఈ శరీరంగానీ, జన్మగానీ, ఈ వృత్తిగానీమనం వద్దు అనుకొనేటటు 
వంటివి వస్తుంటాయి. ఒకడు వికలాంగుడు ఉంటాడు, ఒకడు కురూపిగా 
ఉంటాడు, ఒకడు దరిదుడుగా ఉంటాడు, విళ్ళందరూ కోరుకొంటే వచ్చేదా 
జన్మ. కాదు. అక్కర్లేదు అనుకొనేటటు వంటి ఆ జన్మ ఎందుకువస్తుంది. 
జీవులకు వచ్చే జన్మ కర్మవశమై ఉంటుంది. కానీ భగవత్‌ అవతారంగావచ్చే 
జన్మ కర్మవశమై రాదు. ఇది ముఖ్యమైన రహస్యం. ఎందువల్ల రాదు ? 
క్రింద నుండి ప్యూన్‌గా పారంభమై కలెక్టర్‌గా పమోషన్‌ పొందేటటు 
వంటివాడు జీవుడు. మానవుడిగా పుట్టి క్రమేణా సాధన ద్వారా భగవత్‌ 
దశకు చేరుకొంటాడు. కానీ భగవంతుడు కలెక్టర్‌గా వచ్చేవాడు ఎట్లా ఉంటాడు 
సరాసరి పైనుండి వచ్చేవాడు కాబట్టి భగవత్‌ శక్తి అంటే మానవుడు చివరకి 
చేరుకొనేది ఎదైతేఉందో దానితోనే పరిపూరత(౦గా వచ్శేటువంటి అవతారం. 


99 


ఎట్లా వస్తుంది ? దీనికి ఎదైనా ఉదాహరణ ఉందా? భగవంతుడుగా ఒక 
రూపం ఉండదు, ఒక ఆకారం ఉండదు, విశ్వవ్వాప్తంగా ఉండేటటువంటి 
పవర్‌ కదా! మానవ రూపంలో జన్మించినా భగవంతుడు అని ఎట్లాచెప్తావ్‌? 
అని ఈ రోజున చాలామంది చదువుకొన్న హిందువులకు అనుమానాలు 
వస్తున్నవి. ఎందుకని? క్రిస్టియన్స్‌, ముస్లింలు భగవంతుడికి ఆకారంలేదని 
చెపుతారు. ఇవన్ని కూడా కలగాపులగం చేసికొని భావసాంకర్యం వల్ల మనకు 
కూడా భగవంతుడు ఆకారం ధరించి ఉంటాడా లేదా మనం ఊహించుకొనే 
టటువంటిదేనా అంటే దీనికి చక్కని ఉదాహరణ సైన్సులోఉన్నది. మనకు 
ఎండాకాలంలో నీరు అంతా ఆవిరై పైకి వెళ్తుంది, మేఘం రూపంలో. 
అవి చల్లబడగానే నీళ్ళలా కురుస్తున్నాయి. కానీ ఒక్కొక్కప్పుడు అకస్మాత్తుగా 
చల్లబడితే వడగండ్లు రూపంలో |కిందపడతాయి. శ్రీరామకృష్ణ పరమహంసని 
అడిగారు “అవతారం ఎట్లా వస్తుందయ్యా ? ఎ రూపంలో వస్తుంది ? 
దానిని ఎవరు నిర్ణయిస్తారు?” అని. దానికి ఆయన 'వెడిగాఉన్న వేసవి 
కాలంలో చల్లనిగాలి క్రింద నుంచి పైకి వెళ్తే ఈ గాలే పైన నీటిని వడగండ్ల 
కిందకు తీసుకువస్తుంది. అట్లాగే మహర్షులు |పార్థిస్తే ఆకారం లేని 
భగవంతుడు అకస్మాత్తుగా వడగండ్లరూపంలో ఆకారంతో కిందకు 
దిగుతాడట'. అని చెప్పారట. ఎంత చక్కని ఉదాహరణ నిచ్చాడంటే 
[కిందనుండి చల్లనిగాలి పైకి వెళ్ళి ఎలా వడగండ్ల రూపంలో కిందకు 
తీసుకువస్తుందో అట్లాగే మహర్షులు ప్రార్ధించి ఇక్కడ ప్రజలు బాధలు 
పడుతున్నారు. అధర్మం, సంక్షోభం చాలా గొడవగాజఉంది (కిందకు మీరు 
రావాలని మనిషి లాగా కాకుండా (పేవుతోనే వాడిని (భగవంతుడిని) 
లాక్కొస్తారు. తల్లిదగ్గర పిల్లవాడు పాలుఎట్లా తాగుతాడు. అప్లికేషన్‌ పెడతాడా 
పెట్టడు. అడుగుతాడా, అడగడు, | పేమతో పిల్పుకొంటాడు. తల్లిదగ్గర ఎలా 
100 


న పే 


(ఉమతో పాలు పీలుస్తాడో అట్లాగే భగవంతుడిని భక్తులు యేమ తో కిందకు 
పిలుస్తారు. సైన్సు ఎంచెప్పంది? తుఫాను వచ్చేముందు కింద వాయుగుండం 
ఎర్పడి పెద్ద వాక్యూమ్‌ ఎర్పడుతుంది. దీనివలన పైనుండి వర్షం క్రిందకు 
దిగుతుంది. అట్టాగే మహర్నులుచేసే తవపస్స్పువల్ల ఒక ఆధ్యాత్మిక 
వాయుగుండం ఎరుడుతుంది. దానివలన ఈ భగవత్‌శక్తి దానిలో నిబిడీ 
కృతమై [కిందకు దిగుతుంది. అపుడు ఈ నిటి ఆవిరి వడగండ్లు అయినట్లుగా 
నిరాకారమైన పరబహ్మం ఆకారం రూపంలో క్రిందికి దిగుతాడు. దీనికీ, 
కర్మవశమై |పారబ్ద కర్మతో జన్మించే వాడికి బోలెడంత తేడా ఉంటుంది.అది 
స్వయంకృతంగా తన ఇష్టంవచ్చినట్టు స్వచ్చందంగా వచ్చే జన్మ. దానికి 
పూర్వకర్మలు బంధించవు. దీనికిఉన్నదంతా పూర్వాపరాలే. అందువల్ల 
ఒకటి స్వతంతం, ఇంకోటి పరతంత్రం. జీవుల లక్షణం ఎమిటంటే 
పరతంతం. పరతంత్రం అనగా దరిదం, రోగం ఇటువంటి వాటితో 
చిక్కుబడి, వాటి నుంటి బయటపడాలని ఉన్నాగాని, బయటపడలేక 
వోతున్నాము. ఎంత గొప్పవాడు కూడా ఈ (పపంచంలో స్వతంత్రుడు కాడు. 
జీవిత పరిస్థితి అతని ఇష్టం వచ్చినట్టు నడవదు. కర్మకొద్ది, జాతకంలోనో, 
అదృష్టమో, |బహ్మదేవుడు |వాసిన వాతో దాని' ప్రకారం వాడి జీవితం 
నడుస్తుంది. కాని పైనుండి వచ్చే పరబహ్మ స్వరూపమైన అవతారం 
స్వతంతం చేత తను ఎం చేయదలచుకొన్నాడో, భూమిపై ఎటువంటి 
పరిస్థితులు ఉన్నాయో, తాను ఎమిచేయాలో ముందు గానే పోగామ్‌ ఫిక్స్‌ 
చేసుకొన్నట్లుగా, ముందుగానే టికెట్‌ రిజర్వేషన్‌ చేయించుకొని పయాణం 
చేసినట్లుగా వస్తాడు. ఇది కేవలం నార చమత్శతిచేత 
చెప్తున్న విషయం కాదు. దీనికి పః 
నివు కూడా జన్మలు ఎత్తావు. శ 






జన్మలన్నీ నాకు గుర్తున్నాయి. కానీ నీ జన్మలు మాత్రం నీకు గుర్తులేవు.' 
అంటే అర్థం ఎమిటి ? జీవుడి యొక్క జన్మలు అజ్ఞానంతో కూడుకొన్నవి 
కాబట్టి. మనం గతజన్మలో ఎవరో వచ్చే జన్మలో ఎమి అవుతామో మనకు 
తెలియదు. కానీ దైవశక్తి గల అవతారం అంటే పరిపూర్ణంగా జ్ఞానసంబంధ 
మైనవి కాబ్‌ Conscious birth, conscious death (ప్రజ్ఞాజననం, 
ప్రజ్ఞా మరణం) రెండూ ఉంటాయి. అంటే శరీరం ఎపుడు విడిచిపెట్టాలో 
తెలిసి విడిచి పెడాడు. ఎపుడు శరీరం ధరించాలో అప్పుడు తిరిగి శరీరం 
ధరిన్తాడు. అటువంటి జన్మ దివ్యమైనటువంటి జన్మ. మామూలు జన్మ 
మానుషమైన జన్మ. ఇంకా కిందకు పోతే జీవరాసులు వశువుతో 
సంబంధమైనటువంటి జన్మ. వాటికి జ్ఞానం ఉండదు. ఆహారం దొరికితే 
తింటాయి. కష్టంవస్తే భయపడతాయి. సంతానం కంటాయి,. సంసారం 
చేస్తాయి. దీనికి కొంచెం పైన జ్ఞానం, అజ్ఞానంతో మనుష్యుడు ఉన్నాడు. 
పూర్తి జ్ఞాన స్వరూపంగా ఉండేది భగవత్‌ తత్త్వం. అందువల్ల ఈ అవతారం 
అనేటటువంటిదిపూర్తి పజ్ఞ కలిగినటు వంటిది. తాను ఎవరో ఎరుక తెలిసిన 
జన్మ ఈ దివ్యమైన జన్మ. ఊరకే అవతారం గొప్పదని దండంపెట్టటంకాదు. 
మూఢభక్తితో-అది కూడా మంచిదే. కానీ జ్ఞానభక్తి దానికన్నా మేలైనది. ఈ 
జన్మ ఎట్లా వస్తుందో తెలుసుకొని ప్రారబ్బభూతుడై భగవత్‌ అవతారంతో 
[ప్రపంచాన్ని అనుగహిద్దామని జన్మిస్తాడు భగవంతుడు. భాగవతంలో 
దీనిగురించి చెప్పబడింది. మత్స్యావతారం వచ్చినపుడు ఈ మనువుస్తోతం 
చేశాడట. మత్స్యావతారం అంటే చేపరూపంలో కనబడు తున్నాడు. 
సముద్రంలో అనేక సొరచేపలు కనబడుతున్నాయి. ఏ చేపైనా మత్స్యావతారం 
కాదు. అన్నీ నీళ్ళలోనే ఉన్నాయి. ఈదుతూనే ఉన్నాయి. ఎట్లాఅయితే 


102 


అన్నిచేపలు మత్స్యావతారంకాదో అందరూ మానవ ఆకారంలో ఉన్నాకానీ 
అవతారానికి, మానవుడికి మత్స్యావతారానికి, చేపకీ వున్న తేడా ఉంది. 
అందుకని ఎమన్నాడు 'ఆన్నుగహయా భూతానాం భక్తేరూపం జలోకశం'” 
పరబహ్మా అయిన ఓ నారాయణుడా ఈ సర్వభూతాలను అనుగ 
హించటానికి నీవు జల, చరరూపం ఎత్తావా? అంటే ఎ జన్మ ఎత్త డానికైనా 
సిద్ధంగా ఉంటాడు భగవంతుడు. కాని జన్మ ఎత్తాడు కదా అనితాను మత్సా 
వతారం ఎతాడు కదా అని తాను చేపను అనుకొంటాడా అనుకోడు. తన 
స్వస్వభావం మరిచిపోడు ఆయన. వేదాలు ఉద్ధరిస్తాడట, భూమిని తిప్పుతూ 
ఉంటాడట, ధర్మాన్నిఉద్ధరినాడట. కుమ్మరివాడు చకాన్ని తప్పుతున్నట్టుగా 
ఈ దశాకృతులలో ప్రపంచాన్ని తిప్పుతుంటాడుట, తిరుగుతున్న కాలచకంలో 
తిరుగని ఇరుసుగా తాను మధ్యనఉంటాడు. చకం తిరుగుతున్న వుడు 
అన్నీ విషయాలు తిరుగు తుంటాయి. అందులో మనం చక్రంలోని వాళ్ళం 
అంటే చక్రంతో జన్మయెత్తి సూర్యోదయ, సూర్యాస్తమానాలతో తిరిగేది 
కాలం దీంతో ఉదయాస్తమానాలు అంటే పుట్టి చచ్చి పోయేవి. జీవరాశులు. 
అందువల్ల తిరిగేటటువంటి కాలచక్రంలో తిరుగని ఇరుసువంటి వాడు 
పరమాత్మ. అందువల్ల పరమాత్మ కాలాన్ని [తిప్పుతాడు కాని పరమాత్మ 
తిరగడు. అందుచేత ఈ అవతారానిది ప్రజ్ఞా పూరితమైన జన్మ. ఇది తెలియక 
చాలామంది ఎమంటారు? రాములువారు మామూలు రాజే. అవతారమూర్తి 
అని ఊరకే పచారం చేశారు అని. ఇది విమర్శగా రామాయణం పరిశీలిస్తే 
దీని పరతత్వాన్ని తెలుసుకోవడానికి అనెక నిదర్శ నాలు ఉన్నవి. అందులో 
ముఖ్యమైన ఘట్టం, సీతా అగ్నిపరీక్ష ఘట్టం. అగ్ని సీతను తిరిగి ఇచ్చేటపుడు 
అందరూ దేవతలు స్తోతంచేస్తారు. “నీవు సాక్షాత్‌ శ్రీమన్నారాయణుడివి. 
చక్రాయుధుడివి. అంటే కాలచకాన్ని తిప్పే టటువంటి వాడివి. పూర్వం 


103 


సృష్ట్యాదిలో వరాహమూర్తివై భూమిని ఉద్దరిం చావని”.అందువల్ల దేవతలు 
విళ్ళందరూ పైనుండి కష్టపడి [కిందకు తెచ్చు కొన్నారు. అందువల్ల నాకేం 
తెలియదంటే ఎందుకు ఊరుకొంటారు దేవతలు. ఎవరైనా ఒకఅధికారి 
గామానికివస్తే ఆ [గామంలోని వారికి అతడు అధికారి అని తెలియక 
పోవచ్చు. కానీ అతనితోపాటే వచ్చిన గూఢాచారులు, బంటోతులు 
వీళ్ళకెందుకు తెలియదు. అందువల్ల పైనుండి వచ్చిన దేవతలు గుర్తుపట్టి 
“అయ్యా! నీవు అట్లా అంటే కాదు, నీవు చేయవలసింది చేయాలి. లేకపోతే 
మేమంతా మునిగిపోతాము”. అట్లా గుర్తు పడతారు దేవతలు. లిలామాతం 
అంటే చిన్నపిల్లవాడిలాగా పరమాత్మ పాంచభౌతికాత్మకమైన ఈ పదార్థ్ధమయ 
(పపంచంతో ఆడుకొంటాడట. అయిదు వస్తువులు కలిపి పిల్లలు గోభీలాట 
ఆడనట్టుగా ఈ (ప్రపంచంతో భగవంతుడు ఆడుకుంటాడట. కుమ్మరి వాడు 
వస్తువులు తయారు చేసినట్లుగా జీవరాసులు తయారు చేస్తాడట. మరల 
వాటిని de5tr0y (అంతం) చేస్తుంటాడట. ఇదే భగవత్‌ చరిత. ఇదే ఈ 
లోపల జరిగే చరిత. (I౧Ner history) ఇంగ్లీషువాడు చెప్పింది బాహ్యచరిత్ర 
(outer history) ఈ బయట జరిగే బాహ్యచరిత్రలో ఎప్పుడూ జరిగే ఈ 
శాశ్వతమైన సత్యం గురించి చెప్పేదే పురాణము. అందువల్ల అ-పూర్వము. 
అంటే పూర్వం ఒక్కటే జరిగింది కాదు. నిత్యము జరిగేటటువంటిది. ఇవి 
రామాయణ పరతత్వంలో మూడవ అర్థము. 


ఇంకొక నాలుగవ అర్థం కూడా ఆధ్యాత్మికమైన చరిత ఉంది. ఈ 
విశ్వమునకు చర్మితలో భగవంతుడి అవతార స్థానము అని చెప్పాను. ఎపుడో 
విశ్వం యొక్క చరితలో |తేతాయుగంలో ఎప్పుడో రామావతారం వచ్చింది. 
ఇపుడు నాకేమిటి ఉపయోగం అంటే సాధన చేసేటటువంటి సాధకుడు 


104 


అంతరాత్మలో కొన్ని దశలు (5114995) ఉన్నవి. 


నాధం (వారంభించినపుడు వ మనిషి పద దకలలో పరప ర స్టితి 
చేరుకొంటాడు. అంటే ఈ పపంచం ఎట్లా అయితే పదిదశలలో పరిణామం 
చెందినదో అట్లె ప పదిదశలలో పరిపూర్ణ దశకి చేరుకొంటాడు. 
అందువల్ల అంతరాత్మలో కూడా ఆ (51209) స్థితికి వచ్చేసరికి అవతార 
దర్శనం అవుతుంది. అంటే ఎమిటి? ప్రపంచంలో ఎట్లా అవతారాలు 
వచ్చాయో, అట్లాగే లోపల జీవుడు కూడా గర్భస్థ జీవుడిగా ఈ దశలు అన్నీ 
అనుభవిస్తాడు. ఎట్లా అనుభవిస్తాడంటే గర్భోపనిషత్‌ అని ఒక ఉపనిషత్‌ 
ఉన్నది. అది ఎం చెప్తందయ్యా అంటే గర్భంలో ఉన్న జీవి పరమాత్మ 
ఎట్లా అయితే సృష్టినుంచి దిగి అవతారాలు ధరించి దిగివచ్చాడో అట్లాగే 
జీవాత్మ కూడా పరమాత్మకు చిన్న శ్యాంపిల్‌ రూపం. ఎట్లాగ పెద్ద మరరిచెట్టు, 
చిన్న మరికాయలో బీజభూతమై ఉన్నదో పైకి చూస్తి మరిచెట్టు పెద్ద 


దు 


పెద్దకొమ్మలుకలిగి చాలాపెద్దదిగాజంటుండి. మైకోస్కోపులో చూస్తే యావత్తు 


౬ 
థ్‌ 
on? 

(౫9 


లీ 


న్‌ 


చిన్న మృరిగింజలో ఉంటుంది. అందువల్ల ఈ విశాలమైన యావత్‌ సృష్టి 
అంతా జీవుడియొక్క హృదయంలో ఉంటుంది. అంటే |పతివాడి హృద 
యంలో భగవంతుడున్నాడు కదా అని బుషులు దేన్ని బట్టి చెప్పారయ్యా 
అంటే ఈ కనిపించే ఆకాశం, నదులు, పర్వతాలు, కొండలు, చెట్టు, నక్షతాలు 
యావత్‌ సృష్టి అంతా చిన్న మైకోస్కోపిక్‌ ఫామ్‌లో మానవుడి అంతరాత్మలో 
ఉన్నది. ఇది ఉన్నది అని చూపించడానికి చిన్నప్పుడు శ్రీ కృష్ణుడు నోరు 
తెరచి సర్వవిశ్వాన్ని, బహ్మాండాన్ని చూపించాడు. ఎమిటంటే సింపుల్‌గా, 
సూక్ష్మంగా ఉంటాడు. ప్రతి జీవుడు హృదయంలో భగవంతుడు ఉన్నాడని 
అది చెప్పడానికే అవతారం వస్తుంది. ఒక నత్యాన్ని నిజనిర్ణారణచేసి 


105 


(truth demonstrate) నిర్దిష్టంగా చూపడానికే అవతారం వస్తుంది. ఇది 
వీళ్ళు హోమ్‌ వర్క్‌లాగా పడుతూలేస్తూ ఆ స్థితికి రావాలి. అంటే చివరికి 
ఆస్టితికి వస్తానో లేదో భగవంతుడు ఉన్నాడో లేడో అనుకొంటే ఇదిగో నేను 
ఉన్నాను అని నోరు తెరచి విశ్వాన్ని చూపించాడట. అలాగ ఈ యావత్‌ 
విశ్వాన్ని పతివాడు తన అంతరాత్మలో చూడొచ్చు. ఇలా చూసినందువలనే 
మహర్షులు, భవిష్యత్‌ వాయగలిగారు. ఈ భవిష్యత్‌ ఎట్లా (వాశారు. 
మహర్షులకు బయట జరుగ బోయె సంఘటనలన్నీ లోపత అంతరాత్మలో 
యోగదృష్టిలో కనబడతాయి. ఎందుకు కనబడుతుంది ? అంటే బయట 
[బహ్మాండంలో మరి విత్తనం వంటివాడు మానవుడు. కాబట్టి జరుగబోయే. 
చరిత గతించిన అవతారాలు, రానున్న అవతారాలు అ చరిత అంతా 
కూడా లోపల అంతరాత్మలో కనబడు తుంది. ఈ దృష్టితో మనం చూస్తే 
రామావతారాన్ని కూడా ఆత్మారాముడిగా మనం దర్శించవచ్చు. ఇది 
మనందరికి సాధనలో |వధానమైన అంశం. ఎందుకని వునం 
రామాయణాన్ని పారాయణగా అనుష్టానం చెయ్యాలి? అంటే ఈ 
రామాయణం గతించిపోయిన చరిత. కాని ఆత్మారాముడు మాతం 
శాశ్వతంగా ఎల్లప్పుడూ జరుగుతూ ఉండే చరిత. ఇది అపూర్వం. ఎమిటి 
ఈ అపూర్వం అంటే శ్రీరాముడు సూర్యవంశంలో జన్మించాడు. ఈ 
సూర్యవంశంలో జన్మించడం అంటే ఎమిటి ? యోగసాధన చేసేటపుడు 
సాధకుడు మొదట |పాణాయామము |పక్రియద్వారా మనస్సును, ఇంది 
యాలను బంధిస్తాడు. ప్రాణాయామము అనగా ఉచ్చ్వాస, నిశ్చాసలతో 
శ్వాసను కంటోలుచేసే (ష్మకియ. దాంట్లో కుడి, ఎడమ ముక్కులకు సూర్య 
నాడీ, చందనాడీ అనే పేర్లు ఉన్నాయి. శ్వాస గనుగ సూర్యనాడి గుండా 
జరిగితే శాశ్వతమైన బహ్మ మార్గానికి వెళ్ళతాడు. చందనాడితో చేస్తే మళ్ళీ 
106 


ఎత్తేటటువంటి మార్గం కలుగుతుంది. భగవద్గీతలో ఈ కృష్ణ మార్గము, 
శుక్షమార్లము రెండూఉన్నాయి అన్నాడు. ఈ సూర్యువంశపు రాజులు 

౦,దవంశప్పు రాజులే శ్వాసలో సూర్యనాడి, చందనాడి ద్వారా బయటజరిగే 
చరితే లోపల జరుగుతుంది. సహసారం, షట్పకాలు కనబడతాయి. 
యోగంలో ఈ సహ్మసారంలో ఉండే పరబహ్మ స్థితి రామావతారానికి వెనకాల 
ఉండే నారాయణతత్త్వం. ఎట్లాగయ్యా ఆంటే సూర్యాంతర్యర్తి నారాయణుడు. 
ఇపుడు మామూలుగా పల్లెల్లో కూడా సూర్యుని చూసి సూర్యనారాయణమూర్తి 
అంటారు. వాడికి చదువు లేకపోయినా సూర్యుడు అనట్లేదు. సూర్య 
నారాయణుడు అంటున్నాడు. అంటే శరీరంలో ఉంది ఆ చదువు. పెద్ద 
వాళ్ళు చెప్పి చెప్పి అది పామరుడైన వాడి రక్తంలో ఉంటుంది. అంటే 
పైకి కనబడే సూర్యుడిలో వెనకాల ఉండేవాడు నారాయణ మూర్తి. పైకి 
కనబడే మానవుని శరీరంలో లోపల కనబడే వాడు నారాయణుడు. పూర్వం 
బుషులు ఎం చెప్పారయ్యా అంటే పైకికనబడే నరుడిలో అంతర్గతమై 
ఉన్న నారాయణుడినిచూసి మానవసేవలో మాధవునిచూసి తరించ 
మన్నారు. అందువల్ల సూర్యుడి యొక్క నారాయణాంశ లోపల ఉన్నటు 
వంటి పరతత్వం ఎదైతే ఉందో అది అంతరాత్మలో మనం దర్శించాలి. 
ఇది గాయ్మతీమంతంలో మనకు స్పష్టంగా కనబడుతుంది. అదే 
రామాయణం యొక్క అంతరార్థం. 24 అక్షరములుగల గాయతీ మంత్రం 
24 వేల శ్లోకాలు గల రామాయణంలో నిక్షిప్రంచేసి చెప్పాడు. ఆ తర్వాత 7 
వ్యాహృతులు అంటే షట్పకాలు ఆరు కాండలలో అంటే ఎడవది ఉత్తరకాండ 
అంటె ఇది చివరిది. మోక్షం. ఇక తిరిగి వచ్చేదిలేదు. అందువల్ల ఆరు 
కాండలలో ఉండేటటువంటిది. లోపల ఆరు చకాలలో ఇచ్చాడు. ఇచ్చి ఈ 


దశలు అంటే శరీరంలో ఉండే జీవుడు కోరికలతోటి అహంకారం తోటి 
107 


అసురత్వంలో ఉంటాడు. జన్మతః మనుష్యుడు. అసురత్వం, పశుత్వం, 
అహంకారం కోరికల తోటి నిండి ఉంటాడు. అందువల్ల ఈ శరీరం అంతా 
కూడా లంకా సామాజ్యం. ఎందువల్ల లంకా సామాజ్యం అంటే ఈ సంసారం 
అనే సాగరం చుట్టూ ఉంటుంది లంకకు. కాసేపు ధ్యానం చెయ్యవయ్యా 
అంటే “ఎక్కడ కుదురుతుందండీ సంసారం” కాసేపు జపం చెయ్యవయ్యా 
అంటే “అబ్బ ఛస్తున్నానండి ఈ సంసారంతో' అంటాడు. అంటే మోక్షం 
రాకుండా ఇక్కడ విడిని గానుగెద్దులాగా తిప్పేది సంసారం. అంటే బయటకు 
పోనీయకుండా వీడిని తిప్పేది సంసారం. ఈ సంసార చక్రం చుట్టూ 
ఉండి ఎటూ పోవడానికి ఏలుకాక చిక్కి ఉండేవాడు జీవుడు. ఈ జీవుడుఎలా 
ఉన్నాడు? 5 జ్ఞానేందియాలు, 5 కర్మేందియాలతోటి కోరికలు అనుభవిస్తూ 
ఉంటాడు. అందుకని విడు రొవణాసురుడు. దశకంఠుడు. ఈ 10 తలకాయల 
రావణాసురుడు |పతివాడి శరీరాన్ని పాలిస్తూ ఉంటాడు. విడి లోపల 
అంతరాత్మ మోక్షం పొందవలసిన ఆత్మ ఉందే, అది పకృతి స్వరూపియైన 
సీత. అశోకవనంలో అరణ్యంలో కూర్చున్నట్టుగా చెప్పారు. దిక్కుతెలియని 
జీవితమే అశోకవనము.తన భర్త ఎక్కడ ఉన్నాడో తెలియదు. రక్షిస్తాడని 
నమ్మకం మాతం ఉంది. అలాగే పతి మానవుడు కూడా ఎదో ఒక రోజు 
భగవంతుని అనుగ్రహం దొరుకుతుందనే ఆశతో బతుకుతూ ఉంటాడు. 
ఎపుడు దొరుకుతుందో తెలియదు. ఎలా దొరుకుతుందో తెలియదు. ఈ 
సంనారందాటి బయటికి రాడువాడు. ఇది అంతర్గతమైన రామాయణం. 
ఇక్కడ ఆంజనేయుడినిపెడితే రామాయణం సుఖాంతం. ఎందువల్ల? 
ఈయన పవనతనుజుూడు. అంటే ఉచ్వాస, నిశ్ళాస స్వరూపమైన 
(పాణాయామ స్వరూపుడు, ఈ ఆంజనేయుడు. అంటే ఈ శ్వాస అనే 
[(పాణాయామంద్వారా అంతరాత్మ అయిన జీవుడిని పరమాత్మ అయిన 
108 


దేవుడి తోటి సమాధిస్టితిని ఇచ్చి కలిపేది ఒక్కటే పాణాయామం. ఎట్లా 
చెప్పగలవు అంటే “మనోజవం మారుతతుల్య వేగం...” సాధనకు మొదట 
మూల కారణం ఎమిటి ? సాధనలో మొదట మనసు అన్ని విధాలా 
పరిగెడుతుంది. ఈ పరిగెత్తే మనసును ఏకస్థంచేస్తేనే సాధన కుదురుతుంది. 
ఎట్లా పట్టుకోవచ్చు ఆంటే శ్వాసతోనే. శ్వాసను బంధించి “మారుత 
తుల్యవేగం” అంటే శ్యాసతోనే “తుల్యం మనో వేగాన్ని బంధించాలంటే 
శ్వాసతోనే బంధించాలి. మరి ఈ శ్వాసను ఎట్లా జయించాలి. 'జితేందియం'” 
ఇందియాలను జయింనట్లెతే ఇదిసాధ్యవడుతుంది. వారి 
ఇందియాలనుజయిస్తే, శ్వాననుబంధి స్తే ఎమి జరుగుతుంది? 
మనసుకుపైన ఉండే బుద్దిని జయించగలుగుతాడు. మనసుకు పైన 
ఉంటుంది బుద్ధి. అందువల్ల “బుద్ధిమతాం వరిష్టం” వాడు బుద్దిమంతుల్లో 
వరిష్టుడవుతాడు. విడు ఎపుడు ఇందియాలను జయించి, శ్వానను 
బంధించి, బుద్దిని జయించి బుద్దిమతుల్లో వరిష్ణుడు అవుతాడో వాడు 
'శ్రీరామదూతంి పరమాత్ముడైన ఆత్మయొక్కదూత అవుతాడు. అది 
రామాయణంలోని రామరాజ్యం. పది తలలతో సుఖాన్ని అనుభవించేది 
రావణరాజ్యం. మరి ఈ రావణరాజ్యంలో ఉండే జీవుడికి రామరాజ్యస్థితి 
కలగాలంటే ఎమి చేయాలి? ఈ శ్వాస అనే ఆంజనేయుడు వచ్చి లంకా 
దహనం చెయ్యాలట. మొట్టమొదట ఈ బయట ఉండే మెటీరియలిజమ్‌, 
కోరికలు, అహంకారం, చెడుకర్మ అంతా తగలెయ్యాలి వాడు. అపుడుకాని 
వేడిపుట్టదు ఈ రావణాసురుడికి. అందువల్ల ఈ శ్వాసతో ఎంచేస్తాడు?. 
సూర్యనాడి ఈ కుడిముక్కుతో పాణాయామం చేస్తే వేడి పుడుతుంది 
శరీరంలో. ఈ వేడితో జితేందియం, బుద్ధిమతాం వరిష్టం కింద మూలాధారం 
నుండి పైదాకా వ్యాపిస్తాడట. ఈ శ్వాస చివరినుండిపైకి పెరిగి తోకలాగ, 


109 


ఆంజనేయస్వామికి తోక ఎంతైనా పెరుగుతుంది. అంటే అర్థం ఎమిటి ? 
ఏ కోతికీ తోక అట్లా పెరగదు. ఈ లోపల బుద్ది అనే కోతి ఉన్నదే ఈ కోతికి 
శ్వాసయే తోక. మనం ఎంత సాధనచేస్తె శ్వాస అంత పొడుగు. పెరుగుతుంది. 
ఎంత ఆయాసపడితే శ్వాస అంత పొట్టిది అవుతుంది. అందువల్ల అణు 
స్వరూపంగా అవుతాడట. ఒక చిన్న అణుక్షణంలో ఒక శ్వాసను పీల్పవచ్చు. 
బద్ద (బ్రహ్మాండమైన స్వరూపం అవుతాడట. ఆంజనేయుడు. (బాణం యొక్క 
స్వరూపం అది కుండలిని శక్తి. తోకయందు ఎపుడూ అగ్ని ఉంటుందట. 
అందువల్ల ఆంజనేయ స్వామి తోకకి నిప్పు అంటిస్తే అపుడు లంకా దహనం 
అయిందట. అపుడు పోయి ఈ శ్వాస భూమధ్యంలో రావణాసురుడి ఎదురు 
గుండా కూర్చున్నాడు ఈ తోక వెసుకొని. అపుడు రాముడి సందేశం వినిపిస్తా 
డట. ఈ లౌకికమైన కోరికలు, స్వార్థం, ఈ జీవితం అన్ని విడచి పెడతావా 
లేకపోతే పూర్తిగా చంపమంటావా అంటాడట. ఈ విధంగా తక్కిన కథను 
మీరే పూరించుకోవచ్చు. అపుడు రామ పట్టాభిషేకం. అంటే సహస్రారం 
అనే చోట జీవుడికి పట్టాభిషేకం జరుగుతుంది. కింద నుండి పైదాకాఉండే 
పవనాత్మజుడుఉన్నాడు. సోదరులు ఇందియాలు ఉన్నారు. ఆత్మ స్వరూపిణి 
అయిన సీతామాత ఉన్నది. అయోధ్య అంటే యోధుల చేత బయటనుండి 
జయించడానికి ఏలుపడని నగరం. మామూలు నగరం అయితే జయించ 
వచ్చు. ఈ ఆత్మ అనే నగరం మామూలుగా మిలటరీ వాళ్ళను తిసికెళితే 
జయించేది కాదు. కేవలం సాధనతో మాత్రమే జయించే పట్టణం అయోధ్య 
పట్టణం. ఈవిధంగా లోపల అయోధ్య పట్టణానికి, లంకా పట్టణానికి సేతువు 
బంధించి, సేతువుపై ఎవరైతే వెడతారో వారికి పరమాత్మ సాక్షాత్కారం 
జరుగుతుంది. కలిగిన తర్వాత మరలా సేతువు మీద రాలేదు రాముడు. 
విమానంలో వచ్చాడు. అంతే అత్మసాక్షాత్కారం జరిగిన తర్వాత మళ్ళీ 
110 


మంగళకరమైన రామ పట్టాభిషేకం చేశాడట. ఇది రామాయణంలో ఉండే 
శాశ్వతసత్యం. ఎప్పుడో జరిగిన పూర్ణమైన రామాయణాన్ని అపూర్వమైన 
ఆధ్యాత్మ రామాయణంగా వాల్మీకి బంధించాడు. అందువల్ల తాత్కాలికమైన 
చరితలో శాశ్వతచరితను మనకుఅందించాడు. ఇదే శాస్త్రమునకు 
శాస్తమైన |బహ్మవిద్య. ఇది సర్వ శాస్తాలయందు ఉత్తమమైన శాస్త్రము. 
ఇది రామాయణంలో మనకు అందించాడు. ఇది పతి జీవుడు సాధనలో 
కనుగొనే రహస్యం. జీవుడు భగవంతుడిని తెలిసికొనే ముందు భగవంతుడు 
కనపడడు ముందు, ఉన్నానని అభయమిన్తాడట. అది 'ఓం'అనే (ప్రణవం 
ఉచ్చరించడం వల్ల, దీనిలోని ప్రూర్ణానుస్వరం వల్లనే ఇది పరబహ్మ స్వరూపం. 
అది రాముడు పంపించే అంగుళీయకమట. అంటే దీనివలనే నీవు రక్షింప 
బడతావు అని అభయమిచ్చాడట. దీని తర్వాత లంకా దహనం, రావణ 
సంహారం, రామపట్టాభి షేకం ఇవన్నికూడా లోపల జరిగేటటువంటి అంత 
ర్నాటకం. ఈ అంతర్నాటకానికి సరిగా బయట జరిగే చరిత్ర కనుక బయట 
చరిత్ర, లోపలి చరిత (1౧౧౪ history) ఇందాక చెప్పానే, ఎందుకు చెప్పానో 
ఇప్పుడు మికు అర్థం అయ్యి ఉంటుంది. ఈ రామాయణానికి ఇంత గాథ 
ఉంది. దీన్ని ఈనాడు శాస్తాల దృష్టితో, సైన్సు దృష్టితో రష్యావారు 
బహుళమైన పరిశోధన చేశారు. 'జైట్సౌల్‌ అనే రచయిత పుష్పకవిమానాలపై 
తనుచేసిన పరిశోధనతో 'TeMples & Space Ships' ఆనే [గ్రంథాన్ని 
(ప్రచురించాడు. విమానాలు అనేవి కేవలం కవులు కల్పించిన ఊహలు 
కాదని, అధునాతమైన శాస్రవిజ్ఞానంతో చేయబడినవి అని నిరూపించాడు. 
ఇంకా ఏరి పరిశోధనా వివరాలు “సోవియట్‌ రష్యాలో ఆధ్యాత్మిక పరిశోధనలు” 


తీ 


111 


అన్న [గ్రంథంలో ఇచ్చాను. ఇపుడు రాకెట్‌లో రాకేష్‌ శర్మ పైకి వెళతాడంటే 
నమ్ముతున్నాం. కానీ శ్రీరాముడు విమానంలో వచ్చాడంటే నమ్మటం లేదు. 
ఇది బిటీష్‌వాడు నేర్పిన తప్పుడు చదువుల ఫలితం. 


కాబట్టి [ప్రతివాడూ ఈ రామాయణాన్ని శద్ధతో, భక్తితో అనుష్టానం 
చేసి అందులో సారాన్ని (గ్రహించాలి. ఎన్నెన్నో అద్భుతమైన విషయాలు, 
శ్రీరాములవారి జాతకం, రావణాసురుడి లంక గురించి ఎన్నో సైంటిఫిక్‌ 
విషయాలు ఇవన్నీగూడ “శ్రీరామ చరితామృతం” అనే నా |గంథంలో 
వివరించడం జరిగింది. నేను ముందేచెప్పాను. ఇది మహాసముదం 
వంటిది. కాబట్టి ముఖ్యమైన అంశాలపై పరిచయం చేశాను. 


ఇప్పటికే కాలాతీతం అయింది కనుక మీరందరూ వారం వారం 
'సత్సంగంిలో పాల్గొని, భగవంతుడి ఆశీస్సులుపొందాలని మంగళాశాసనములు 
చేస్తున్నాను. 


అందరికీ మంగళాశీస్సులు. 
హరిః ఓం తత్సత్‌ 
గురుదేవులు శ్రీరామనవమి ఉత్సవాల సందర్భముగా తెనాలిలో చేసిన 
అనుగ్రహభాషణం. 
గురుసేవగా ఈ ఉపన్యాసమును వ్రాసి పంపీనవారు 
నెల్లూరు జిల్లా, పొంగూరు శాఖ యోగమ్‌త్రురాలు కుమారి శైలజ. 


3 


112 


అంత ర్యాగము ! 


పియమైన యోగమితులకు మంగళాశాసనములు. ఈ రోజు ఈ 
ఉత్తరాయణ పుణ్యకాలం శ్రీమన్నారాయణ యజ్ఞం సందర్భంగా ముఖ్యమైన 
పర్వకాలం. రేపు పూర్ణాహుతి. పూర్ణాహుతి అనగా ఈ నాలుగు రోజులుమనం 
చేసే సాధన అంతా భగవంతునికి సమర్పించే “అంతర్వాగం”. 


చాలామంది చదువుకున్న పండితులు కూడా అంటే వేదము, 
సంస్కృతము, కావ్యాలు నేర్చుకుని పురాణాల మీద, భగవద్గీత మీద 
ఉపన్యాసాలిచ్చే వాళ్ళుకూడా ఈ అంతర్యాగం అనేది ఊహ అనుకుంటారు. 
అంటే మనస్సులో ఊహించుకొని చేసేది అనుకోవడం చాలామంది చేసే 
పొరపాటు. బయట ఎట్లా అయితే పుష్పం సమర్పయామి అని పువ్వులు 
సమర్పిన్తామో, ఆసనం సమర్పయామి అని ఆసనం సమర్పిన్తామో, పతే 
ఆర్థం, పాద్యం, వుస్తం ఎట్లా సమర్పిస్తామో అట్లాగే అవి లేనప్పుడు 
గానీ, చేయడానికి వీలుకాని పరిస్థితులలో కానీ మనస్సులో ఊహించుకొని 


113 


ఈ పూజ చేయవచ్చు అని భావన. అంతకు మించి బయటవస్తువులు 
లోపల ఎందుకు ఊహించు:.కోవాలో తెలియదు. దీనిని కనుక అంగీకరిస్తే 
దాని తరువాత మెట్టుకు వెళుతుంది. ఎమిటి తరువాత మెట్టు అంటే 
బయట వస్తువులు ఉన్నప్పటికీ కొంచెం బద్ధకంగా ఉంటే అంతర్యాగం 
చేయవచ్చు అని. అందువల్ల పూర్వశాస్త పమాణంతో అంతర్యాగం అనేది 
ఒక ఊహాజనితం కాదనేది తెలియచెప్పటం ఒక ముఖ్యమైనఆదేశం. 
పూర్వమే సమయాచారం అని శ్రీవిద్య ఉపాసనలో మరియు ఎరిగివున్న 
(గంథాలలో ఉంది. నిన్న ఎవరో ఒకావిడ చెప్పింది, లలితా సహసనామం 
చేస్తూవుంటుందని, “అంతర్ముఖ సమారాధ్యా, బహిర్ముఖ సుదుర్లభా”. లలితా 
సహ్మసనామం చెయ్యవద్దంటాలే గురువుగారు, మరి ఆయన నోటికి 
వచ్చుగదా అని. నీకు పడదు కాబట్టి నిన్ను చేయవద్దన్నాను. ఉల్లిని 
ఎవరు తినాలంటే “ఎవరు ఉల్లిని జీర్ణించుకోగలరో వారినే తినమని” బాబా 
చెపారు. అంటే సాధకుడు మొదట్లో భక్తికి వెళ్ళాలి. శక్తికి వెళ్ళరాదు. 
భక్తిలేని శక్తి కింద పడదోస్తుంది. అది అహంకారం క్రిందకి మారుతుంది. 
అన్నుగహంపాంది, చాలామంది అపరి మితమైన (పేమను పొంది, 
అదృష్టాన్ని పొంది, అహంకారం నిర్మూలన కాకపోతే శరణాగతి రాకపోతే 
ఆ స్థితిని పోగొట్టుకొని పతనం అయ్యెవారిని చాలామందిని చూస్తుంటాం. 
అందువల్ల ఈశక్తియొక్క [ప్రమాదం ఎంటంటే ఈ శక్తి తలమిదకి వస్తే 
పతనం చేస్తుంది. భారతంలో నహుషుడు అనే చకవర్తి మంచి ఉదాహరణ. 
నహుషుడు అనేవాడు మంచి పుణ్యాత్ముడు, ధార్మికుడు, శరీరంతో స్వర్గానికి 
వెళ్ళాడు. దేవేంద పదవి ఉన్న ఇందుడు కూడా ఇతడు నాకన్నా గొప్ప 
వాడు, ధర్మాత్ముడు, సత్యవత పరాయణుడుఅని ఇంద్రపదవి నహుషుడుకి 


114 





ఇచ్చాడు. ఈ ఇం|దపదవికి శరీరంతో వెళ్ళినటు వంటివాడు నహుషుడు. 
అటువంటి నహుషుడు ఇందపదవకెక్కిన తరువాత తలకెక్సి నటువంటి 
అహంకారంలోపల లేకపోయుంటే, భక్తితో భగవంతుడు ఇచాన ఆను, గహాసి 
వృద్ది చేసికొని ఉండేవాడు. బుతు చక్రవర్తి దానికి వ్యతిరేకమైన ఉదాహరణ. 
నహుషుడు ఇందపదవికి వెళ్ళిన తరువాత, దేవతలు అందరూ ని ఆంత 
గొప్పవాడు లెడన్నందున, 'నేను' చాలా గొప్పవాడినన్న అహంకారం కలిగింది 
కలగగానే మనంచాలా గొప్పవాళ్ళం కాబట్టి, గురువుగారు మనల్ని క 
ఉంచుకున్నారు కాబట్ట మనం జయవిజయులలాగా ద్వారపాలకులం 
అనుకుంటారు. ద్వారపాలకులు కాబట్టి జయవిజయులకు పట్టినగతే మనకు 
పడుతుందని [గహించకపోతే పమాదం. భాగవతం అంతా ఉదాహరణలు 
ఇవే. మనలోనే, మన మధ్యనే, మన ఎదురుగుండానే జరిగేదే భాగవతం. 
అందువల్ల భక్తి, జ్ఞానం, వైరాగ్యం ఉండవలసిన స్వర్గంలో మనకే ఇంతటి 
పదవి ఇస్తే భగవంతుని దగ్గరకు పోయేవాళ్ళను కూడా ఆపగలమని 
అనుకొంటారు. నిజమైన భక్తులను ఆపితే వాళ్ళు పడ్డబాధ మన పుణ్యాన్ని 
భస్యంచేస్తుంది. చేసింది అపుడు కనబడదు టైము కాచుకొని ఉంటుంది. 
“వ్యా ఘేవతిష్టతిజరా” అని పెద్దపులి మాదిరిగాకాలం కాచుకొనిఉంటుంది. 
లోపలకు పోయినవాడు ఎక్కడికి పోతాడు. అర్జెంటు ఎముంది, రాకపోతాడా 
అని వాకిట దగ్గర పెద్దపులికాచుక కూర్చున్నట్టుగా కాలం కాచుకొని కూర్చొని 
ఉంటుంది. 'కాలం, ముసలితనం పెద్దపులివలే కాచుక కూర్చుంటుంది'అని. 
ఒకసారి మాపెదనాన్నగారు వానారు. ఆయన వయస్సు 80, నావయస్సు 
25. మహా ఉద్దండపండితు డాయన. వళిజ్టాద్వైత మహాసభలు పెట్టి ఉద్దండ 
పండితులతో చర్చలు జరిపేవారాయన. ఆయన తన వృద్దాప్యంలో నాకు 


115 


లెటరు వాస్తూ 'వ్యాఘేవ తిష్టతి జరా. 'నాయనా శ్రీనివాసా! (శ్రీనివాస 
పరబహ్మం అని నన్ను ముద్దుగా పిలిచేవారు) ముసలి తనం పెద్దపులిలాగా, 
లోపలికి వెళ్ళినవాడు బయటకు రాకపోతాడా అన్నట్టుగా కాచుక కూర్చొని 
ఉంద. నాకు ఎదైనా మంత్రాన్ని చెప్పు జపించుకుంటాను” అంటూ 
వాసారు. మా పెదనాయన గారు శ్రీ రమాకాంతాచార్యులువారు. 
ఈవిధంగా పుణ్యం భస్మంకాగానే పాపంచెడుకర్మల ఫలితం పనిచేయడం 
(ప్రారంభిస్తుంది. ఆవిధంగానే నహుషుడు పుణ్యాహంకారం చేత తను 
ఇందుడు కాబట్టి ఇందుడి భార్యకూడా తనను భర్తగా ఊహించాలని ఆలోచన 
కలిగింది. దాంతో ఇందుడి భార్య శచీదేవికి కబురు పంపించాడు. తాను 
కొత్త ఛీఫ్‌ మినిష్టర్‌ను కాబట్టి పాత ఛీఫ్‌ మినిష్టర్‌ భార్య తనకు సేవ 
చేయాలంటేఎంత అర్ధం ఉంటుందో అలాంటి కోరిక కోరాడు నహుషుడు. 
దాంతో ఆవిడ భయపడిపోయింది. కాని ధర్మశాస్త్రం పపకారం ఇందుడి 
శాసనానికి దేవతలు తలవంచాలి. దానికి తిరుగులేదు. అపుడు శచీదేవి 
దేవగురువైన బృహస్పతిని శరణు వేడింది. అపుడు ఆయన దివ్యదృష్టితో 
చూచి విడికికర్మ అంతా తలమిదికిఎక్కింది కానీ పూర్వపుణ్య బలం వల్ల 
వాడు ఇంకా ఉన్నాడు కానీ ఈలోగా నీ పుణ్యబలం కాపాడుకో. వీడి సంగతి 
తరువాత చూద్దాంఅంటూ ఒక ఉవాయం చెప్పాడు. అపుడు ఆమె 
నహుషుడికి కబురు పెట్టింది నీవు ఇందుడివి, చాలా గొప్పవాడివి కాని 
నీయంతటి వాడు రావాల్సిన రీతిగా మా దగ్గరకు వస్తే నిన్ను సేవించడానికి 
మాకు అభ్యంతరం లేదు, ఏ విధంగా అంటే సప్తమహర్షులు ఒక్కొక్కరు 
ఉద్దండులు, పెద్దవులిలాంటి వాళ్ళు.ఒక్క పెద్దపులి చాలు మనల్ని 
మింగటానికి అటువంటిది ఈ వెధవని ఎడుగురు మోసుకురావాలట. 


116 


అందులో దుర్వాసుడు, ఆగస్త్యుడు, వామదేవుడు ఒక్కొక్కరూ భయంకరమైన 
తపస్పక్తిగలవాళ్ళు, శొంఠికాయలాంటి వాళ్ళు. ఎందుకంటే శాంఠికొమ్ముపైకి 
ఎండినట్లు కనబడుతుంది. కానీ నోట్లో వేసికొంటే మంటపుడుతుంది. 
ఈమునులుందరూ తపస్సు చేసి చేసి శొంఠి కొమ్ములాగా తయారయ్యారని 
చిన్నప్పుడు చెప్పేవాడిని నేను. ఎన్నాళ్ళయినా శొంఠి కొమ్ము కుళ్ళిపోదు 
అలాగే వీళ్ళు కూడా కల్పాంతస్థాయిలై ఉంటారు. ఇందాది దేవతలందరూ 
మామూలు కూరగాయలు లాంటివాళ్ళు కొయ్యడానికి వండుకుతింటానికి 
పనికివస్తారు. తరువాత కుళ్ళిపోతాయి. అందుచేత తపస్సువల్ల లోపల 
పచ్చిని పోగొట్టుకోవాలి. ఈ పచ్చి అనగా నేను గొప్ప వాడిని, అందరూ 
నన్ను గౌరవించాలి అనుకోవడమే. అలా అనుకోవడానికి (పధానదోషం 
ఎమిటంటే ముందు తను అనుకోవడమే, నిజంగా మనం గొప్పవాళ్ళమా 
అని పరిశీలించుకోక పోవడం మూలాన పరిశిలించుకొంటే కాదు అని 
వ్యతిరేకమైన ఆధారాలు వెంటనే దొరు కుతాయి, మనకు ఇష్టం 
లేకపోయినాసరే. నహుషుడు సప్రమహర్షులను పిలిచి ఇంక ఆలస్యం దేనికి 
వెంటనే పల్లకి సిద్దంచెయ్యమన్నాడు. దానికి మిగతా మహర్షులు 
వ్యతిరేకించారు. మూర్గుడా మహర్షులు పల్లకీ మోయడం ఎమిటని, దానికి 
అగస్త్యుడు కొంచెం నిదానించండి. ఇది మనకు పనికి వస్తుంది. అంటే 
ఇది విడిని సమాధి చేయడానికి పనికి వస్తుంది”? అని చెప్పాడు. ఎవడైతే 
మహాత్ముడో తగ్గి ఎదుటివాడిక్‌ అవకాశం ఇచ్చాడంటే వాడ్ని 
మింగుతాడని ఆర్థం. పులి దూకేటప్పుడు ముందు వంగుతుంది, 
వంగెందంటే కాసేపటికి దూకి ఎదుటివాడిని మింగు తుందని అర్ధం. 
అట్లాగే పొట్టేలు వెనక్కెవెళ్ళిందంటే పరిగెత్తుకొచ్చి ఢీ కొడుతుందని 


117 


అర్థం. అట్లాగ మహాత్ముడు వెంటనే దెబ్బకొట్టకపొతే ఎదుటివాడు 
నాశనం అనమతాడని అర్థం తుఖాను ముందర పశాంతతలారగా 
మహాత్ముడికి కోపంవస్సి అది శాంతంగా కనబడు తుంది. అట్లాగే 
ఆఅగస్తుడు మీరుండండి ఈపని మనకు చాలా ఉపయోగ పడుతుంది. 
మామూలుగా అయితే విడిపుణ్యం ఒక మన్వంతర కాలం వీడు ఇందుడిగా 
ఉండడానికి సరిపోతుంది. అప్పటిదాకా విడెన్ని తప్పుడు పనులుచేసినా 
మనం మాట్లాడడానికి లేదు. అలాంటిది విడిపుణ్యం అంతా ఒక రోజులో 
భస్మంఅయ్యే అవకాశం మనకొచ్చింది. వీడిపీడ వదిలించు కోవచ్చు 
అన్నాడు. వెంటనే పల్లకీ మోసుకువస్తున్నారు. ఇది అంతఃపురం లోంచి 
శచీదేవి చూసింది. ఆమె చూస్తూవుండగానే విడి ముఖంలోంచి తేజస్సు 
మహర్షుల శరీరాల్లోకి వెళ్ళి మసిబొగ్గులా మారిపోయాడు. మహర్షు లందరిలో 
అగస్త్యుడు వాట్టివాడు. నెమ్మదిగా నడుస్తున్నాడు. తొందర తొందరని 
అరుస్తున్నాడు నహుషుడు. ఎమిటి ఇంత నిదానంగా వెళ్ళడం అంటే 
ఈయన పొట్టివాడు నిదానముగా నడుస్తున్నాడుఅనగానే వాడికి అదృష్టం, 
అహకారం, ఐశ్వర్యం అన్ని చెడుకర్మగామారి నెత్తికెక్కినటు వంటివాడు 
నహుషుడు, కాలితో అగస్త్యుడి నెత్తినతన్నాడు, 'సర్పసర్ప' అంటూ అంటే 
'నడువునడువు' అంటూ తక్షణమే వాడికి ఉన్నటువంటి పుణ్యమంతా 
భస్మమైంది. వెంటనే పల్లకీ కిందకు దించేశారు. ఎందుకు పల్లకీ కిందకు 
దించారు అనగానే అయిపోయింది నీ ఇందపదవి ఇకదిగు ఇన్నాళ్ళ 
నుంచీఉన్న ని పుణ్యము అంతా అగస్త్యుడిని కాలితో తన్నగానే పూర్తయి 
పోయింది కనుక నీ ఇంద పదవి పోయింది. సర్ప, సర్ప అన్నావు కాబట్టి 
సర్పమైపడుండు అని శాపమిచ్చాడు. దానికి వెంటనే వాడు భయపడి 


118 


పొడవుండే కొండచిలువై కిందబడ్డాడు. పడిపోతు న్నపుడు తెలిసింది విడికి. 
ఇందుడు ఎమిటి ఎవరైనా సరే ఉండవలసిన స్థితిలో ఉంటే బావుండేది. 
పైకి పోవడమెందుకు, క్రిందపడడమెందుకు. ఫలితంగా మానవ జన్నకూడా 
కాకుండా అతి తామసమైన శరీరం కదలలేని, బుద్దికూడా పనిచేయని 
తమోగుణ [పధానమైన జంతుజన్మ లభించింది. కాని తను నహుషుడు 
అన్న జ్ఞానం కలిగింది. అగస్త్యుడు అన్నుగహించాడు. ఎందుకంటే తాను 
నిజంగా కొండచిలువననే భావనతో దారినపోయెవాళ్ళకి హానిచేసి ఇంకా 
ఎక్కువ వాపం సంవాయించుకుంటాడని, అట్లాకాకుండా తనునహుషుడిని, 
తను ఎలాఉన్నాను, ఎలా తయారయ్యాను అనే భావన కలిగించడానికి 
ఆగస్త్యుడు అనుగ్రహించాడు. ని మనస్సులో కొన్ని ధర్మ సందేహాలున్నాయి 
అవి ధర్మరాజు వచ్చి నివృత్తి చేసేవరకు పాముగా పడివుండమన్నాడు. ఆ 
తరువాత కథలో భీముడు వేటాడుతూ అడవిలోకి రాగానెవాడిని చుట్టివేస్తాడు 
నహుషుడు. భీముడు ఆశ్చర్యపోతాడు. తననేమిటి!? ఒక పాము ఇంతబలంగా 
చుట్టెయ్యడమేమిటని. భీముడు ఎంతకు రాకపోయే సరికి ఆందోళన 
పడుతుంటాడు ధర్మరాజు. ఇంతలో ధౌమ్యుడు ఆలోచించి ఆకాశంలో 
గహస్థితినిచూసి ఎవో చెడు శకునాలు కనబడుతున్నాయి. అంటే శకునాలను 
బట్టి ఆకాశంలో (గ్రహస్థితిని చూసి రామాయణ, మహాభారతాలలో చాలా 
చోట్ల జరగబోయే భవిష్యత్తును ఊహించియున్నారు. కాసేపటికి అక్కడికి 


19 


చేరుకున్న ధర్మరాజు ఆశ్చర్యపోతాడు పదివేల ఎనుగుల బలంగల భీముడు 
ఒక సర్పం చేతిలో కట్టుబడి ఉండడం చూసి. రక్షించమని అడగటానికి 
భీముడు సిగ్గుపడతాడు. ఎందుకంటే అప్పటిదాకా పాండవులకు ఏకష్టం 
వచ్చినా తనే కాపాడుతున్నానన్న అహం ఉండేది. అపుడు ధర్మజ్ఞానంగల 
ధర్మరాజు ఆలోచించి ఆ సర్వాన్ని చూచి క మహాత్మా |! మీరు చాలా 
గొప్పవారై ఉంటారు. ఎందుకంటే ఎంతో బలవంతుడైన భీముడ్ని ఎలుక 
లాగా చుట్టివేశారు కాబట్టి మీరు చాలా గొప్పవారై ఉండి ఎదో దుర్నిమిత్తం 
కారణంగా ఇలా అయ్యారు" అనగానే వెంటనే నహుషుడికి పశ్చాత్తాపం 
ప్రారంభమైంది. అపుడు నహుషుడు తన గాథను ధర్మరాజుకు వివరించడం 
నహుషుడు అడిగిన ధర్మ సందేహాలకు ధర్మరాజు సమాధానం ఇవ్వడం. 
తద్వారా నహుషుడికి శాపవిమోచనం కలిగి సర్పత్వం పోవడం ఇదంతా 
తర్వాత కథ. తర్వాత నహుషుడు ధర్మరాజుతో నీవలన శాపవిమో చనం 
కలిగింది. కనుక నీకొక మాట చెపుతానువిను. “ఎంతపదవి వచ్చినా, 
అధికారం వచ్చినా, పుణ్యం వచ్చి ఎంత స్థాయికి ఎదిగనా బాహ్మణుల 
పట్ల సాధు సత్పురుషుల పట్లు, స్రీలపట్టు, బుషులపట్లి, దేవతల పట్టు, 
పూచిక పుల్తలారా వినయ విధయతలు కలిగెవుండు. అదే నీకు బలం 
అన్నాడు. అంటే నహుషుడికి బాగా అర్థమైందన్న మాట ఇక మళ్ళీ వాళ్ళ 
జోలికి వెళ్ళడు. ఇదే విషయం జయవిజయుల విషయంలో నిజమైంది.ఈ 
రెండు ఉదాహరణలు ఎందుకంటే అదృష్టం కలిగి వున్నప్పుడు అణు 
మాతంగానైనా అహం లేకుంటే కష్టములు కలిరినా అవి మనకు 
అదృష్టాలే అవుతాయి. ఇది రాముడి యొక్క చరితలో పట్టాభిషేకం 
పొందాల్సిన రాముడు వనవాసంవెళ్ళడం తరువాత సీతాపహరణం తరువాత 


120 


తండి మరణించడము, ఈయనకు సహాయం చేయబోయి జటాయువు 
మరణించడం ఈ విధంగా ఎన్ని కష్టాలు కలిగినా చివరకు పట్టాభిషేకం 
చేసికొని పట్టాభిరాముడై చక్రవర్తి అయినాడు. అంటే లోపల అహంకారం 
లేనివాడికి బయటగ్రవాస్థితి వలనతాని, కాలంవలనగాని, కర్మ 
వలనగాని, చెడుకలిరినా, వాటిని జీల్లించుకొని మంచిగా మార్చుకో 
గల్లుతాడు. అట్లారే లోపల అహంకారం వుంటే ఎంత మంచి కలిగెనా, 
అదృష్టం కలిగినా, తింటే విషమై అదే వాడికి దురదృష్టంగా మారి 
వాడిని పతనం చేస్తుంది. ఈ జయవిజయులు, నహుషుడు ఇలాంటి 
కథలవల్ల భగవంతుని యందు భక్తిగలిగి, వినయ విధేయతలు కలిగి, 
భగవంతుని వలన కలిగిన అనుగ్రహానికి కృతజ్ఞతాభావంతో సేవచేసేవారికి 
పరమార్థం అరచేతిలో ఉంటుంది. అందువల్ల పైకి కనబడే పుణ్యం చాలా 
తేలిక. పదిమందికి అన్నదానం చేస్తే మహారాజై పుడతాడు. దేవాలయం 
కట్టిస్తే చకవర్తిఅయి పుడతాడు. కాని పుణ్యంవలన వచ్చే సంపదతో అహం 
తలకెక్కితే ఇది ఇంతకన్నా పెద్దపాపంగా దారితిస్తుంది. అందుచేత పుణ్యం 
చేత అపకారం జరగకుండా ఉండాలంటే ఎం చేయాలి? తపస్సుచేత ఆత్మ 
పరిశుద్ది చేయాలి. ఇదే భాగవత రహస్యం. అనేక కథలుమనం భాగవతంలో 
చదువుతాం,కాని వాటి వెనుక మూలసూతాన్ని గహించం. వుణ్యాత్ములై న 
వాళ్ళు కష్టబడటం పాపాత్ములైనవారు సుఖపడడం మహత్తరమైన అదృష్టం 
గలవాళ్ళు పతనం కావడం దురదృష్టంగల వాళ్ళు పైకిరావడం ఇలా ఎన్నో 
కథలు భాగవతంలో మనకు కనిపిస్తాయి. ఇలా కథల్లో పడి కొట్టుకు పోకుండా 
అన్ని కథల్లోని కామన్‌ పాయింట్‌ తీసుకుంటే లోపల వ్యక్తిత్వం పరిశుద్ధ 
కానిదే కేవలం భౌతికమైన అదృష్టం ఉపయోరపడదు.ఆ అదృష్టంచేత 


121 


ఇం దాదిపదవృలు వస్తున్నాయి. డబ్బుఖరు అయినట్లువుణ్యం 
ఖర్వుకాగానే మళ్ళీ భూలోకానికి వచ్చి పడుతున్నాడు. నిన్న చెప్పినట్లుగా 
భారతదేశం కర్మభూమి. ఇక్కడ తపస్సు చేస్తే కర్మక్షయం చేసికోవచ్చు. 
పుణ్యంచేసినవాడు ఆ పుణ్యాన్ని డబ్బులాగా ఖర్చు పెట్టుకొంటూ కావలసినవి 
ఆనుభవిస్తూ పాపాన్ని సంపాదించుకోవచ్చు. అందువలన ఈ సుకృత, 
దుష్కుతాలు విడిచిపెట్టాలి. ఇది యోగం వల్లనో, తపస్సువల్లనో, ఆత్మ 
పరిశుద్దివల్లనో, శరణాగతి వల్లనో సాధ్యపడుతుంది.ఈ లోపల పరిశుద్ది 
ఎట్లా వస్తుంది అంటే అంతర్వాగం వల్ల వస్తుంది. అంతర్వాగం కోసం 
ఇదంతా చెప్పవలసి వచ్చింది. అంతర్యాగం యొక్క [ప్రాముఖ్యం ఏమిటి? 
అంటే లోపల అంతః శుద్ది కలిగించే పషకియ అంతర్యాగం. బహిర్యాగం 
ఒక్కటే చేయడంవల్ల పుణ్యంమాతం పెరిగి అన్నిసుఖాలు అనుభవిస్తూ 
అహంకారం పోగొట్టుకోక పోతే పతనమవుతారు. అందువల్ల బుషులు 
ఎం చెప్పారు అంటే అంతర్యాగం, బహిర్యాగం రెండూ చేసిన వాళ్ళు 
అదృష్టవంతులు. అపుడు ఈ పుణ్యం వల్ల చక్కటి జన్మ, మంచి రూపం, 
చక్కటి తల్లిదండులు, సుఖమైన జీవితం కలుగుతాయి. విటివల్ల విర 
విగకుండా పూర్వ తపస్సువల్ల జ్ఞానం, వివేకం, వైరాగ్యం, భగవత్‌భక్తికలిగి 


122 


లోక హితార్థమై పనిచేసేవాళ్ళుగా జన్మిస్తారు. పుణ్యం చేసినవారికి సాధనలో 
మోక్షం రాకపోతే ఎం జరుగు తుంది?అనిఅడిగితే అర్హునుడు, అందుకు 
కృష్ణుడు 'ఒక జన్మలో మోక్షం రాకపోయినప్పటికీ యోగుల కుటుంబంలో 
జన్మిస్తాడు. మంచి జ్ఞానులు, మంచి భక్తులు అయినవాళ్ళ వంశంలో 
జన్మిస్తాడు. నిజమైన భక్తి, జ్ఞానం, వైరాగ్యంగల తల్లిదండులకు జన్మిస్తాడు. 
అందువల్లవాడు కూర్చుంటే శరీరంలో కామకోధాలేవీ ఎడిపించకుండా 
పరిశుద్ధమైన మనస్సు కలుగుతుంది. 

'శుద్దే అంతః కరణేతస్య'” వ్యాసుల వారు చెప్పింది ఎమిటంటే 
బయట జన్మ ఎంత నికృష్ణ జన్మ అయినా భయపడనక్కర్లేదు. జంతుజన్న 
అయినా, పిశాచజన్మ అయినా, రాక్షసుడైనా, ఎదైనా బయటజన్మ గురించి 
భయపడనక్కర్లేదు. ఎందుకంటే బయట ఉండేటటువంటి అదృష్ట, 
దురదృష్టాలు యోగిని ఎమి చేయలేవు. లోపల అంతర్యాగం అంతఃశుద్దిని 
కలిగిస్తుంది. అంతఃశుద్దిలేని బహిర్యాగం కేవలం పుణ్యాన్ని ఇస్తుంది. ఈ 
పుణ్యం, పాపం రెండూ నాశనమయితేనే యోరగికె మోక్షం లభిస్తుంది. 
కేవలం పుణ్యం, పాపం నాశనం చేసి లోపల అంతః పరిశుద్ది కాకపోతే 
జ్ఞానం ఎట్లా వస్తుంది. జ్ఞానం రాకపోతే వైరాగ్యం ఎట్లా కలుగుతుంది. 
వైరాగ్యం లేకపోతే వివేకం ఎట్లా కలుగుతుంది. వివేకం అంటే ఎది 
నిజమైనది. ఎది అసత్యమైనది తెలుసుకొనేటువంటి జ్ఞానం. ప్రపంచంలో 
అనేకం చూస్తాం మన గొప్ప గొప్ప పదవులు, గొప్పవాళ్ళతో సాంగత్యం, 
డబ్బు, అధికారం ఇవన్ని అశాశ్వతమైనవి అనే భావంకలిగివుండటంవివేకం. 
శంకర భగవత్పాదులు ఎమన్నారంటే వివేకం అంటే కేవలం తెలివి తేటలు 
కాదు. పదిరూపాయలు తీసుకొని, ఇరవైరూపాయలు మోసం చేసి ముప్రై 


123 


రూపాయలు సంపాదించే వెధవ తెలివితేటలు కాదు. నిత్యానిత్య వివేకం 
ఆంటే వాస్తవంగా నిలిచేదిఎది? పోయేది ఎది? పోయే దాని గురించి 
శమపడటం, మిగిలేదానిగురించి ఉపేకించడం తెలివితక్కువ. ఈ 
శరీరంగానీ, ఈ బంధువులుగానీ, ఈ స్నేహితులుగానీ, నీ చుట్టూచేరి నీ 
మెప్పుకోసం చప్పట్లు కొట్టె వెధవలు కాని, శాశ్వతంకాదు. నీవు పతన 
మయ్యాకా వాళ్ళే సంతోషిస్తారు ఇవి అనిత్యం అంటే తాత్కాలికం 
అన్నమాట. ఇవన్నీ, నమ స్పర్శ భోగములుగా కొట్టిపడేశాడు శ్రీకృష్ణుడు. 
స్పర్శవల్ల మనకేదో బావుందని పిస్తుంది. చలికాలం వేడి నీళ్ళు పోసుకుంటే 
కొంచెం హాయిగా ఉంటుంది. అదే వేసవికాలం అయితే వీపు మంట 
పుడుతుంది. అంటే అపుడు సుఖంగా ఉన్నది. కాసేపటికి దుఃఖంగా 
మారుతుంది. ఇప్పుడు దుఃఖంగాఉన్నది కాసేపటికి సుఖంగా మారుతుంది. 
బుద్ధుడిని అడిగారట సుఖం అంటే ఎమిటి? దుఃఖం అంటే ఎమిటి ? 
వాస్తవానికి సుఖ, దుఃఖాలనేవి లేనేలేవు. మనం ఎ స్థితిలో ఉంటామో 
దానినుంచి మార్ప్చేమనకు సుఖంగా అనిపిస్తుంది. ఇది మనస్సు మనకు 
చెప్పే మాయ. నిజానికి సుఖము, దుఃఖము లెవు. ఎట్లా చెపుతావు సుఖదుః 
ఖాలు లేవని అంటే ఆయన చెప్పాడు. నిదిస్తున్న వాడిని చూడండి హాయిగా 
పడుకుని ఉంటాడు. కుడివైపు తిరిగి పడుకోనుంటాడు. అపుడు హాయిగా 
అనిపిస్తుంది. కొద్దిసేపటికి అది నెప్పిపుట్టగా, ఎడమవైపుకు తిరుగుతాడు. 
మళ్ళీ కొద్ది సేపటికి కుడివైపు తిరుగుతాడు. ఇపుడైనా హాయిగా ఉంటాడా 
అనుకుంటే మళ్ళీ బోర్లా తిరిగి పడుకుంటాడు. అంటే ఎ స్థితి మనకులేదో 
అది సుఖం అనుకుంటాం. అందువల్ల కుడివైపు తిరిగిన వాడికి ఎడమవైపు 
సుఖము. ఎడమ వైపు తిరిగిన వాడికి కుడివైపు సుఖము. అందువల్ల 


124 


ఇటువైపు తిరగడం చేస్తారు. అంటే శరీరంలో చైతన్యం, చలనం, మార్పు 
ఏడిపిస్తుందన్న మాట. అంటే వాడిని భష్టు పట్టించేవి బీజభూతావై మన 
శరీరంలో, మనస్సులో సంస్కారంగా ఉంటాయి. అవి ఒక స్థితిలో మనల్ని 
స్థిమితంగా ఉండనీయవు. అందువల్ల యోగికి మొట్టమొదట కావాల్సింది 
ఆసనసిద్ది ఆంటే ఎ పొజిషన్‌లో కూర్చున్నా ఎంతసేపైనా విగహంలాగా 
కూర్చోగలగాలి. అంటే శరీరము స్పర్శ వల్ల కలిగే అసౌకర్యంగాని, సుఖంగాని, 
రెండింటికి అతీతంగా ఉండాలి. అందువల్ల ఈ సుఖములన్నియూ స్పర్శ 
సంబంధ మైనవి. శరీరానికి సెంటు గాని, అత్తరుగాని పూసుకున్నపుడు 
చల్లగా హాయిగా ఉంటుంది. అలాగే హాట్‌వాటర్‌లో స్నానం చేసినప్పుడు 
హాయిగా ఉంటుంది. అలాగే తల్లి ఒడిలో వెచ్చగా ఉంటుంది. ఈ 
సుఖములన్నియూ స్పర్శ సంబంధమైనవిగా శ్రీకృష్ణుడు వర్ణించాడు. ఇవన్నీ 
శరీరంవరకే ఉంటాయిగానీ ఆత్మను చేరలేవు. నిజమైన సుఖము దేనికి 
చెప్పబడింది అంటే “సుఖమాత్యాంతిగమ్యం తత్త్వ బుద్ది |గాహ్యా 
మతీందియం” అత్యంతమైన సుఖం చేలా లోతుగా ముళ్ళుగుచ్చుకున్నట్లుగా 
హృదయంలోకి అందులోంచి మనస్సులోకి, బుద్ధిలోకి సరాసరి అంతరాత్మలోకి 
వెళ్ళి హృదయాన్ని మర్పిపోయేటంత సుఖాన్ని కలిగించేది. అది ఆత్మ 
సుఖం ఒకటే మిగతా స్పర్శవల్ల ఎర్పడే సుఖాలన్నీ, దుఃఖాన్ని కలిగిస్తాయి. 
ఈ స్పర్శసుఖాలకు ఎమిటయ్యా తప్పు ? ఎం సుఖం అనుభవించకూడదా 
అంటే చక్కగా పూలదండ వేశారు. చాలానుఖంగా ఉంది. కాసేపటికి 
చెమటపోసి దురద పుట్టి, చీమలు పట్టి, చెవుల్లోకి దూరి నానా ఇబ్బంది 


125 


పెడతాయి. అంటే క్షణకాలం క్రితం ఎదిబావుందో ఆదేఇప్పుడు కొండ 
చిలువలా కనబడు తుంది. అందువల్ల ఈ సుఖాలన్నీ అంటక కౌపీనము 
ధరించినవాడే అదృష్టవంతుడు అంటారు భగవత్పాదులు. 

'కొపీనవంతః ఖలుభాగ్యవంత?ః అంటే ఎ గొడవ లేకుండా గోచీ 
పెట్టుకొని కూర్చునేవాడే అదృష్టవంతుడు. అంటే వీరికి ఎ గొడవ ఉండదు. 
ఏ వస్తువుతో సంబంధం ఉండదు. ఉండేది ఉంటుంది, పోయేది పోతుంది. 
చొక్కాఉంటే ఎవరన్నా తీసుకపోతారేమో, ప్యాంటు వేసుకుంటే ఎవరన్నా 
లాక్కు పోతారేమో అనే బాధ లేకుండా గోచీ పెట్టుకు కూర్చుంటే ఎ బాధ 
ఉండదు. అలాంటి స్థితిలో ఉండేవాడు శుకమహర్షి కేవలం దిగంబర 
స్వరూపంలో ఉన్నా ఆయన భూమధ్య దృష్టితో ఉండేవాడు. అంటే అపుడే 
పుట్టిన పిల్లవాడివలే ఉండేవాడు. వాడిని చూస్తే ఎటువంటి చెడు భావం 
కలగదు. అట్లాగే ఈ శుకబహ్మ దిగంబరుడై నప్పటికి బహ్మ స్వరూపుడై 
ఉండేవాడు. ఇది ఎంతవరకు ఉందంటే కొందరు స్రీలు (అప్సరసలు) 
స్నానం చేస్తున్నారు. ఈయన భూమధ్య దృష్టిలో ఉండి వాళ్ళ మధ్యనుంచి 
నడచి వెల్ళివోతున్నాడు. వాళ్ళు ఆయనను చూశారు. మంచి నడి 
వయస్సులో ఉండేవాడు, చాలాఅందగాడు. బట్టలు లేకుండా దిగంబరంగా 
వెళుతున్నాడు. వారు తమమధ్య ఒక స్తీ దిగంబరంగా వెళుతున్నట్లుగా 
భావించారు. కానీ ఎటువంటి భావన కలుగలేదు. వకుడు అలాగే బయటకు 
చూడకుండా తన లోపల చూసుకుంటూ సమాధిస్టితిలో వెళ్తున్నాడు. 
కొడుకుకోసం వెనుకనే వస్తున్న వ్యాసమహర్షిని చూడగానే స్త్రీలందరూ 
గబగబ గట్టుకు వెళ్ళి బట్టలుధరించి పక్కకు వెళ్ళారు. అప్పుడు వ్యాసమహర్షి 
ఆశ్చర్యపోయి నెను ముసలివాడిని మూడువందల సంవత్సరాలు పైబడిన 


126 


2 
రో 
ట్‌ 
£9 
{5 
ట్ర్‌ 
29 
Pp 
ఓ 
ఫం 
ట్‌ 
ety 
గ్‌ 
WN 
f 
i 
న్‌ 
గి 
q 
ట్ర్‌ 
Uv 
హా 
య 


mm ఓ 
fs 
లో 
eA 
$5 
tA 
గ్ర 
కీ 
న 
ట్ర్‌ 
స్త 
ఫ్‌ని 
౪ 
py 
ol 
౦ 
ట్ర్‌ 
య 
1. 
ఓ 
హని 
క! 
స్ట్‌ 
ట్‌ 
కే 
£5 


చిత్రం అని అడగ్గానే వారు ఆయనకు నమస్కార సనన “మమ్ముల 
మించాలి. ఆయన క్కురవాడై నప్పటికీ ఆయన ఇహలోక దృష్టిలో లేడు. 
అందువల్ల ఆయన్ని చూడగానే ఆయన ఒక పరబహ్మ స్వరూపంగా 
తోచింది. ఆయనొక మనిషి అనిగానీ ఒక శరీరం అనిగాని ఒక యువకుడు 
అనే భావన కలగలేదు. మీరు పెద్దవారు. పండితులు కానీ అంతటి స్థితి 
పసిపిల్లవాడికి ఉండే స్థితి మాకు తోచలేదు” అన్నారు. సామాన్యంగా ప్రీ 
తనకు బట్టలు లేకుండా ఉంటే సిగ్గుపడుతుంది. లేదా ఇంకొకరికి లేకుండా 
ఉన్నా సిగ్గుపడుతుంది. కానీ తను స్నానం చేస్తూవున్నప్పుడు పసిపిల్లవాడు 
ఏడిస్తే వెంటనే వెళ్ళి ఎత్తుకుంటుంది. అపుడు వాడిని చూసి సిగ్గుపడదు. 
తనను చూసి సిగ్గు పడదు. అలాంటి స్థితిలో ఉన్నాడు శుకబహ్మ ఇది 
దేనివల్ల చెప్పబడింది అంటే అంతఃపరిశుద్ది అంటే అలా నిలిచేటటువంటి 
కేవల భూమధ్యస్థితి వంటి యోగస్థితి ఒకటి ఉన్నది. అంటే ఏపని చేస్తున్నా 
ఎవరితో మాట్లాడు తున్నా 'శృణ్యన్‌' అంటే వింటూ “పశ్యన్‌ అంటే చూస్తూ 
'ఉన్‌మిషన్‌ నిమిషన్‌ నపి” ఉన్‌మేషనిమిషేలు కనురెప్ప పాటులో చేస్తూ 
ఎ పనులు చేస్తున్నాకూడా బహ్మయందు మనస్సు లగ్నంచేసే స్థితి గురించి 
చెప్పాడు. శ్రీకృష్ణుడు అది శుకుడికి తెలుసు. శ్రీకృష్ణునికి తెలుసు. అంతేకానీ 
మామూలు వాళ్ళు అందుకోలేరు. అంతఃపరిశుద్ది అంటే మామూలుగా 
సంకీర్తన చేసి, విష్ణుసహ[స నామం చేసి కాసేపు బాధలు మర్చిపోయిపడే 


UX 


సంతోషంకాకుండా ఆసలు ఇహలోక స్పర్శలేని హిమాలయాల వంటి మేఘాల 
స్థితిలో మనస్సు ఉండాలి. “అద్వైతయే విచితు మానస రాజహంస 


12/ 


రాజహంస లాంటి నా మనస్సు ఇవాళే బహ్మనందు ప్రవేశించు గాక 
అనుకున్నాడట.రాజహంన “బహ్మణితేశ్చితాః మానస సరోవరంలోని 
బురదనీళ్ళు తాగదు. పవితమైన గంగాజలం లాంటివి తాగుతుంది. ఈ 
పరమహంసస్థితిలో ఉన్నాడు శుకబహ్మ. పరమహంసస్థితి అని ఎందుక 
న్నారంటె 'హంసశృ పరమ హంసశ్చ అని యోగంలో రెందు స్థితులున్నాయి. 
హంస స్థితి, పరమహంస స్థితి. హంస స్థితి అంటే హంసకి నిళ్ళు, పాలు 
కలిపి పెడితే పాలనుమాత్రమే త్రాగి నీటిని విడగొడుతుంది. అలాగే యోగి 
హంసస్థితిలో ఉండేవాడు. ఈ ప్రపంచంలో చూసేవి, వినేవి వదిలేయాలి. 
నావి ప్రపంచంలో ఉండొచ్చు కాని నీలో ఈ పపంచం ఉండరాదు. 
నీవెపుడు భగవంతునియందే బహ్మనిషుడై ఉండాలి.'తస్మాత్‌ |బహ్మ 
స్థితేశ్చితి" బహ్మమయునియందే ఉన్నాడట పరమాత్ముడు. ఎందువల్ల? 
ప్రపంచమంతా |బహ్మమయంఅని ప్రతివాడు వాగుతున్నాడు కానీ చివరికి 
భోజనం దగ్గరకి పోయేటప్పటికి ఉప్పు ఎక్కువైన కూర, తియ్యగా ఉండే 
పాయసం వడ్డిస్తే కూర పక్కకు నెట్టి పాయసం తింటున్నాడు. కానీ 
'తస్మాత్‌ బహ్మణితేశ్చితాః' అంటూ రెండూ కలిపి తినట్లెదు. అంటే మనది 
అచరణాద్వైతం కాదు. కానీ వాళ్ళు అట్లా కాదు. 'నిర్జోషం హితమం |బహ్మ' 
అంటే |బహ్మ అనేది ఎట్లా చెప్పబడింది. సర్వ పపంచంలోనూ ఎక్కడా 
దోషం అనేటటువంటిది ఎక్కడా ఎరుకనే లేనటువంటి స్థితి. అందువల్ల 
మంచి చెడులతో సంబంధంలేని పపం చంలో వాళ్ళుఉండి వృషభావతార 
భాగవతం చదివితే అర్థం అవుతుంది. ఈ బ్యాక్‌ గౌండ్‌ లేకుండా అది 
చదివితే అసహ్వించుకొంటారు. అందులో వృషభుడనేవాడు పరమహంస 
స్థితిని పొంది ఉన్నాడు. విష్ణు అవతారంగా కృతయుగంలో. ఆయన 


128 


నిదావస్టలో రోజులతరబడి నిదపోతూ ఉండేవాడు. స్నానంఉండేడి కాదు. 
ఈగలు ముసురుకొని ఉండేవి. సమాధిస్టితిలో ఉండేవాడు. మల న 
విసర్జన చేసి అందులోనే పొర్లుతూ ఉండేవాడు. అందరూ 'ఛీ'ఆ 

ఛీదరించుకొంటే సుగంధ పరిమళాలు వెదజల్తేవి మల నా 
సిద్ద స్థితిలో ఉన్నాడాయన. అట్లాగే సారకాయల స్వామి అని ఒకాయన 
ఉన్నారు. తిరుపతి దగ్గర సమాధి ఉంది. నెను వెతుక్కుని వెళ్ళి మరీ 
చూసి వచ్చాను. చాలామంది తిరుపతి వెళ్తారు కానీ చూడరు. దాని చుట్టూ 
కిళ్ళీ కొట్టులు అన్ని పెట్టేశారు. ఎందుకంటే ప్రతివారు వచ్చి దానిని 
పొడు చేయకుండా నాబోటి వాళ్ళ కోసం రక్షించిపెట్టారు. ఈ సారకాయల 
స్వామి దిగంబర మహానుభావుడు. వంటిపై బట్టలు ఎమీ ఉండేవి కావు. 
ఒక కావడి వేసుకొని తిరిగేవాడు చిత్తూరుకి, కాణీపాకానికి మధ్యన. ఈ 
కావడికి సారకాయ బురలు ఖాళివి తగిలించుకొని ఒక దాంట్లో ఎమో 
మూత్రం పోసుకొని, మరొక దాంట్లో మలవిసర్జన చేసికొని అవి మోసుకొని 
పోతుండేవాడు. ఇది తెలిసి [పజలు దూరాన్నుంచే తప్పించుకు పోయేవారు. 
ఆయనకి కావలసింది అదే. సమాధి స్థితిలో ఉండేవారికి ఈ వెధవలంతా 
చేరి పాదనమస్కారాలు చేస్తూ పబ్లిసిటీ ఇస్తారేమోనని ఆయన ఉపాయం 
ఆయనది. ఎవడో భక్తుడు ధైర్యంచేసి ఎమిటీ సారకాయలస్వామీ ఎమిటి 
పట్టుకువోతున్నావని వెటకారంగా అడిగాడు. ఇవి తిరుపతి స్వామివారి 
తీర్ధం, ప్రసాదం చందనం అన్నారట స్వామి. ఛఛ వీడెవడో దుర్మార్గుడులాగా 
ఉన్నాడు. మల మ్మూతాలు వేసుకొని స్వామివారి ప్రసాదం అంటున్నావు. 
కళ్ళుపోతాయ్‌ అన్నాడట. నికే కళ్ళు పోతాయ్‌, కావాలంటే చూడుమని 
సొరకాయ బురలు చూపారు స్వామి. వాడికి ఒళ్ళు మండి ఒక్కసారిగా 


os 


129 


వాటినిలాగగనే అవి కిందపడి అందులోంచి సుగంధపరిమళలాలు వెద 
జల్లుతూ స్వామివారి తీర్ధం, పసాదం వచ్చాయి. ఆశ్చర్యపోయి క్షమాపణ 
కోరాడు వాడు. ఈ విధంగా 20 సంవత్సరాలు అక్కడే చిత్తూరు జిల్లాలో 
తిరిగేవాడు స్వామి. ఒక రోజు ఎవరో అడిగారట స్వామిని. ఎవముయ్యా! నీవు 
తిరుపతి వేంకటేశ్వర స్వామిని చూశావా అని. నవ్వుతూ ఉండేవాడు. కానీ 
ఎమీ చెప్పలేదు. కానీ ఒకసారి మాతం (బహ్మోత్సవాల సందర్భంగా నేరుగా 
లోపలికి దిగంబరంగా సొరకాయ బురలతో సహో లోపలికి వెళ్ళి పోయారు 
స్వామి. ఎవరూ అడ్డుపెట్టలేదు. సరాసరి గర్భగుడిలోకి వెళ్ళి మాయ 
మయ్యాడు. చాలా గట్టివాళ్ళు ఉన్నారు ఆంధ్రలో. కానీ వాళ్ళని పట్టుకోవటం 
చేతకావాలి. తర్వాత చాలా కష్టపడి వెతికితే ఆయన ఫోటో ఒకటి దొరికింది. 
తర్వాత ఆశ్చర్యపోయాను. ఎందుకంటే స్వామిలోకి వెళ్ళి లినమైపోయా 
రీయన. కానీ, ఇక్కడేమో సొరకాయల స్వామి సమాధి అంటున్నారు. ఇక్కడ 
ఎలా వచ్చిందీ అని. తర్వాత పాతవారిని మూడు తరాల వారిని విచారించగా 
తొండవాడ అనే ఊరులో ఒక రెడ్డిగారున్నారు. ఆయనకు మహలక్ష్మిలాంటి 
సౌందర్వంగల కూతురుంది. నేను వాళ్ళని కలసి మాట్లాడితే వారు చెప్పారు. 
ఆమె తల్లిదండులు చాలాకాజఇపిసుండి సారకాయల స్వామిని పూజిస్తు 
న్నారట. అందువల్లవారికి అష్టెశ్వర్యాలుకలిగి కోటీశ్వరులై ఉన్నారు. నిజమే. 
సొరకాయల స్వామి కొండమీదకి వెళ్ళి లీనమై పోయినది నిజమే. ఆయన 
కోసం తపించే భక్తులు కొందరు గుడికి ఎదురుగా కూర్చుని ఆయన కోసం 
విలపించారు. మూడోసారి పిలవగానే “ఓ” అంటూ లోపలినుండి బయటకు 
వచ్చారు. స్వామివారు పట్టుకొని ఆపేశారు. అందుకని ఉండిపోయాను 
అన్నారట. తర్వాత మామూలుగా సొరకాయబు[రలు మోసికొంటూ తిరిగే 


130 


వారు. చాలా కాలం తర్వాత ఇక్కడ బాగాలేదు అంటూ ఒకచోటు చూపిం 


గ్‌ 
{9 


ని 


CJ 


అక్కడ త్రవ్యమన్నారట. అందులో కూర్చుని మూ 


అం 


గ్రా 


ఫంచరద్యార 


న. 


OX 


సమాధి చెందారు స్వామి. ఆ సమాధి చుట్టూ కిళ్ళి కొట ల్ల కట్పెశారు. బస్సులు 
పాయేచోట వచ్చేచోట (టాఫిక్‌ ఐలాండ్‌ ఉంటుందే ఆక్కడ. ఎవరికీ కనబడ 
కుండా. ఆ తర్వాత కిళ్ళీకౌట్టువాడి దగ్గర ఫోటో ఉంటేవాడు నాకు ఇచ్చేశాడు. 
ఆ విధంగా సనకసనందనాదులు అంతటి పరిశుద్దిలో ఉన్నారు. విళ్ళకి 
మలమూతాలయందు కానీ, స్వామివారి తీర్ధపసాదముల యందు కాని 
సమదృష్టి కలిగినవారు. నిర్ల్జోషం అంటే ఏరికి దాంట్లో దోషంగానీ, 
మంచిగాని ఎక్కడా కనబడదు. “సమం సర్వత” అన్నింటిలోనూ సమదృష్టి 
కలిగి ఉండేవారు. ఎవరైతే ఈ సమదృష్టితో చూస్తారో వాళ్ళు బహ్మస్థితిలో 
ఉండేవారు. ఈ అంతఃపరిశుద్ధి శకబహ్మ, మనకాలంలో సొరకాయల స్వామి, 
ఇంకొకస్వామి ఉన్నారు. ఆయన గురించి మళ్ళీ చెపుతాను. ఎందుకు 
చెపుతున్నాను అంటే ఈ అంతఃపరిశుద్ది అనేది చిన్నవిషయం కాదు. 
మనస్సులోని ఆలోచనలను పోగొట్టు కోవడం అంతఃపరిశుద్దా? అడిగాడు 
ఒకడు. మనస్సులోని ఆలోచనలు పోగొట్టుకోవడం కాదు. మనసే పోగొట్టు 
కోవాలి. యోగసూతాలలో మనోనాశనంఅనిఉంది అంటే మనసే నశించాలి. 
అపుడు ఇందియాలకు పైన ఉంటుంది మనస్సు. మనస్సుకుపైన బుద్ది 
ఉంటుంది. ఈ బుద్ది అంటే ఎమిటో మనస్సు అంటే ఎమిటో వీటికి తేడా 
ఎమిటో తెలియదు. ఎందుకని, మన మనస్సుని మనం గమనించం. 
'నిత్యజీవితంలో యోగసాధన” లో మొదట స్టెప్‌ ఇచ్చింది అదే. ఎందుకంటే 
మన మనస్సుని మనం గమనించు కోవాలని. ప్రతినిత్యం మన మనస్సులో 
పరిగెడుతున్న ఆలోచనలను నిత్యం గమనించడం మొదలుపెడితే, ఇది 


క్‌ 


131 


అలవాటు చేస్తే, చెరువు గట్టు మిద నిలబడి స్పిడుగా వెళ్ళే (ప్రవాహంవెంట 
చూస్తే ఎమవుతుంది ? కొద్దిసేపటికి ;తుళ్ళిదానిలో పడతాము. అలా 
ఆలోచనలను మనం గమనిస్తూ ఉంటే వాటినుండి దృష్టి మరలిపోయి 
మనస్సులో పడిపోతాం. అపుడు మనస్సుకన్నా లోతైన బుద్దిని చేరు 
కుంటుంది. మాస్టర్‌ సి.వి.వి.గారు తన యోగంలో ఎంచెప్పారు అంటే 
ఇండిపెండెన్సీ అని. ఇండి పెండెస్సీ అంటే స్వాతంత్ర్యం కోసం బిటీషు 
వారిని వెళ్ళ గొట్టటానికి జపం చేయిస్తున్నారేమో అనుకున్నా రంతా. అదేమీ 
కాదు. దాంతో బిటీషువారికి సంబంధము లేదు. ఎమిటయ్యా ఈ 
ఇండి పెండెన్సీ అంటే అపుడు మాస్టరుగారు “ఒరె! అర్థం చేసుకోండా. ఈ 
యోగానికి మూలం శబ్దాలు.!గ-లోపలికి, 0|౧-మునిగి, 2౧6 566 -చూడు'” 
అన్నారు. అంటే అంతర్ముఖంగా లోపలికి వెళ్ళి 'ఇ/6 తో కాకుండా “తో 
చూడమన్నాడు. ఈ రెండుకళ్ళతో చూస్తే మంచీ, చెడూ రెండూ 
కనబడతాయి. అలాకాకుండా అంతర్ముఖ దృష్టితో చూడమన్నాడు. ఎకాంత 
శివయోగి అనే ఆయన తను [వాసిన (గ్రంథాలలో “ఓ శివా! ఈ రెండు 
కళ్ళతో చూస్తే ప్రపంచమంతా నీవే కనబడుతున్నావు. ఆ మూడో కంటితో 
చూస్తే నీలోనే ప్రపంచమంతా కనబడుతుంది” అని అంటాడు. అంటే 
మూడవ స్థితిలో ఉంటే అంటే ధ్యాన స్థితిలో కనుక చూస్తే అందరియందు 
ఒకే భావం కనబడుతుంది. సమం సర్వత సముపశ్చిత మీశ్వరం'” 
అన్నిటియందూ ఉన్నాడట ఈశ్వరుడు. ప్రహ్లాదునికి స్తంభంయందుకూడా 
కనిపించాడే ఆ “సమం సర్వత అనేటటువంటి పరమేశ్వర స్థితి కలుగుతుంది. 
అది అంతఃపరిశుద్ది అంటే ఈ (భూమధ్య దృష్టి కలగటానికి ఆలోచనలను 
గమనించుట ఒకపద్దతి. ఆలోచనలను గమనిస్తే ఏమవుతుందంటే హాలులోకి 


132 


ఆ వైెపునుంచివచిా ఈ వైపునుంచి నిషముమించినట్సుగా పోతా 
లం అ య LL Cyc) 


ఆలోచనలు. అసలు ఈ ఆలోచనలు ఎక్కడనుంచి వచ్చాయో, ఎటు 


[| 


వెళ్తున్నాయో గమనించాలి. ఇది ఒక ఆశ్చర్యం. కొద్దిసేపటికి ఆ ఆలోచనలనే 
మర్చిపోతాం. ఇందాకటినుండి కొట్టుక చచ్చిన ఆలోచన ఎక్కడికి పోయింది. 
మరల ఇంకొకటొచ్చింది.అది ఎక్కడనుండి వచ్చింది? ఎక్కడకు పోతుంది? 
ఇది గమనించాలి. నన్ను ఒకడు అడిగాడు. ఈ ఆలోచనలు ఎక్కడినుండి 
వస్తున్నాయో మీరు కనిపెట్టారా అని. ఆ! కనిపెట్టాను. ఆకాశంలో మేఘాలు 
ఎక్కడనుండి వచ్చాయి. అవి ఎక్కడకు పోతాయి. ఎమీలేని నీలాకాశం. 
దట్టంగా మేఘాలు పట్టాయి. అట్లాగే ఆలోచనలు పుడతాయి. ఇవి ఎక్కడ 
నుండి పుట్టాయో అక్కడికే పోతాయి. అంటే మనస్సునుండి ఆలోచనలు 
పుడతాయి. అంటే మనస్సు వేరు. ఆలోచనలు వేరు. TNంUghts & Mind. 
అంటే టీ.వి. చూసేటప్పుడు మొదట స్కీన్‌ కనబడుతుంది. అదే నీలాకాశం. 
ఆకాశంపై ఎరుడే దూదిపింజలవంటి మేఘాలు, వాటికి ఒక “షేప్‌ 
ఉంటుంది. ఆకారం ఉంటుంది. లక్షణం ఉంటుంది. ఇవే ఆలోచనలు. 
ధ్యానస్ట్థితిలో ఉండేవాడికి ఈ ఆలోచనలన్నీ పోయి నీలాకాశం కనబడు 
తుంది. కొంత సేపటికి ఈ నీల ఆకాశం కూడా పోయి ఈ ఆకాశం లోపలికి 
కనబడుతుంది. 'సయేషు అంతరాకాశకి అంటే ఈ ఆకాశం అంతరంగా 
లోపలికి కనబడుతుంది. అదే వివేక చూడామణిలో కూడా చెప్పబడింది. 
నిజంగా లోపల ఉండేదే బయటకు కనబడుతుంది. పరబహ్మతత్వం 
ఎట్లాంటిది అంటే బయటవున్నట్టుగా కనబడుతుంది. కానీ, నిజానికది 
లోపలఉంది 'దర్పణ దృశ్యమాన నగరే నిజాంత స్థితం”, అద్దం పెడితే 
ఎమవుతుంది. బయటనున్న వస్తువులు అన్ని లోపలికి కనబడతాయి. 


133 


కొండమిదికెక్కి అద్దంపెట్టి చూస్తె విజయవాడ. అంతా అద్దంలో కనబడు 
తుంది. అద్దంవైపు చూసి ఇదిగో విజయవాడ అని చెప్పేయవచ్చుు. కానీ, 
నిజంగా అద్దంలో ఉందా విజయవాడ లేదు. దానికి వ్యతిరేక దిశలో ఉంది. 
అందువల్ల దర్పణ దృశ్యమాన నగరి అంటే నిజంగా లోపల ఉన్నట్లు 
కనబడుతూ లోపల ఉండేది. కాబట్టి బయటకు వెళ్ళి ప్రపంచాన్ని 
జయించడం కన్నా లోపల జయించాలి. సినిమాహాల్లో స్కీన్‌ మీద బొమ్మ 
ఉంటుంది. చేత్తో పట్టుకొని లాగితే చిరిగి పోతుందా? పోదు. దానికి ౦౧౧౦518 
direction లో ఉంటుంది projector. కాబట్టి మనస్సుకు వెనకాల పడే 
సినిమా ఇది. అది గుప్రమైనది. ౦గ౧౧౦౦గ౫లో ఉండేది. గుప్తమైన చిత్రం. 
అంటే చితగుప్తుడిలాగా అంటే లోపల ఉన్నటువంటిది ఎట్లాగా బయటకు 
కనబడుతుందో దాన్ని పట్టుకొనేవాడు యోగి అనలు దానికి మూలం 
ఎక్కడుందో ఆ తోక యొక్క శ్వాసను పట్టుకుంటాడు. 'యో అంతః సుఖ 
అంతరారామః అపుడు ఆత్మయందే సుఖం కలుగుతుంది. ఇది బాహ్య 
సుఖం కాదు. “తదా అంతర్జ్యోతి రేవతః అపుడు ఆత్మయందు జ్యోతి 
కనబడుతుంది. వాడికి అపుడు శుక బహ్మలాగా భూమధ్య దృష్టి 
కలుగుతుంది. అంటే ఈ [పపంచమంతాకూడా భూమధ్యంలో దూది 
గింజంత కనబడుతుంది. 'సుసూక్ష్మం నభస్తితః ఆకాశమంతాసూది బెజ్జం 
అంత ఉంది అన్నాడు. (తయేశు అంతరాకశకః' ఇది అంతరాకాశం అంటే. 
ఇంకాఉంది కానీ సాధనానుభవం లేకపోతే అర్థం కాదు. అనుభవంఉంటే 
మీరెక్కడో, నేనెక్కడో తెలియని స్థితికి వెళ్ళిపోతుంది. అంటే అంతఃస్థితి, 
బహిస్టితి ఎకమై పోతుంది. ఇది భగవద్గీతలో అధికశ్లోకాలలో కూడా ఉంది. 
దీనిని పరావరయోగమని చెప్పబడింది. బయటఉన్న వాటిని వెలిగిస్తుంది. 


134 


లోపల ఉన్నవాటిని వెలిగిస్తుంది. బయట ఉండేటటువంటి ప్రపంచజ్ఞానం 
కలుగుతుంది. బయట ఉన్నట్లు కనబడుతూ నిజంగా లోపల ఉండేటటువంటి 
సమ్యక్‌జ్ఞానం కలుగుతుంది. ఆంటే అంతరదృష్టి, బహిర్‌దృష్టి ఎకకాలంలో 
ఉండేటటు వంటిది “పరావరయోగం” అంటే బయటజఉన్న ప్రపంచం 
అందరికీ కనబడుతుంది కదా! మరి అంతర్మ్వపపంచం ఎందుకు 
కనిపించదు? అంటే సినిమాహాలులో బయట ఆడిటోరియం ఓసెన్‌చేసి 
ఉంటుంది. కానీ పొజెక్టర్‌ రూమ్‌ లాక్‌ చేసి ఉంటుంది. ఈ తాళం తీస్తేగానీ 
డార్క్‌రూమ్‌ కనిపించదు. అట్లాగే నీ హృదయానికి తాళం వేసి ఉంది. 
అది తీస్తే కానీ అంతరాకాశం కనిపించదు. YOU are locked from 
inside. అంటే నీలోపల తాళం వేయబడి వుంది. ఒకసారి ఢిల్లీలో ఇదే 
జరిగింది. ఒక పిల్లవాడు తలుపులన్నీ వేసికొంటూ వెళ్ళి లోపలికివెళ్ళి 
గడియపెట్టుకున్నాడు. తియ్యమనిపెద్దగా ఏడుస్తున్నాడు. అపుడు నేను 
వీడు మన మాదిరే ఉన్నాడురా. మనంకూడా బయట అన్నిటి చేత 
చిక్కుబడిపోయి తాళంచెవి మన దగ్గరే ఉండి ఎవర్నో తియ్యమని ఎడిస్తే! 
తాళంచెవి మన దగ్గరే ఉంది. అది పారవేసుకొని ఎడుస్తున్నాం. మాకు 
నిజంగా చిన్నప్పుడు జరిగింది ఒకసారి. మా తల్లిగారు లేనపుడు మేమే 
వంట చేసుకునేవాళ్ళం. పార్కుకు వెళ్ళి ఆడుకొనేవాళ్ళం. ఇంకా నలుగురు 
పిల్లలం మేము అందరం పార్కుకు వెళ్ళి ఆడుకొని రాతి 9-30కు 
ఇంటికివచ్చాము. తీరా చూస్తే తాళం చెవి లేదు. ఎరా! తాళం చెవి 
ఎక్కడ ఉందీ అంటే, |పతివాడి మైండ్‌ (మనస్సు) ఎమిటంటే ఎవడి 
దగ్గర లేదో వాడు రెండో వాజ్బి అడుగుతాడు. అందరూ కలిసి చిన్నవాడిని 
అడుగుతారు. నీ మూలంగా పోయిందని విజ్ణి తిడతారు. అందరం కలిసి 


135 


పార్కుకు వెళ్ళి వెతుకుదాం అని. సరేనని అందరూ పార్కుకువెళ్ళి 
వెతుకుతూ రాత్రి 12 గంటలకు తిరిగి వచ్చారు.వారు వచ్చేటప్పటికి నేను 
రూములో లైట్లు వేసి వంట చేస్తూ ఉన్నాను. మా అన్నయ్య ఆశ్చర్యపోయి 
ఏరా! ఎట్లా తీశావురా తాళం? ఎమీలేదు. పరిగెత్తే హడావిడిలో తాళం వేసి 
తాళం చెవి అక్కడే పడవేసి పోయాడు. ఇది నిజంగా లైఫ్‌లో గుర్తు 
పెట్టుకోదగ్గ సంఘటన. తాళం ఎక్కడ ఉందో అక్కడే వెతకాలి. మనకు 
కావలసిన తాళంచెవి మనదగ్గరే పెట్టుకొని ఎవడికాళ్ళో పట్టుకుంటాం. 


ఒకసారి రమణ మహర్షి తన కాళ్ళు తానే పిసుకుకొంటున్నాడు. 
ఒక భక్తుడు అదిచూసి. స్వామీ! మీ కాళ్ళు నేను పడతాను. నాకూ పుణ్యం 
వస్తుంది అని అంటే అపుడు స్వామి “సరే! నా కాళ్ళు పడితే నీకు పుణ్యం 
వస్తుంది. మరి స్వామికి పుణ్యం వచ్చెదెట్లా ? అందుకని నాకాళ్ళు నేనే 
పిసుకు కుంటున్నాను" అన్నారట. అట్లాగ ఈ ప్రపంచానికి తాళం చెవిమన 
దగ్గరే ఉంది. ఈ హృదయ[గంథి అంటే పీటముడి. ఇది విడిపోతే (పపంచం 
తాను అన్న రహస్యం తెలుస్తుంది. అది తెలియాలంటే హృదయ [గ్రంథిని 
భేదించాలి. లోపల ఉండే ముడిని విడగొట్టాలి. ఈ హృదయ।గంధథిని 
విడగొడితే సంశయమే ఉండదు. ఇదేమిటి, ఇదెలా వచ్చింది, అదెలా 
వచ్చింది అనే సంశయాలు ఉండవపుడు. 

“విద్యతే హృదయ[గంథి ఛిద్యతే సర్వ సంశయాః. ఈ (ప్రపంచంలో 
మానవుడి జీవితాన్ని ఎనలైజ్‌చేస్తే అన్నీ పశ్నలే. పుట్టినపుడే చూస్తాడు 
పిల్లవాడు. ఆశ్చర్యంగా పెడతాడు ముఖం. తనంటే ఎమిటో, ఇతరులు 
అంటే ఎమిటో తెలియక అందరినీ కొరికి చూస్తాడు. IteMal wంnderment 
అన్నమాట. అదే స్వార్ధానికి బీజాంకురము. అపుడేగనుక ఈ హృదయ 


136 


గంధి విచుకొంటే ఈ 


శుకబహ్మలాగా. వామదేవుడి పుట్టుక గురించి ఉపనిషత్‌లలో చెప్పబడింది. 
తీ 


పంచమే తాను అన్న ఆభేదస్థితి కలుగుతుంది 


(Cy ఓని 


A 


పిల్లవాడు పుట్టగానే శర్తోదయమవుతుంది. శర్షం బయటకు రాగానే, బహ్మ 
రంధం బయటకు రాగానే ఆయనకి బహ్మజ్ఞానంకలిగి మోక్షం వస్తుంది. 
అపుడే వైరాగ్యం కలిగింది. అపుడే పాణాయామం చేసి కపాల భెదనంకోసం 
పయత్నించాడట ఆయన ఇంకా పుట్టకముందే. అపుడు సర్వదేవతలూ 
వచి ఆయనకి నమస్కరించి 'ఆయ్యా! మాదొక విన్నపము. ఎమంటే 
మీరు వూ కోనం జన్మించాలి. ఎందుకంటే మిరు పుట్టకముందే 
(బహ్మజ్ఞానాన్ని సాధించారు. మిరు యథార్థం తెలిసికొని మాకు బోధిస్తే 
మేంతరిస్తాం' అన్నారట. అపుడు సరేనని ఆయన జన్మ నెత్తాడట. అంటే 
ఆంతటి తృణపాయం వాళ్ళకి ఈ శరీరం, ఈ జన్మ. ఇది అంతఃస్థితి. 
ఇది లోపల ఉండే హృదయ[గంథిని భేదించడానికి పనికివచ్చే యోగం. 
ఆంటే ధ్యాన స్థితిలో కనబడే అంతః పపంచం, మేల్కొన్నప్పుడు కనబడే 
బహిః పపంచం రెండూ ఒకటే అనే భావం 'అంతర్భహిశ్చ తత్సర్వం 
వ్యాప్య నారాయణ స్థితః. ఎవరీ నారాయణుడు, ఎమిటీ పత్యేకత అంటే 
లోపల వ్యాపించి ఉన్నాడట అంతర్యామిగా, బయట వ్యాపించి ఉన్నాడట 
బహిర్యామిగా. మనం బయట ప్రపంచంలో ఉన్నప్పుడు లోపల మరచి 
పోతాం. లోపల ఆలోచిస్తూ ఉంటే బయటి |పపంచాన్ని మరచిపోతాం. 
అట్లాకాకుండా ఈ రెండూ దృష్టి కలిగి ఉండేదే పరావరయోగం. తస్మిన్‌ 
దృష్టే పరావరే' ఈ పరావరయోగం అంటే ఇది. 


మా ఇంటికి వచ్చిన ఒక పండితుడిని అడిగాను 'ఎంటయ్యా ? 
పరావరయోగం' అని. ఆయన చెప్పాడు. బయట లాంతరు పెడితే లోపల 


137 


నీడ పడుతుంది. లోపల లాంతరు పెడితే బయట నీడ పడుతుంది. ఈ 
రెండూ కాకుండా గడపమిద పెడితే వెలుగు రెండుచోట్లా పడుతుంది. 
అంటే (భూమధ్యదృష్టి కలిగితే అంతర్‌ జ్ఞానం కలిగి, బహిర్‌ జ్ఞానం కలిగి 
ఎకత్వభావన కలుగుతుంది. అదే “ఉభయ విభూదిత్వం' అంటే. విశిష్టా 
ద్వైతంలో ఉభయవిభూతినాథుడని చెప్పిన కారణంఇదే. అంటే అంతర్‌ 
విభూతి, బహిర్‌ విభూతి వీటికి అధిపతి నారాయణుడే. ఆ స్థితి ఎ యోగికి 
కలుగుతుందో వాడు నారాయణ స్థితుడు. అది నాడీగంథంలో రామకృష్ణ 
పరమహంస జాతకంలో ఇవ్వబడింది. అతడే పరమహంస స్థితిలో ఉంటాడు. 
హంసశ్చ, పరమ హంసశ్చ అని నారాయణ స్థితిలో ఉంటాడు. ప్రపంచంలో 
ఎక్కడి కెళ్ళినా, పూజింపబడతాడు. గౌరవించబడతాడు. ఎ రూపంలో 
ఉన్నాసరే! ఫకీరులాగా ఉన్నా సరే! ఎందుకని అంటే అందరియందు 
వాడు భగవంతుణ్ణి చూస్తాడు. కనుక అందరూ వాడియందు భగవంతుడిని 
చూస్తారు. ఎవరికీ పేచీలేని వ్యవహారమిది. మిగతా వాళ్ళందరికీ బయటి 
(ప్రపంచమే కనబడుతూ ఉంటుంది. అందుకని కొట్టుకు చస్తుంటారు. 
అందువల్ల అంతర్హష్టి ఈ పపంచంయొక్క రహస్యాన్ని ఛేదిస్తుంది. సుఖ 
దుఃఖాలు నశిస్తాయి. ప్రపంచమే లేకపోతే ఇక జన్మఎక్కడిది? పుట్టుక 
ఎక్కడిది? వినాశనం ఎక్కడిది? జన్మాదికములు ఎక్కడనుండి కలుగు 
తున్నాయి? 'జన్మాద్యస్య యతః, అంటే ఎక్కడనుండి జన్మాదికములు 
కలుగుతున్నాయో వ్యాసుల వారు |బహ్మసూతాలలో చెప్పారు. 'జన్మాద్య 
స్యయతః' జన్మాదులు ఎక్కడి నుండి కలుగుతున్నాయో, జన్మాదిఅంటే 
ఆది అంటే వృద్ది, క్షయం,ఇవన్నీ నీకేనా, [పపంచానికా అంటే రెండూ 
ఒకటే. తనే ప్రపంచం కనుక నేనే అంతర్యామి అనే అంతర్హృష్టి, నేనే 


138 


పరంగా ఆరం చెపితే ప్రపంచానికి ఎవిధంగా సృష్టి, స్థితి, లయలు కలుగు 
తున్నాయో, తనే ఈ ప్రపంచంకాబట్టి తనకు పుట్టుక, స్టితి, లయలు ఎట్లా 
కలుగుతున్నాయో రెండూఒకటే కనుక అపుడు జన్మ నశిస్తుంది. మృత్యువు 
నశిస్తుంది. ఎది తెలిసికొని మృత్యువునుకూడా దాటి పోతామో తెలిసికొనేటటు 
వంటి జీవుడి స్వరూపంగాఉండే పరమాత్మకి నమస్కారం అన్నాడు 
వ్యాసులవారు. ఇదీ ఈ అంతరదృష్టి, బహిర్‌దృష్టి. ఈ రెండూ కలిగితే 
నేను అనే భావం నశించి హృదయ[గంధథి భేదించబడి ఈ పపంచం అనే 
జైలులో మనం ఉన్నామనే భావంపోయి మనలోనే ఈ ప్రపంచంఉందనే 
భావం కలుగుతుంది. 


కాశీలో తైలింగస్వామి అనే ఒకాయన ఉండేవారు. మన తెలుగువారు. 
320 సం. బతికాడు. దిగంబరంగా ఉండేవాడు. అట్లాగే తిరుగుతూ 
ఉండేవాడు. ఒకసారి బిటీషువారు ఎమిటి ఈ న్యూసెన్సు అనుకొని 
తీసికెళ్ళి లాకప్‌లో పెట్టారు. లాకప్‌లో పెట్టి తాళం వేసి వచ్చేసరికి ఈయన 
బయటరోడ్డు పై కనిపించాడు. అరె! ఎమిటిది అనుకొంటూ మరలా లాక్కెళ్ళి 
లాకప్‌లో వేసి గట్టిగా తోళం వేశారు. వేసి బయటికిరాగానే మరలా రోడ్డుపై 
కనిపించారాయన. ఆశ్చర్యపోయిన పోలిసులుమరలా ఈయనను తీసుకెళ్ళి 
జాగ్రత్తగా గడియవేసి, లాకప్‌లో ఉంచి బయటకు వచ్చేసరికి జైలుగోడలపై 
తిరుగుతూ కనిపించాడు. ఆశ్చర్యపోయిన వారు ఏమిటయ్యా ఇలా తిరుగు 
తున్నావు, నిన్ను లోపల పెట్టాం గదా. అవును పెట్టారు. మళ్ళీ బయటకి 
ఎలా వచ్చావు. అవును వచ్చాను అంటూ ఆయన హిందీలో చెప్పాడు. హవా 
హై ఫిర్‌ ఆతాహై జాతాహై”. గాలి ఉంది. కటకటాల్లోకి వస్తూ ఉంది, 


139 


పోతూ ఉంది. మేము అట్లా వస్తాం, పోతాం. అన్నారాయన. '“అసంగో వాయు 
వత్సరేత్‌' భాగవతంలో ఉంది. యోగి అయినవాడు గాలిలాగా బయటకు 
పోగలడు. లోపలికి రాగలడు. అట్లాగే జైలులోకి పోగలిగాడు. రాగలిగాడు. 
అపుడు వాడు దండంపెట్సి నా ఉద్యోగం పోతుందిస్వామిఅంటే సరే నివాళ్ళు 
వచ్చినపుడు లోపల ఉంటాను. మరలా నా ఇష్టం అన్నా డాయన. ఇలాగ 
ఆయన బాహ్య స్పృతి లేకుండా ఉండేవాడు. ఈయన ఒకసారి బిటీషువారి 
క్షబ్‌ కెళ్ళాడు. పైగా అది ఆడవారి క్లబ్‌. అక్కడ బట్టలు లేకుండా వారిమధ్య 
తిరగసాగాడు. అక్కడివాళ్ళకి ఒళ్ళు మండి కొరడాదెబ్బలు కొట్టమన్నారు. 
వారు కొరడా దెబ్బలు రెండు కొట్టగానే కొంచెం నెమ్మదిగా కొట్టవయ్యా! 
ఆడకూతురికి దెబ్బతగులుతుంది అన్నాడు. ఇంతలో జమాను పరిగెత్తు 
కుంటూ వచ్చాడు. ఆపండి. కలెక్టర్‌గారి భార్యకు కొరడా దెబ్బలు తగులు 
తున్నాయి అంటూ. వారు భయపడిపోయి ఈయనతో ఎందుకులే అని 
వదిలివేశారు. ఈ విధంగా తైలింగస్వామి భూమధ్యదృష్టితో ఉండి అనెక 
మహిమలు చూపించాడు. ఒకసారి ఒక లక్నో నవాబుగారు తన పరివారంతో 
వేటకి వచ్చి గుడారము వెసి గానాబజానాతో వచ్చి అక్కడ ఉండి విందు 
చేసికొంటూ పాటలు పాడుకొంటున్నారు. పైగా అందరూ ముస్లిం యువతులు 
ఉన్నారు అక్కడ. అలాంటిచోట స్వామి ఈ వైపునుండి లోపలికి వెళ్ళి ఆ 
వైపునుండి బయటకు వచ్చాడు. వెంటనే నవాబుగారు హడావుడిపడి ఎట్లా 
వచ్చావు నువ్వు ? లోపలికి ఎవరు రానిచ్చారు ? అనగానే వాళ్ళు నాకు 
కనబడలేదు. నేను వాళ్ళకి కనబడలేదు. అని నేరుగా వెళ్ళిపో సాగాడు. 
ఈయన |[భూమధ్యదృష్టిలో ఉన్నాడు. అందుకని వారు ఈయనకి 
కనిపించలేదు. ఈయనవారికి కనిపించలేదు. అట్లాకాదని నవాబుగారు 


కత్తిపుచ్చుకొని వెంటబడి పరిగెత్తసాగాడు. ఎంత పరిగెత్తినా ఆయనను 
140 


స్ట్‌ 


కా 
ర్న 
పోయింది క్షమించమనా డు. ఎమిటి అని సామి అనగానే మీ చెయి 


ఇవ్వగానే అట్లాగే అతికించుకొని వెళ్ళసాగాడు. అపుడు నవాబు ఆయన 
కాళ్ళపైబడి నన్ను రక్షించమని పార్థించాడు. 'నెనా రక్షించాలా ! ఎందుకు? 
అంటే ఈ పపంచం నుండి నాకు విముక్తి ప్రసాదించి మోక్తా్నా చెరుకొ 
మార్గం చెప్పమని నవాబుపార్థించగా స్వామి - 'నీవు ఎపని చెయ్యాలను 
కొంటావో అది చెయ్యకు. ఎది చేయకూడదనుకుంటావో అది చెయ్యి'అని 
చెప్పారు. ఇది సాధన చేసి ఖండయోగాన్ని సాధించగలిగాడు లక్నోనవాబు. 
అంటే భూమధ్య దృష్టితో ఇవన్నీ చెయ్యవచ్చు. అంటె అంతర్యాగంకోసం 
ఇవన్ని చెప్పవచ్చు. అంటే అంతర్యాగం అనెది ఊహ కాదు. ఇది 
ఆఅంతర్హృష్టికి సంబంధించిన అంశం. 


హరిః ఓం తత్‌ సత్‌ 
గురుదేవులు 1992 జనవరిలో శ్రీమన్నారాయణ యజ్ఞంలో చేసిన 
అనుగహభాషణం. గురుసేవగా ఈ ఉపన్యాసము (వాసి పంపినవారు 
వొంగూరు శాఖ యోగమితురాలు కుమారి యస్‌. శైలజ. 


క్త 


141 





థో దగి అపో ను తతో 
స్‌దస్సు - సిదసస్పతి ! 
హిందూమతంలో మనం ఆరాధించే దేవతలు, విరి యొక్క పూర్వం 

అతి పాచీనమైనటు వంటి పుట్టుక, వాటి యొక్క ప్రశంస ఎక్కడ ఉందంటే 
వేదాల్లోఉంది. తర్వాత పురాణాల్లో, ఆగమాల్లో వరుసగా వస్తాయి. ఈ వేదాల్లో 
ఉండేటటువంటి స్వరూపాలకి, ఆగమాల్లో వచ్చేవాటికి కొద్దికొద్దిగా కదం 
కాలంవల్ల కాలాంతరం వల్ల ఆకారంలోగాని దాని మూర్తి ఖేదంలో కాని 
మార్పులుంటాయి. ఇది ప్రతిదేవతకు అలాగేఉంటుంది. సుబహ్మణ్యేశ్వరుడికి 
కూడా అదేవిధంగా ఉంది. 





సుబహ్మణ్యేశ్వరుడు వేదంలో దేవతలయొక్క సభకి సభాపతి. 
ఇక్కడ సభాపతి అంటే స్పీకర్‌ ఎలాగో అలాగ అధ్యక్షుడు ఉన్నాడు. 'సదయే 


143 


దేవసభకి సభాపతి అని పేరు. డక్షిణదేశంలో ఇప్పటికీ సభాపతి అనేపేరు 
మనుషులకి కూడా ఉంటుంది. ఆ సభాపతి ఎవరంటే సుబహ్మణ్యుడు. 
ఎందుకని సుబహ్మణ్యునికి సభాపతి పేరు రావడానికి కారణం 'సుబహ్మణ్యః 
-బహ్మజ్ఞాన స్వరూపుడు. 'సు” అంటె శ్రేష్టుడు. వాళ్ళలో సర్వశ్రేష్తుడు, పరమ 
(బహ్మజ్ఞాని, బహ్మణ్యుడును అయి ఉండటం చేత. బహ్మణ్యుడైనవాడికి 
సుబహ్మణ్యస్థితి ఎందుకివ్వాలంటే మనం యాజ్జీకం చేసేటప్పుడు బహ్మ 
గారిని అక్కడ కూర్చోపెట్టినపుడు ఎ యజ్ఞకార్యాలకైనా ముందు |బహ్మ 
గారుంటారు అధ్యక్షుడుగా, ఆ |[బహ్మ ఎమీ చేయడు ఊరికే కూర్పోటంతపు. 
పూర్వం బహ్మగా ఒక బుషి ఉండేవాడు. ఈకూర్పున్న సదస్సుల్లోనే వాళ్ళకి 
పదవులు, ఇపుడు స్పీకరుగా కాంగెసు పార్టీ ఉన్నా, ఎ పార్టీ ఉన్నా ఎవడో 
ఒకడు కొత్త స్పీకరు వస్తూఉంటాడు. అలా స్పీకరు అనే పదవి మారదు. 
మనుషులు మారుతూ ఉంటారు. అలాగే దేవసభలో కూడా అక్కడ ఈపస్పికరు 
పదవిమారుతూఉంటుంది. అలాగే ఈ బుషులు ఎం చేశారంటే యజ్ఞాలు 
చేసినపుడు కూడా ఈ పైన దేవతలు ఎక్కడెక్కడ కూర్చొని వాళ్ళు ఆయా 
పదవులు నిర్వహిస్తున్నారో మనం (డ్రామా వేసినపుడు రాముడు వేషంవేస్తే 
రాముడులాగే, రావణాసురుడు వేషం వేస్తే రావణాసురుడులాగే నటిం 
చినట్లుగా వీళ్ళేం చేస్తారంటే ఈ సదస్సులో కూడా వాళ్ళు వాళ్ళు చేసేటటు 
వంటి పనిని నిర్వర్తిస్తారు. ఎమిటి చేస్తారంటే యజ్ఞంలో ఈ బుత్విక్కులు 
ఉండే దాంట్లో బహ్మగా ఉండేటటువంటి వాడికి స్థానం ఎమిటో సదసస్పతి 
స్థానం అంతే. అతడు ఎమీ చేయడుగాని ఈ జరిగేటటువంటి యజ్ఞకలాపా 
లన్నిటిని కూడా పర్యవేక్షణ చేస్తుంటాడు. అంటే పతి బుత్విక్కుకున్నటు 


144 


వంటి జ్ఞానంఉండి దానికంటె ఇంకా ఎక్కువ యోగానుభూతి కలిగినవాడు 
ఆఅయివుండటం వలన ఎమిటి విశేషం ఈ జరిగే మంత్రములు, దానియొక్క 
వర్ణన, ఇక్కడ ఉపయోగించే వ న క 

అర్థాన్ని మనస్సులో భావించి ధ్యానసమాధి స్థితిలో ఉంటాడాయన.అంటే 
ఏవైతే మంతములు చెప్పబడుతున్నవో వాటిని యథార్థంచేసే డ్యూటీ 
ఆయనది. ఓ యోగి ఎదైనా సంకల్పం చేస్తే తక్షణమే జరుగుతుంది. ఆ 
సంకల్ప బలం దానియందు యోగశక్తిని ధారణ చేసి అక్కడ కూర్చునేటటు 
వంటి వాడు బహ్మ. 


అందువలన ఉపదష్ట అంటే దష్ట అంటే కళ్ళతో చూసేవాడు. 
ఉపదష్ట అంటే దానిని పైనుంచి (Overseeing supervising) అంటారే 
అటువంటివాడు సదసస్పతి. అది బహ్మ్మజ్ఞుడైనవాడేకావాలి కాబట్టి 
దేవతలలో సుబహ్మణ్యుడికి ఆ శక్తి, పదవి ఇవ్వబడింది. ఎందుకని అంటే 
శివుడు కేవలం జ్ఞాన స్వరూపుడు. శక్తి కేవలం జడతత్వం అయినటువంటిది. 
ఈ రెండిటి సమ్మెళనం కలిగినవాడు సుబహ్మణ్యుడు. శివశక్త్యాత్మకుడు 
అందువలన తాం|తికంగా యంత్రాలు వేసేటపుడు కూడా ఈ సుబహ్మ 
ణ్యేశ్వర యంత్రానికి షట్కోణయం|త్రంవేసి ఒకటేమో తలకిందులుగా ఉండే 
తిభుజం శక్తిస్వరూపం, ఒకటి నించున్నటువంటి త్రిభుజం శివ స్వరూపం. 
మూడుకన్నులది. నిలబడ్డటువంటి ముక్కోణం జలస్వరూపం. రాశిచక్రంలో 
ఈ అగ్నిరాశులు, జలరాశులు ఈ మూడును ఒకదానిమీద ఒకటి ఎర్పాటు 
అయేటప్పటికి శివశక్వాత్మకం సమ్మేళనం కలిగినపుడు సుబహ్మణ్యుడౌతాడు. 

అందువలన ఈ సుబ్రహ్మణ్య స్వామి యంత్రానికి ఆరు కోణములు. 
వైష్ణ్లవాగమంలో సుదర్శనం ఎమిటో శెవాగమంలో సుబ్రహ్మణ్యుడికి 
అదేపని, వైష్ణవాగమంలో విష్వక్సేనుడికి ఎమి పనో శైవాగమంలో గణపతికి 
145 


అదేపని. పేరులు తేడా తప్ప వాళ్ళయొక్క పవర్స్‌, వాళ్ళ డ్యూటీస్‌ ఒకటే. 
ఇండియాలో పోలీసువాడు ఉంటాడు. అమెరికాలో పోలీసు వాడు ఉంటాడు. 
డైస్‌, వేషము వేరుగా ఉండొచ్చుగాని చేసేపని ఒకటే. అలాగే వీళ్ళందరికి 
దేవతల సాంప్రదాయంలో ఈ సట్రహృ్మణ్యుడు చేసేటటువంటి పని, ఇక్కడ 
మనకి సుదర్శనుడు చేసేపని ఒకటే. సుదర్శనుడు, సుబ్రహ్మణ్యుడు ఇద్దరూ 
షట్కోణమూర్తులే. ఇద్దరూ ఆయుధపురుషులే. ఒకడు సేనాని సుబ్రహ్మ 
ణ్యుడు. వాడు నేత్రహస్తుడు అంటే ఎమిటి ? యజ్ఞంలో ఇద్దరికీ ఒకటే 
function. సభలో కూడా వాళ్ళది ఒకటే. దండం ధరించి ఉంటారు. స్పీకరు 
కూడా ఇప్పటికీ పార్లమెంటులో, బ్రిటీషు పార్లమెంటు అయినా సరే, 
అమెరికన్‌ పార్లమెంటు అయినా సరే దండం ధరించి ఉంటారు. కానీ 
దానిని ఉపయోగించరు. అదిఉంది అని మనం చెపితే కానీ వాడికి తెలీదు. 
ఒక దండంవలే ఉండి చివర గదలాగా ఉంటుంది. అందుకనే గదాధరుడు 
అంటారు. దాన్నిధరించిఉండి ఎవరైనా గొడవ చేస్తి ఆర్డర్‌ చేస్తారే కోర్టులో 
ఆర్డర్‌ ఆర్డర్‌ అని అంటాడే అటువంటి దండధరుడు అన్నమాట. 


అందువలన ఈ సుబహ్మణ్యుడు శివశక్వాత్మకుడు, బహ్మణ్యుడు. 
యజ్ఞంలో సభలో బుషుల సదస్సులో అన్నిటినీ పర్యవేక్షణ చేసేటటువంటి, 
బ్రహ్మగా నుండేటటువంటివాడి పనెటువంటిదో ఈ దేవతలలో సుబ్రహ్మణ్యుడి 
యొక్క పని అటువంటిది. 


అందుచేత వెయ్యిమంది ఉన్నటువంటి సభను వాళ్ళందరికీ 
ఏదైనా మనం నోటీసుగాని, IN౧fOrMation గాని ఇవ్వాలంటే వెయ్యిమంది 
దగ్గరకు వెళ్ళి చెప్పడానికి వీలుకాదు. సభంతా గల్లంతైపోతుంది. ఆ స్పీకరుకి 
మనం చీటీ పంపిస్తే స్పీకరే ఎవర్ని ఎన్నుకోవాలో వారిని పిలిచి వాళ్ళు 


146 


జ్‌ Hr 


[ 





పిలుస్తున్నారని బయటకు పొమ్నుని 


శ 
tJ 
(౮ 
౮ 
fn 
(| 
0 
fx 
XX 
a ర్తి 
{tA 
Gr 
(1 
{A 
as 
4 


యజ్ఞం చేయదలుచుకొన్న పుడు ఎ దేవత గురించి యజ్ఞం చేయదలచు 
కున్నామో మనం ఆ దేవసభలో సీకరుకి పంపిస్తే ఇదుగో కే 

యజ్ఞం జరుగుతుంది. వెళ్ళి ఈ పనులు చూసుకోవాలి ఆని చెపేటటువంటి 
వాడు సదసస్పతి. అందుకని ముందు సదస్సులో 'సదసేనమః సదస 
స్పతయేనమః ... అని ఆయనకు నోటీసు ఇచ్చి అక్కడనుండి ఆ దేవతలకు 
కమ్యూనికేట్‌ చేసి అగ్నికి చెప్పాలా, విష్ణువుకి చెప్పాలా, శివునికి చెప్పాలా, 
శక్తికి చెప్పాలా అక్కడుండే దేవతా తింశతి కోటి దేవతాగణములో ఎవరికి 
కావలసిన దానికి వెళ్ళాలి. అది ఈ |బహ్మ యొక్క డ్యూటీ. అధ్యక్ష స్థానం 
నుంచే వెళ్ళాలికానీ మనం వెళ్ళి అందరితో చేయటానికి విలు లేదు. ఇప్పుడు 
హైకోర్టుకి ఎదైతే మనం నోటీసు ఇవ్వాలంటే జడ్జిలకు ఇవ్వటానికి లేదు. 
దానికి ఒక కమ్యూనికేషన్‌ ఉంటుంది. అందువలన ఈ సభలో ఎ 
దేవతలకైనా ఎ కమ్యూనికేషన్‌ అయినా ఇవ్వాలంటే ఈ సదసస్పతి ద్వారానే 
ఇవ్వాలి. అందువలన ఈ శక్తి సంబంధమైన దేవతలు, శివ సంబంధమైనవి, 
జ్ఞాన సంబంధమైనవి, ఈ రెండూ శివశక్త్యాత్మకమైనటువంటివి. ఈ రెండూ 
కలగి ఉన్నటువంటి వాడే బహ్మణ్యుడు. తరువాత మనిషి శరీరంకూడా 
(బహ్మాండానికి ప్రతిరూపం. అందువలన మన శరీరంలోకూడా జ్ఞానేంద్రియాలు 
- శివ స్వరూపములు, కర్మేందియాలు శక్తి స్వరూపములు. ఈ రెండిటి 
సంపుటి జరిగితేనే మన స్ఫూల, సూక్ష్మ శరీరాలుకలిసి మనుషులు బ్రతుక 
గలుగుతున్నారు. అందువలన శరీరంలో దేవతలందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క 
అవయవంలో ఉన్నారు. మనకి ఈ శరీరమే దేవసభ. కళ్ళలో ఆదిత్యులు, 
ఇట్లా విరాట్‌స్వరూపంలో భగవంతుడు ఎమి చూపించాడో వాళ్ళందరూ 
తలో చోట ఉన్నారు. కానీ వాళ్ళందరూ యథాస్తానంలో పని చేయాలంటే 


147 


గ్ర 


హృదయంలో బ్రహ్మగారు ఉంటేనే మిగతా వాళ్ళందరి పని నడుస్తుంది. 
కన్ను పనిచేయటం గాని, ముక్కు పనిచేయటంగాని, నాలుక పనిచేయ 
టంగాని, తత్సంబంధమైన శ్రోత్రేంద్రియం, జిహ్వెంద్రియం, నేశ్రేంద్రియం, 
తత్సంబంధమైన దేవతలు, ఆదిత్యులు, వశువులు, రుదులు వీళ్ళందరూ 
శరీరగతమైన దేవతలు విళ్ళు. పైన విరాట్‌పురుష శరీరంలో దేవతలు 
ఎలాంటి అవయవాలలో పనిచేస్తున్నారో ఇక్కడ మన శరీరంలో కూడా ఈ 
దేవతలు ఇలాంటి అవయవాలుగా పనిచేస్తారు. ఇక్కడ స్విచ్‌ బాక్స్‌, బయట 
నున్న స్విచ్‌బాక్స్‌ ఒకటే ఉంటుంది. కానీ సైజు వేరే ఉంటుంది. అందు 
వలన ఈ శరీరంలో ఉండే దేవతలందరికీ కమ్యూనికేషన్‌ ఎమిటి? ఈ 
సుబ్రహ్మణ్యుడు హృదయంలో ఉండేటటువంటి వాకృతి. వాక్‌ అంటే 
ఎమిటి? దానికి ఒక అర్థం ఉన్నది, శక్తి ఉన్నది. ఒక్కమాట మనం 
ఉచ్చరిస్తే ఆ మాటకు ఒక అర్థం చెప్పవచ్చున్లు. అది శివస్వరూపం, 
జ్ఞానస్వరూపం. అర్థం చెప్పటం అలాఉంచి ఒక్క మంత్రాన్ని పలికేటప్పటికి 
కొంత పవర్‌ వెంటనే వస్తుంది. శక్తి వాగర్గా' వాక్‌ దాని అర్ధములాగా శివశక్త్యా 
త్మకం. అలాగే లక్ష్మీ నారాయణాత్మకం పకృతి పురుషాత్మకం రెండూనూ. 
వాక్కుకు రెండు తత్తాలున్నాయి. అందువలన మనం ఎ విషయాలు 
అయినా సరే ఒక్క మనిషితో ఎది చేయించాలన్నా సరే వాక్‌ రూపంలోనే. 
అతనితో మాట్లాడవచ్చు. అతన్ని ఆరాధించ వచ్చు. అతనితో కమ్యూనికేషన్‌ 
చేయాలంటే కూడా వాక్కే సర్వదేవతా స్వరూపం. 


అందువలన యజ్ఞంలో కూడా ఎంతమంది దేవతలుండి ఎన్ని 
ద్రవ్యాలు పెట్టి ఎన్ని రకాల కుండాలు ఎర్పాటు చేసినా వీటి కమ్యూనికేషన్‌ 
వాక్‌ద్వారానే. శబ్దంద్వారా వాళ్ళనికదిలించాల్సిందే. అందుకని బ్రహ్మణ్యస్పతి 
బ్రాహ్మణం అంటే వాక్కు. అందువలన ఈ [బ్రహ్మగా సపెట్టేటటువంటి కూర్చ 


148 


ఈ |బాహ్మణస్పతి. వాడే సుబహ్మణ్యుడు. ఆ 'సు' కలిపితే బహ్మణ్యస్పతి. 
వాడు వాక్‌ రూపి. వాక్కులకు అధిపతి. ప్రారంభం చేసేటటువంటప్పుడు 
వాడు చేసెటటువంటి డ్యూటీ ఎమిటి ఈ వాక్కు డ్వారా శక్తిని ప్రశ్‌ ౦పజేసి 
ఈ శక్తిద్వారా శరీరంలో ఉండే దెవతలందరినీ కదిలించి తద్వారా భూమి 
మీద, ఆకాశంలో, అంతరిక్షంలో ఉండే దేవతలు ఎవరి అంశలు మన 
శరీరంలో ఉన్నాయో వాళ్ళ హెడ్‌క్వార్టర్స్‌ బయట ఉంటాయి. వాళ్ళందరినీ 
కూడా కదిలించి ఎలర్ట్‌ చేస్తాం మనం. అంటే ఎమిటి ? (పైం మినిష్టర్‌ 
వస్తున్నాడంటే రోడ్డుమీద పోలిసులందరినీ ఎలర్ట్‌ చేస్తే అందరూ ఎటెన్నన్‌లో 
ఉంటారు. అలా ఈ దేవతలందరూ వాళ్ళు అప్రమత్తులై ఉంటారు. 
అందుకని వారిని కదిలించడానికి ఎవరిద్వారా కదిలించాలో సెంట్రల్‌ 
ట్రంక్‌ కాల్‌ చేయాలి అంటే మనకు టెలిఫోన్‌ ఎక్సేంజ్‌ నుండే పోవాలి. 


ఈ దేవసదస్సు అంటే ఎమిటి ? ఈ దేవతల యొక్క సమూహానికి 
కనెక్షన్‌ ఎక్కడనుండిఉందో ఆ కనెక్షన్‌ యజ్ఞానికి కావాలన్నా, యోగసాధనకు 
కావాలన్నా మన సాక్షాత్కారానికి కావాలన్నా అందరు దెవతలతోనూ మనం 
ఎట్లా కమ్యూనికేట్‌ చేయాలి? ఈ రహస్యం అంతా సుబహ్మణ్యుడి తత్త్వాన్ని 
అర్థం చేసికొంటే మనకుతెలుస్తుంది. అంటే శరీరంలో మనది సుబహ్మణ్యుడి 
జీవాత్మ. ఎందుకంటే ఈ జీవాత్మకు జ్ఞానేందియాలు, కర్మేందియాలు 
రెండూ ఉన్నాయి. అట్లాగే శరీరంలో 6 చకాలు ఉన్నాయి. ఈ ఆరులో 
జ్ఞానమైనవి మూడు, కర్మమైనవి మూడు. జ్ఞానమైనవి భూమధ్యంలో 
ఆజ్ఞాచక్రము, కంఠం వడ్డ విశుద్ది చక్రము, హృదయం దగ్గరుండేది అనాహత 
చక్రము. ఇది 1) ఆకాశతత్త్వము 2) వాయుతత్త్వము 3) అగ్నితత్త్వము. 
ఈ మూడు పైవి. కిందివన్నిను మూలాధారం, స్వాధిష్ణానం, మణిపూరకం 
ఇవన్ని కర్మేందియాలు. ఆహారం జీర్ణమవటం, మలమూతవిసర్దనం, 


149 


సృష్టికమము ఈ సంబంధించిన వాళ్ళంతా ఈక్రిండ శక్త్యాత్మకచ్తైన చక్రాలు 
మూడు, పైన శివాత్మకమైన చక్రాలు మూడు, ఈ మూడూ కలిపితేనే 

ఎరుడి మనలోపల షట్కోణములు శరీరంలో ఎర్పడుతాయి. అందుకని 
షట్కోణయంత్రము తీసుకున్నపుడు ఎ కోణంలో ఎ బీజాక్షరము ఎక్కడ ఎ 
చక్రంలో న్యాసం చేసుకోవాలో ఈ లింకు పోయింది. పోవడంమూలానా ఈ 
ఆగమం బయట బాహ్యాకార్యమై మిగిలింది. కాని ఈ అంతఃకార్యం లింకు 
పోయింది. అందువలన కుండం తిసుకొచ్చి దానిలో అగ్ని పుట్టించా 
లంటాడు. కుండం తెస్తాడు. కానీ దాంట్లో అగ్ని పుట్టదు. బీజాక్షరములు 
చెప్తాడు కొని దానికి సంబంధించిన ప్రతిక్రియా రాదు. పూర్వం అస్తాలు 
వేసేటపుడు అవి ఉచ్చరించగానే పైన అగ్ని అనగానే అగ్ని రావాలి.జలం 
అనగానే జలం రావాలి. వాయువు అనగానే వాయువు రావాలి. ఆ పలికేటటు 
వంటి కనెక్షన్‌ ఎందుకు పోయిందంటే ఇదుగో ఈ లోపల అనుసంధానం 
తీసేశారు. బహ్మాస్తం చేసేటప్పటికి అశ్వత్థామ ఇక తరువాత కలియుగంలో 
దీనివలన చాలా గొడవవుతుందని ఈ బీజాక్షరాలకు, వాటిని పలికే స్విచ్‌లకు 
కనెక్షన్‌వైరు తీసేశారు. లేకపోతే ఎరు దీనివలన యజ్ఞాలు చేయకపోగా 

సంహారం చేస్తారు. 


దీనికి బుజువు ఎమిటి ? ప్రమాణం ఎమిటి ? నీవు చెస్తే 
సరిపోతుందా కనెక్షన్‌ తీసేశారంటే. అర్జునుడికి అంతకు ముందుదాకా 
పనిచేసిన అస్త్రాలు అకస్మాత్తుగా కృష్ణనిర్యాణం కాగానే అవే మంత్రాలు 
అదే అర్హునుడు వల్లిస్తే ఏ ఒక్కటీ వెళ్ళలేదు. అది కలియుగాదిలోనే చేశారు. 
మళ్ళీ కలియుగాంతం వరకు ఆ అగస్తాలు తొక్కి పెట్టిఉంచారు. స్టే ఆర్దరులో 
ఉన్నాయి అవన్నీ. ఇది నశించి పోలేదు. కానీ, అవి పనిచేయవు. అంతే! 


150 


అందువలన ఈ ఆగమంలో చెప్పబడినటువంటి కుండము నుంచి 
అగ్ని తీసుకొచ్చి నాభిస్థానంలోకి తిసి దాన్నుంచి హృదయంలోకి తెచ్చి దాని 
నుంచి మళ్ళీ కుండంలోకి పెట్టి దీన్ని 'సహససారే సాలే నిక్షిప్యే' అంటాడు. 
అట్లాగే శ్రీమన్నారాయణ విధానం కూడా. శ్రీమన్నారాయణ సంహిత అని 
ఇటువంటి కల్పమె ఉంది. దానిలో కూడా ఈ అష్టాక్షరీ మంత్రమును ఈ 
హృదయంలోకి తీసుకొచ్చి దాంట్లో నిక్షేపించి మూలాధారం నుంచి అగ్నిని 
కుండలినిని లేవగొట్టి దీన్ని తీసుకొచ్చి స్వాధిష్టానమునకు తెచ్చి ఈ విశుద్ధి 
చక్రమునందున్న వాయువుతోటి దాన్ని ప్రజ్వలింపజేసి డాన్ని మళ్ళీ తీసికొని 
వచ్చి దీంట్లో నిక్షిప్తం చేయమంటాడు. ఎలా చేస్తారు వాళ్ళు. ఎందువలనంటే 
ఈ కనెక్షన్స్‌ తీసేశారు. ఈ అగ్నికి అగ్ని, వాయువుకి వాయువు అలా 
పంచభూతాల్లో బయట ఉండే ప్రతి వస్తువుకీ శరీరంలో ఉండేటటువంటి 
ఈ దేవతలకును కనెక్షన్స్‌ ఈ బీజాక్షరాలు. ఇపుడు ఈ బీజాక్షరాలు ఉన్నాయి. 
కానీ అవిపలికితే పంచభూతాలు పనిచేయట్లెదు. 


రాకెట్‌ ఇపుడు వేస్తున్నారు. అంతరిక్షంలోకి పోతోంది. నిప్పులు 
గక్కుతూ అక్కడ లాండ్‌ అవుతుంది. కానీ, అందులో వైర్‌ ఎవరైనా కనెక్షన్‌ 
తీసేస్తే ఆ రాకెట్‌ఉంటుంది. కొనీ పోదు. అది అక్కడే ఉంటుంది. 
మ్యూజియమ్‌లో పెట్టుకోవాలి. ఆ రాకెట్‌ని మన దేవాలయంలాగా. 
కొన్నాళ్ళకు ఎమనుకుంటారు ప్రజలు - ఆ రోజుల్లో మూఢవిశ్వాసంతో 
నమ్మేవాళ్ళు ఈ రాకెట్‌లన్నీ ఎగురుతాయనుకుని నమ్మేవాళ్ళు. ఎగురు 
తున్నట్లు ఊహించుకునే వాళ్ళు, నిజంగా అది ఎగరదు అని. ఎలక్ట్రిక్‌ 
లైన్స్‌కి వైర్లుంటాయి, స్విచెస్‌ ఉంటాయి, కరెంటు లేదు కాబట్టి ఈ వైర్స్‌ 
అక్కడ పెట్టుకుని వాళ్ళు ఆడుకొనే వాళ్ళు (దేవతార్పనలాగా.” నిజంగాదాని 
ఫలితాలురావు అనుకుంటారు. కరెంటు అంటే తెలియని వారు ఎమనుకొం 


151 


టారంటే ఆ విద్యుత్తనేడి కంటికి కనబడేదిరాదు. ఆ రనెక్షన్‌ తీసేస్తే ఈ 


ళ్‌ 
మొత్తం ఎలక్టిక్‌పవర్‌ హస్‌ ఎందుకుకట్టాడోకూడా ;బహ్మడేవుడికి అర్హంకాదు. 


అటువంటిది ఈ కనెక్షన్‌ పోగొట్టి మనకి ఈ డెవతలు డైరెక్ట్‌గా 
ఎటాక్షన్‌లోకి వస్తారు. ఈ బ్యాక్‌[గౌండ్‌తో వెనకాల ఇపుడు ఇచ్చినదంతా 
జనరల్‌నాలెడ్డి. ఇది లేకుండా మీరు శాస్తంచదివితే ఎమీ ప్రయోజనం 
లేదు. అందువలన శాస్త్రం చెప్పుకొస్తారె తప్ప అది ఎందుకు పనిచేయదంటే 
తెలీదంటారు. అది తెలియాలంటే ఈ బ్యాక్‌గౌండ్‌ ఉండాలి. అపుడు ఈ 
యజ్ఞకర్మ ఎమిటి ? ఈ కల్పం ఎమిటి ? ఈ కలశస్థాపన ఎమిటి ? ఈ 
కుండం ఎమిటి ? ఈ అగ్ని ఎందుకు ? ఈ దర్శలెందుకు ? ఈ కూర్చ 
ఎందుకు? ఈ సం|వోక్షణ ఎందుకు ? అవబ్బధం ఎందుకు ? ఈ మొత్తం 
అన్నిటికీ కూడా బయట జరిగే సృష్టికమానికి ఇమిటేషన్‌ (అనుకరణ). 
బయట |బహ్మాండంలో బహ్మకల్పాదియందు |బహ్మ ఎట్లా సృష్టించాడో 
మొట్టమొదట |బహ్మాండానికి గోళం సృష్టించాడు అది కలశం ఈ బహ్మాండ 
గోళం. సర్వదేవతలూ దాంట్లోనే ఉన్నారు. అంతా తిమూర్త్యాత్మకం 
అందుకని 'కలశస్యముఖే వష్టుః కంఠే... అందులో మొట్టమొదట సాగరం 
పెట్టాడట. అందులోనే మళ్ళీ వేదాలు బుగ్వేదం, యజుర్వేదం, సామవేదం 
అందులోనే పెట్టాడట. కలశ జలంలోనే ఉన్నాయట. జలములో ఎందుకు 
ఉండాలి అంటే సృష్టి ఆరంభంలో శ్రీమన్నారాయణ తత్త్వం జలతత్త్యంలో 
ఉంది. కాబట్టి సర్వదేవతలు వాళ్ళు మూర్తిని కట్టకముందు ఆ జలస్టతి 
లోనే ఉన్నారు వాళ్ళు. ఆ స్థితిలోంచి సృష్టి వచ్చిందని చెప్పేటటువంటి 
దాని ఇమిటేషన్‌గా (అనుకరణ) కలశస్థాపన, కలశంలో జలము, దాంట్లో 
సర్వ దేవతలనూ ఆవాహన చేసి తిప్పుతాడు గిరగిరా. అంటే పంచదార 
నిళ్ళలో వేస్తే ఉంటుంది కానీ కరిగి ఉంటుంది అట్లా ఈ దేవతలందరూ 


152 


కరిగి ఉంటారన్నమాట. జలస్టితిలో దాంట్లోంచి వాళ్ళని బయటకు తీసేటటు 
వంటి టెక్నిక్‌ యోగం పోయింది. మామిడాకులతో నీళ్ళు చల్లుతారు కానీ 
ఆ దేవతలు బయటకు రారు. అందుకని వాడిపేరు చెపి వీడిపేరు చెప్పి 
అవి సం|పోక్షణ చేసుకోవాల్సిండే కానీ ఈ మం;తజలం మిద పడితే భస్మం 
అయిపోతారని మంతం చెప్పుతుంది. ఇపుడేం భస్మంకాదది. అంటే దాని 
వెనకాలఉన్నటువంటి ఆ పవర్‌ను ఆ దేవతలని జలస్టితిలోంచి తిసి ప్రత్యక్ష 
స్థితిలోకి పయోగించగలిగితే అస్త్ర విద్యలు సిద్ది అవుతాయి. అపుడు బహ్మ 
శీర్షం, బహ్మదండం, |[బహ్మాంబుజం లేకపోతే ఆ పుస్తకాల్లో అవి రాసి పెట్టి 
ఉంటాయి. |బహ్మశీర్షం కాదు నా శీర్షం ఇది పనిచేయదు అనుకుంటాడు. 
మంతం ఉంటుంది కాని పలుకదు అది. అంటే దేవతలందరూ తూష్లీ 
భూతులై రిటైర్‌ అయిపోయినట్లు కూర్చుని ఉంటారు. అధికార తాసిల్తారుగా 
ఉన్నపుడున్న పవర్‌ రిటైర్డ్‌ తాసిల్హారుకెందుకు ఉంటుంది. అట్లా దేవతలకు 
కూడా రిటైర్‌మెంట్‌ ఉంది అది దేనినిబట్టి తెలుస్తుందంటె మళ్ళీ ప్రమాణం 
కావాలి ప్రతిదానికి అందుకని పూర్వం ఇందుడుగాఉండి ఇం దపదవిని 
నిర్వహించి ఆ పూర్వపుణ్యాన్ని అంతటిని కూడా క్షయం అయిన తరువాత 
'క్రీణే పుణ్యే మర్త్య లోకం విశంతి” అన్నారు అంటే వాళ్ళయిదుగురును 
ఇందులై పుట్టారు. పూర్వం ఇందదులు వాళ్ళే పొండవులు. మహాభారతంలో 
వ్యాసమహర్షిని దౌపది పెళ్ళెపుడు అని దౌపది తండీ అడుగుతాడు. 
ఎక్కడైనా ఉంటుందా ఈ న్యాయం. అయిదుగురుకి ఒక అమ్మాయి నివ్వడం 
అని. కాదు దీనికంతా కథ ఉందయ్యా. ఈ పాండవు అందరు అయిదుగురు 
ఇం|దులు పూర్వం. పంచేందోపాఖ్యానంలో ఉంది అవన్ని. కథచెపితే 
వింటాడు. కాని పాంచాలుడు “ఎమో మీరు చెప్తున్న కథ నాకేమి అర్థం 
కావట్లేదు.” అపుడు వ్యాసులవారు మంత్రజలాన్ని వాడిమిద సంపోక్షించి 


153 


కళ్ళు తుడవగానే దివ్యజ్ఞానంకలిగి ఈ ఐడుగురు పాండవులును పూర్వ 
శరీరులై ఇందునిలా కనబడతారు. కాబట్టి ఇండుడుగాఉన్నా వాళ్ళు రిటైర్‌ 
అయివోయాక వొండవులు అయ్యారని అర్థం. ఆంతేకదా గతంలో ఇం; దులు 
వాళ్ళంతా. కాబట్టి ఎవరియొక్క పుణ్యం క్రీణం అయితే వ వాళ్ళు మళ్ళీ కిందికి 
వస్తారు. తిశంకుడు కూడా అంతే. ఇంద్రపదవి డాకాపోయి కిందకు వచ్చిన 
వాళ్ళు అన్నమాట. తిశంకుడికి కిందవాళ్ళు ప్రమోషన్‌ ఇస్తుంటే పైవాళ్ళు 
డిమోషన్‌ ఇస్తుంటే మధ్యన ఉన్నాడువాడు తిశంకుడు.అంటే దానికి కూడా 
వేరే జ్యోతిషపరమైన అర్థంవుంది, వూరికే చమత్కారంగా చెపుతున్నాను. 


భూమి ఉత్తరదక్షిణ ధృవాలు తలక్రిందులయాయి. వూర్వం 
బహ్మకల్పంలో ఈ తలక్రిందులైనపుడు సరిగ్గా ఉండేటువంటి త్రిశంకుడు 
తలక్రిందులై నాడు. ఇపుడు అవి మళ్ళీ తలకిందులౌతాయి. అపుడు సరిగ్గా 
వస్తారు. అపుడు ఎం జరుగుతుందంటే పాతాళంలో ఉండేటటువంటి బలి 
పైకి వస్తాడు. అభిజిత్‌లో సూర్యుడున్నట్టు నట్టనడిమికి పైకి వస్తాడు.అపుడు 
ఇపుడున్న ఇందుడికి పదవిచ్యుతి కలుగుతుంది. అపుడు అడుగునున్న 
బలి పైకి వస్తాడు. అందుకని సావర్ణి మనోవేళన్‌... సావర్ణి మన్వంతరం 
వచ్చినపుడు నీవు ఇంద్రుడవు అగుదువని వామనమూర్తి చెప్పాడు. అపుడు 
ఈ ధృవుడుకూడా పోతాడు మళ్ళీ ఇంకో ధృవుడు వస్తాడు. అందువలన 
ధృవోపొఖ్యానం కూడా అపుడు ధృవుడికి చెప్పాడన్నమాట. నువు కోరినటు 
వంటి ధృవపదము ఇస్తాను కాని 24000 సం. తర్వాత నువు ధృవుడవుతావు 
అని. విళ్ళువరం ఇస్తే వాళ్ళు 24000 సం. ఎందుకు ఆగాలి అంటే అర్థం 
24000 సం.లకు మహావిషువతీ ఒక రౌండు తిరుగుతుందన్నమాట. 
పైనున్న ధృవుడు అట్టడుగుకి, అడుగునున్నవాడు పైకి వస్తాడు. పైనున్న 
వాడు ధృవపదము, అడుగునున్నవాడు బలిపదము. సౌత్‌ పోల్‌ బలిపదము, 


154 


నార్త్‌పోల్‌ ధృవపదము. అంటే ఇది శీర్షోదయకాలంలో గర్భస్టుడైన పిల్ల 
బాలకుడికి శిరస్సుకిందకు ఉండి పుట్టెంత వరకు ఎలా ఉంటాడో తిరిగి 
మళ్ళీ కిందకు రాగానే రివర్స్‌ అయి తిన్నగా ఉంటాడు. ఈ గర్భస్థపిండస్థితే 
తిశంకుడు. అది వాడు తరిగి జన్మ ఎత్తినపుడు మామూలుగా వస్తుంది. 
ఇవి జ్యోతిష పరమైనవి, ఖగోళ పరమైనవి, గర్భస్థ పరమైనవి. అన్నిటికీ 
ఒకటే శాస్త్రం. తిశంకుడు నక్షత్రం ఉంది పైన ఆకాశంలో కనబడుతుంది. 
వెస్టరన్స్‌కు కూడా తల్లకిందులుగా అయినటువంటి లూసిఫర్‌ స్టార్‌ అని 
ఉంది వాళ్ళకు. దేవుడికి ఒక పెద్దకొడుకుపై దేవతా గణాలకి అధిపతిగా 
వచ్చేటపుడు అహంకారం వస్తుంది. ఆ వచ్చినపుడు పైన ఒక తన్ను 
తన్నాడట భగవంతుడు తన్నినపుడు వాడు తల్లకిందులై కింద పడ్డాడట. 
పడితే కిందంతా నరకంలో వాడి శిష్యులంతా ఉండి వాడిని సపోర్ట్‌ చేసి 
సైకెతారట.అందువలనవాడు పైకిపోకుండా కిందకురాకుండా తలక్రిందుగా 
వేళ్ళాడుతుంటాడు లూసిఫర్‌ అనేవాడు. పేరు ఎదైతేనేం? కథ సేమ్‌. 
అంటే ఆకాశంలో ఆ స్టార్‌ తలకిందులుగా ఉంటుంది. ఆ తర్వాత ఉత్తరాన 
ఎ నక్షత్రాలు ఉన్నాయో దాదాపు అలాంటివే దక్షిణాన ఉన్నాయి. నార్తరన్‌ 
ఫిష్‌, సదరన్‌ ఫిష్‌ అని ఉంది. స్పిసిస్‌ ఆ(స్టాలసిస్‌ అని అంటే మీనరాశి. 
దక్షిణంలో దక్షిణార్ధ గోళం ఆ(స్థాలియా అంటే. స్పిసిస్‌ ఆస్థాలియా అంటే 
దక్షిణ చేప. ఈ ఉత్తరంలో ఉండేటటువంటిది స్పేసిస్‌ - రేవతి నక్షతం. 
జేటో ఫిష్‌. 

అలాగే మన పురాణంలో కూడా రెండూను మహా మత్స్య చరిత, 
మత్స్యావతారం దేనికది రెండూ వేరే వేరే. ఒకటి సోమకాసురుడిని వధించి 
వేదాలను ఉద్ధరించడానికి వచ్చింది మత్స్యావతార చరిత. రెండోది 
వైవస్వతమనువుకి మనువునిచేసి చేపల పడవమీద సప్తర్నులని కట్టి 


155 


తీసికెళ్ళినటు వంటిది మహామత్స్య చరిత్ర. విడు డకిణ చేప. వాడు ఉతర 
చెప. ఈ రెండు కథలు చదువుతారు కాని ఎవడూ (పశ్నించడు. ఎమయ్యా 
మత్స్యావతారం అంటావు. ఒకనారి పడవలో బుషులని లాక్కొని వెళ్ళా 
డంటావు. ఒకసారి సోమకాసురుడిని వధించి వెదాలను తెచ్చాడంటావు. 
ఇంతకీ మత్స్యావతారం ఇది చేశాడా ? అది చేశాడా? అని. ఒకటి మన్వంతర 
అవతారం. ఒకటి యుగాంత అవతారం. ఇంకొకటి కల్పాదియందు వచ్చేది 
శాశ్వతఅవతారం. అంటే మినరాశియొక్క చివర రేవతి నక్షతం యుగతార 
యందు సర్వగ్రహాలు సంయోగం అవుతాయి.'చతుర్యుగాంతే సర్వేషాం 
(గహాణాంమినాం తే స్థితాః అని రంగనాథ వ్యాఖ్య. భాగవతం గత ప్రళయం 
అయ్యేటపుడు 12 రాసులలో ఆఖరి రాశి అయినటువంటి మీనంలో ఆఖరి 
డిగ్రీలో అన్ని గ్రహాలు చేరి జీరో పాయింటు వద్ద మళ్ళీ సృష్టి ఆరంభం 
అయ్యేటపుడు మేషరాశిలో మొట్టమొదట అశ్వనీ నక్షత్రములో చైత్రమాసంలో 
ఆదివారంలో పథమఘడియలలో మళ్ళీ సృష్టి [పారంభమవుతుంది. అందు 
వలన ఆఖరి కల్పంలో ఎక్కడ ఆగిపోయిందో సృష్టి ఇపుడు పథమ కల్పంలో 
మళ్ళీ అక్కడ నుంచే [ప్రారంభం అవుతుంది. అంటే ఎమిటి ఇదివరకుది 
పళయకల్పం. ఇది సృష్టికల్పం. పతి కల్పంలోనూ సృష్టి ఉండదు. ఆల్బర్‌ 
నేట్‌గా సృష్టి ఉంటుంది. రాతి తర్వాత రాతి రాదు. రాతి తర్వాత పగలు 
వచ్చి మళ్ళీ రాత్రి వస్తుంది. అందుకని ఈ రాత్రింబగళ్ళు జరిగేటటువంటిది 
ఎట్లా ఉంటుందో ఈ పగళ్ళు రాత్రిళ్ళు సృష్టి కల్పం ప్రళయ కల్పం రెండు 
రెండు వస్తాయి. అందులో ఒకటేమో ప్రళయ కల్ప చరిత. సోమకాసురుడి 
చరిత్ర పళయకల్పంలోది. అపుడు భూమిమీద కాని దేవతలు కానీ ఎవరూ 
ఉండరు. బహ్మ కూడా నిదావస్థలో ఉంటాడు. మనం నిద్రపోయినపుడు 
మనం చదువుకున్నవి విన్నవి మరపు వచ్చినట్లుగా బ్రహ్మకు కూడా మరుపు 


LG 


156 


(విస్పృతి). వేదములు పోవడమంటె పుస్తకాలు, బైండు బుక్కులు కావవి 
(బహ్మజ్ఞానం. అపుడు విశ్వవ్యాప్తంగా ఉండేటటు వంటి జ్ఞానంకూడా 
మరుగునపడి మొత్తం విశ్వవ్యాప్తమైన అజ్ఞానం వస్తుంది. దాన్ని మళ్ళీ 
మనం నిద్రపోయిన తరువాత మనం ఒళ్ళు మరచి పోయి నిదపోతున్నాం 
మనని ఎవరు మేలు కొలుపుతున్నారు. మనస్సులో ప్రజ్ఞ దానంతటదే 
తెల్లవారురూమున మేలుకొంటే తప్ప ఎ డాక్టరు లేపలేడు మనని. అట్టా 
తనంతటతనను తెల్లవారు బహ్మముహూర్తం అప్పుడు లేపే ప్రజ్ఞ 
అంతర్యామిగాఉండే బ్రహ్మని మేలుకొలిపేందుకోసం ఈ మత్స్యావతారం. 
అది కల్పాదియందు జరిగే మత్స్యావతారం. అది మత్స్యపురాణం యొక్క 
చరిత్ర. మిగతా అవతారం ప్రతి పురాణాల్లో దశావతారాల్లో మత్స్యావతారం 
వచ్చేదివేరే ఉంది. మత్స్యపురాణం మొదట్లోవచ్చిన వాడికీ విడికీ తేడా 
ఎమిటంటే కల్పాదియందువచ్చేది మహామత్స్యమువుందేవాడు సర్వశాస్తాలను 
భోదిస్తాడు.ఆ మహామత్స్యం చెప్పినటువంటి రాజుల కథ, మత్ప్స్యపురాణంలో 
ఉంది. కలియుగంలో రాజుల పేర్లన్నీ ఇచ్చారు. ఈ మహామత్స్యం అంటే 
ఊరికే మత్స్యావతారం ఎత్తి నీళ్ళలో దిగి వేదాలను ఉద్దరించి వాడుపోతే 
విడు కొంతకాలం ఇవన్నీ ఉపదేశించాడు వాడు. అందుకని 'నమః కారణ 
నమఃఛాయ (పళయాబ్టి చరాయ చి మనువు స్తోత్రం చేశాడు. ఇది సంహారం 
అయిన తర్వాత నువు కారణమత్సాానివి “భగవన్‌ ఇహ లోకోయం మోహితస్థా 
మాయి నీయొక్క మాయచేత జీవలోకం అంతాకూడా తలక్రిందులైపోతుంది. 
ఈ |బహ్మనేనూ ఒక జీవుడిని, నేను మాతం ఒక లెక్కేమిటి అన్నాడు. 
అంటే అవన్నీ భూమి మీదకు వచ్చే రామకృష్ణాది అవతారాల్లాటివి కావవి 
అక్కడ ఎక్కడో పళయంలో ఇవి పళయాది అవతారాలు. అందుకని 
ఉభయ మత్స్యావతారం అనగానే అన్నీ ఒకటే అనుకొంటాము. అదంతా 


157 


తప్పు. దానికోసం ఇంత బ్యాక్‌గౌండ్‌ చెప్పాను. పళయాంతంలో వచ్చేవి 
అలాగే మన్వంతరంలో వచ్చే అవతారాలు కూడా చేరే ఉన్నాయి. మన్వంతర 
అవతారం గజేందమోక్షం చేసినటువంటి విష్ణుమూర్తి యుగాల్లో దశా 
వతారాలలో వాడు కాదు. తామసమన్వంతరంలో జరిగినకథ ఇది. అంతేగాక 
గజేందమోక్షం భూమి మీద జరుగలేదు. ఈ భూమికి పైన తిలోకాలున్నాయి. 
ఈ |తిలోకాల్లో వరుణలోకంలో జరిగిందది. “తస్య |దోణ్యాం వరుణస్య 
మహాత్మనః - మహాత్ముడైన వరుణుడి యొక్క సదస్సులో ఈ త్రికూటమనే 
పర్వతం కింద 'కౌంచనాయస్సాఢ-గళ భౌతమయములై ముడి శృంగంబులు 
మెలసియుండి' బంగారము,. వెండి, ఇనుము ఈ మూడు కలసి శృంగంబులు 
అంటే మనకి తికూటస్థానంలో ఉండేటటు వంటి ఇడ, పింగళ, సుషుమ్న 
నాడులు ఇక్కడ మూడూ కలుస్తాయి. అది |తికూట పర్వతము. అందు 
లోంచి జీవుడు వెళ్ళి బద్దుడౌతాడు. సంసార చక్రంలో వాడు గజేందుడు. 
ఈ మకరంలో చిక్కుతాడు. మకరానికి సంసారం ఎమిటంటే మకరం 
మన్మథ స్థానం. మకరకేతనుడంటాము. మనం మన్మథుడ్ని అంటే కామం 
అనేటటువంటి చకంలో చిక్కుతాడు వాడు చిక్కి దాంట్లో జన్మ, మృత్యువు 
అనేదాంట్లో పడతాడు వాడు. అది మకరం అనేటువంటిది. జీవుడు గర్భస్టుడు 
అవటం సంసారచక్రంలో ఇరుక్కోవడం అది ఆ త్రికూట స్థానంలో జరుగు 
తుంది. అది లోపల అంతర్గతమైన భాగవతం. 


అప్పుడు విష్ణువు ఈ అవతారాల్లో ఉండే విష్ణువు కాదు. “హరి” 
అనేపేరుతో ఉండేవాడు. 'హరిమేఘునకు పుట్టి హరిణియందు' హరి 
మేఘుడు అనే వాడికి హరిణి అనే ఆమెకి హరిగా అవతారమెత్తాడు. అది 
ఆ మన్వంతరంఉన్నంతకాలం ఆ భగవంతుడికి హరి అనియే పెరు. 
అందువలన మన్వంతర అవతారాల్లో వచ్చేవి ఇవన్నీ. మహామత్స్యము, 


158 


ఈ గబేందమోక్షముతో అవతారం, తరువాత ధన్వంతరి అవతారం. 


ఈ ధన్వంతరిఅవతారాలు కూడా రెండు ఉన్నాయి. ఒకడు దేవతలు 
పాల సముదదం చిలికటపుడు అందులోంచి అమృత కలశోదృవుడై పుట్టాడు. 
ఇంకొకడు మన ఆయుర్వేదం తయారుచేసినవాడు కాశీ రాజై పుట్టాడు. 
అలా మహామత్స్యం చేరే, మత్స్యావతారం వేరే వలె చిన ధన్వంతరి, పెద్ద 
ధన్వంతరీ విళ్ళు వేరే వేరే. వాసుదేవుడి కొడుకుగా కృష్ణుడు పుట్టినట్లుగా 
కాశీరాజుకూడా మానవఅవతారం అంటే మానవుడి శరీరఉపాధిలో పుట్టాడు. 
ఇదికూడా వాడి రెండో అవతారం. భూమ్మిద కూడా ఇంతకుముందు సాక్షాత్తు 
ధన్వంతరిగా పుట్టిన అవతారం ఉంది దివోదాస్‌ పరు లేకుండగా. అది 
కల్పాదియందు పుట్టే అవతారం. వాడేం చేసాడంటే అసలు అమృతమనేటటు 
వంటిది మొత్తం దేవలోకంలోనే సృష్టించాడు. దానికోసమే దేవాసురులు 
కొట్టుకు చచ్చారు. దేనికోసం కొట్టుకు చచ్చారో ఆ అమృతం తేదలచాడు 
వాడు. ఆ అమృతాన్ని గరుడుడు తీసుకొస్తు కిందకి, నాగలోకందాకా పట్టు 
కెళ్ళాడు. ఈ అమృతానికీ బోలెడంత కథ ఉంది. ఈ అమృతం ఉన్నచోటే 
విషం ఉంటుంది. ఎప్పుడూ అంతే. సముదం చిలికి నపుడు హాలాహలం 
వస్తుంది. లేక గరుత్మంతుడు తెచ్చినపుడు పాములంటాయి. కిందన ఆ 
అమృతంకోసం. వినత ఉన్నచోటే కదువ ఉంటుంది. వాళ్ళకి శాపంవస్తుంది 
దాంట్లో. వీటన్నిటికీ లింకు గరుత్మంతుని ఉద్భవం. వినత యొక్క దాస్యం, 
గరుత్మంతుడు పుట్టటం, పాములును, పక్షులును అన్నదమ్ములవటం అంటె 
ఈ లోపల కిందకు వెళ్ళటటు వంటివి తామస రూపం అయినటు వంటివి 
జీవులు సర్పములు. పైకి ఎగిరేవి శ్వాసతో అన్నీ గరుడ పక్షులు. అవి 
ఒకటి శుక్ల్షగతి, ఒకటి కృష్ణగతి. శరీరంలో ఇడా, పింగళ నాడులున్నాయి. 
అఎ శుక్ల, కృష్ణగతులు. ఒకటి వినత, ఒకటి కదువ. అందుకని గురం 


159 


తెల్లగా ఉందంటే ఇంకొకటి గుర్రం నల్లగా ఉందంటుంది. ఈ నల్ల చేయడం 
కోసంపాములు పట్టుకొంటాయి. పాములంటే క్రిందఉండేవి. ఇవన్నీ 
నాగములు. వాటికి అమృతత్వంఇస్తే ఎమవుతుందంటే ఈ సెక్స్‌ perinent 
అయివోయి బబహ్మజ్ఞానం నశిస్తుంది. అందుకని వొములకి్‌ అమృతం 
రాకుండా చూడ్డం కోసం ఈ గరుత్మంతుడు పైన శ్వాసరూపంలో కిందకుదిగి 
వచ్చాడు. గరుత్మంతుడు మామూలుగా ఎగిరే పక్షి కాదు. వాడు శ్వాస. 
'గరుడో వాయువాహనః' అంటే శ్వాసే గరుత్మంతుడు. అంతర్గతుడైన వాడు 
సుపర్షుడు. ఎందువలననంటే ఈ శ్వాస దేనితో ఎర్పడింది? [ప్రాణంతో 
ఏర్పడింది. ఈ [పాణం దేనితో ఎర్పడింది. వై బేషన్‌తో. అంటే మనం ఒక 
అక్షరాన్ని ఉచ్చరించినపుడు లోపల స్పందన కలుగుతుందె అది ఛందస్సు. 
ఈ ఛందస్సుతో ఏర్పడ్డవాడు గరుత్మంతుడు. 


'ఛందోమయేన గరుడేన సౌహ్యమానః యస్సుపరో యజుకనామ 
చృందోగాతః |తివృశ్చరాః అంటే ఛందస్సు శరీరమూను, ప్రణవం శిరస్సు 
కలిగినటువంటివాడు గరుత్మంతుడు. సుపర్జుడు వాడి సరు. వేదములో 
సుపర్షుడు, పురాణములో గరుత్మంతుడు. ఈ గరుత్మంతుడు ఛందోమయమైన 
వాడు. ఛందస్సులు అనగా మనం వూరికే ఉచ్చరించే ఛందస్సులు కాదు. 
ఒక దాన్నికప్పి ఉండేటటువంటిది ఆచ్చాదన చేసేవే ఛందస్సు. పక్షికి 
పైన ఆచ్చాదన ఇచ్చేది కాబట్టి ఈకలు కూడా ఛందస్సులే. అందువలన 
దీనికి ఛందస్సులనగా మనం అనుకునే గాయాతియే అనుకోనక్కరలేదు. 
ఈకలు కూడా ఛందస్సులే. చేపకి పొలుసులు ఎట్లాంటివో అట్లాగే పాణంలో 
కూడా వై(బేషన్స్‌ ఛందస్సులు. ఈ అంతరంగంలో లోపల జీవుడనే పక్షి 
ఉన్నాడేవాడు గరుత్మంతుడు. వాడు భగవంతుడికి వాహకుడు. అంటే 
పరమాత్మకు జీవాత్మవాహకుడన్నమాట. అంటే వాహకుడేకాని విడు 
160 


పరమాత్మకాడు. అందుకని శుద్దాద్వైతము కాదన్నమాట. అక్కడనే విశ్‌ష్టా 
ద్వైతానికి వేదంలో స్థానం ఉంది. 


'ద్వౌసుపర్దౌ సయుజా సఖాయౌ” - రెండున్నాయి సుపర్దులు. 'ఎకం 
స్వా పిప్పలం స్వాద్యత్తి” అంటే ఒకటి పిప్పలము తిని సుఖదుఃఖములు 
అనుభవించి ఆనందిస్తుంది. ఇంకొకటి దీని సంతోషాన్నిచూసి అది 
ఆనందిస్తుంది. వాడు పరమాత్ముడు. ఒకడు క్షరపురుషుడు. ఇంకొకడు 
పరుషోత్తముడు. 'యస్మాత్‌ చరమతీతో హమ్‌ అక్షరాదపి పురుషోత్తమ హతోస్ని 
లోకే వేదే చి అని వేదంలో చెప్పబడింది. ఇది పురుషోత్తముడు. “పధితః 
పురుషోత్తమః. ఈ పురుషోత్తముడంటే పిప్పలములు తినే ఈ రెండు 
సుపర్ణములలో చూస్తూ ఆనందించేవాడు. తిని ఆనందించేవాడు ఎంటంటే 
వాడు కర్పువమళల్లే కిందకు వెల్లి శాఖల్లో చిక్కుకుంటాడు. 'ఛందాంస్తే 
యస్సపర్హాని' అన్నాడే కోరికలే అవన్నీఅందులో ఉంటాయని, ప్రవాళములు 
అంటే కోరికలు తిని అనుభవించే వాడు దీంట్లో చిక్కుకుంటాడు సంగములో. 
అసంగత్వము అంటే రెండో పక్షి. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే 
గరుత్మంతుడు అనేవాడు జీవాత్మకు సంకేతము. లోపల జీవుడు భగవంతుని 
యొక్క వాహనము. వాహకుడు వాడు. ఎందుకని వాహకుడు అంటే శరీరం 
వదలిపెట్టి మనం వెళ్ళేప్పుడు జీవుడ్ని తీసుకెళ్ళడానికి ఎదోవిధానం 
ఉండాలి. దానంతట అది పోదు. ఇక్కడ నుంచి అక్కడకు జీవుడిని తిసికెళ్ళ 
టటువంటి వాడు గరుడుడు. జీవుడు పరమాత్మ స్వరూపంలోనే ఉంటాడు. 
కాని జీవతం వాడికిపోదు ఇంకా అక్కడ అక్కడ వాడి కర్మలన్ని వ్రాసి 
పెట్టుకొని తీసికెళ్ళి వాడిని ఎక్కడ చేర్చాలో అంతవరకే ఎయిర్‌లైన్స్‌ కంపెని 
వలె అంతవరకే గరుడుడు. 


161 


పైన సుపర్షుడు జ్ఞానమయుడువాడు. అన్ని తెలిసినవాడు ఇంకా 
పైకివెళితే వాడు పరబహ్మహంస స్వరూపుడు అవుతాడు వాడు. పరమహంస 
అని అందుకని ఈ మూడులెవల్పొలోని ఆ సుపర్ష్దుడికి్‌ మూడు లోకాలు 
న్నాయి. కాబట్టి ఇదంతా ఎందుకు చెపుతున్నానంటె ఈ సుబహ్మణ్యుడికి 
లింక్‌ పెట్టకపోతే ఎమవుతుందంటే ఈ కథంతా పోతుంది. ఎందుకంటే 
ఎకముఖం చేసి చెప్పాలి శాస్త్రాన్ని ముందు విస్తారం చేశాను. తర్వాత 
సం[గహం చేశాను. తర్వాత సమాప్తం చెపుతున్నాను. అందువలన పైన 
దేవసభలో ఉండేటటువంటి దేవతల సదస్సుకి అధిపతి. ఎందుకధిపతి 
అంటే (బహ్మజ్ఞాన స్వరూపుడు కాబట్టి. బహ్మజ్ఞాన స్వరూపుడికి సభాపతిత్వం 
ఎందుకంటే బహ్మ అనేటువంటివాడు యజ్ఞానికి అధిష్టానదైవం కాబట్టి. 
ఎమీచేయకుండా అన్నిటినీ సమాధిస్థితిలో ఎకభావం చేస్తాడు కాబట్టి. 
ఎందుకని జీవుడుగా కూడా లోపల బహ్మస్థితి ఇందియాలలో చేస్తున్న 
పనులన్నింటిని చూస్తూ ఇందియాలలో వచ్చె సుఖదుఃఖాలు అనుభవిస్తూ 
దాంట్లో ఎమీ చేయకుండా దాంట్లో అన్నీఅయి ఉంటాడు కాబట్టి ఈ 
బహ్మస్థానం సభాపతిత్వంకాబట్టి ఈ సుబహ్మణ్యుడిది అదే స్థానం. 


ఈ జీవుడిగా ఉన్నటువంటి సుబహ్మణ్యుడికి మూడు కర్మేందియాలు, 
మూడు జ్ఞానేందియాలు అంటే మూడు చక్రములు అధో చక్రములు, 
మూడు చక్రములు ఊర్ణ్య చక్రములు, ఇవి ఆరు కలసి షట్కోణ 
యం|తమైంది. ఈ షట్కోణయంతము కాలచక్రంలో ఉండే ఆరుబుతువులు. 
ఆరు బుతువులలో కూడా మూడు బుతువులు ఉత్తరాయణం, మూడు 
బుతువులు దక్షిణాయణం అయ్యాయి. అందువలన ఈ సుదర్శన 
మంత్రములో కూడా మూడు శక్తిబీజములు, మూడు |పాణబీజములున్నాయి. 
ఆ వివరాలు తెలియవు ఎవ్వరికీ, తెలిస్తే పయోగించ గలుగుతాడు. ఈ 


162 


మూడు ప్రాణబిజములు సహసారంతో లింకు, మూడు శక్తిబీజములు 
మూలాధారంతో లింకు ఉంది. అందువలన గరుత్మంతుడి బొమ్మ ఎప్పుడు 
వేసినా కాళ్ళలో పాములే వేస్తారు. అంటే సుదర్శనంఎప్పుడు ప్రయోగించినా 
క్రింద మూలాధారంలో కుండలినితో కనెక్షన్‌ ఉంటుంది. అందువలన 
కుండలినితో ఎప్పుడైతే టచ్‌ ఉందో అది విషమన్నమాట (సెక్స్‌). విష 
హరుడు గరుత్మంతుడే మరల వాడు అమృతాన్ని తెస్తాడు కాబట్టి అమృతం 
తెచ్చిన వాడు పాముని వదిలిపెట్టడు. ఎందుకని అంటే పాముండాల్సిందే 
వాడికి. పాములు ఆహారంగా బతుకుతాడు. 


అంటే శరీరంలో ఉండేటటువంటి సెక్స్‌ ఎనర్జీయొక్క ఆహారంతోనే 
జీవుడు బబతుకవలెను. దానిని టటాన్స్‌ఫామ్‌ చేసి అమృతంలోకి మార్చి 
(బతకాలి కానీ దానిని చంపకూడదు. అందుకని కాళీయుడిని శిక్షించి 
వదిలాడు కానీ చంపలేదు. ఈ కుండలినీ శక్తిని దాని యొక్క తమస్సు 
రూపాన్ని తీసేసి జ్ఞానమయస్యరూపం చేయాలి అవుడు ఆదిశేషుడు 
అవుతాడు. వాడూ పామే కొని జ్ఞానమయుడైన సర్పం అవుతాడు. అపుడు 
అనంతశేష గరుడుడు. ఇరువురు నిత్యముక్తులలో పైన వాళ్ళు హైయర్‌ 
ఫామ్‌ని ధరించిఉంటారు వాళ్ళు. లేకపోతే తక్షక, కర్కోట, నాగరాజు 
అనేటటువంటి వాళ్ళు పాతాళంలో ఎడుస్తుంటారు. వాళ్ళ బుద్దులు వేరే. 
కథల్లో కూడా వాళ్ళ బిహేవియర్‌ వేరుగా ఉంటుంది. వాడు ఆదిశేషుడు 
నిత్యముక్తుడు. వాడికింకేం గొడవేమి లేదు. విషమెక్కడా లేదు వాడికి, 
నిర్విషమైన సర్పంవాడు. అందువలన ఈ కుండలినీ శక్తిని శరీరంలో 
కామకోధాదుల నుంచి ఫిల్టర్‌చేసి[పాణాయామంద్వారా దాన్ని పైకి తిసికెళ్ళి 
ఈ గరుత్మంతుడు శ్వాసద్వారా భస్మీకరణంచేసి, భస్మంచేస్తారు. ఆయుర్వే 
దంలో అలా దాని దోషాలు నివృత్తి చేసినట్సెతే అపుడు అమృతీకరణ చేస్తాడు 


163 


వాడు. సుపర్గుడు పైకి తీసుకళ్ళేవాడు. అమృతాన్ని తసుకెళ్ళినవాడు అలా 
పోతేకాదు మళ్ళీ వాడు క్రిండకువచ్చి ఈ శరీరాన్ని పావనం చేయాలి. 
అందువలన వాడు మళ్ళీ కిందకు తీసుకువచ్చి తల్లి యొక్క దాస్యాన్ని 
వదిలిపెట్టాలి. ఈ దాస్యం ఎమిటంటే ఈ శరీరంలో అంతర్గతమైన జీవుడు 
కర్మబద్దుడు (దాస్యం) వినత దాస్యం ఆ కర్మబంధాన్ని వదిలించి అపుడు 
వాడు పుట్టిన (ప్రయోజనం. జీవుడు ఎందుకు పుడతాడు అంటే కర్మ 
బంధము నుంచి శరీరాన్ని (శరీరము అంటే తల్లి) ఉద్దరించాలి. ఇదీగొడవ, 
దీనిలో ఈ సుబహ్మణ్యుడు అనేటువంటివాడు పాము స్వరూపంలో అడుగున 
ఉండటానికి కారణం అది. అందువలన ఈ సుబహ్మణ్యుడికి సర్పరూపం 
ఇవ్వడాలికి కారణం అది. అంటే కిందకి మూలాధారంలో వచ్చినపుడు 
జ్యోతిషంలో ఈ షట్కోణాల్లో చెప్పే మూడేమో అగ్నికోణములు. మూడేమో 
జలకోణములు. జలములో కర్కాటక, వృశ్చిక, మిన ఈ మూడు జలరాశులు. 
వృశ్చికం అన్నిటికంటే అట్టడుగుది. ఎందుకంటే చంద్రుడు నీచ స్థానం. 
అదిసెక్స్‌ సెంటర్‌. వృశ్చికమే మనిషియొక్క సెక్సొకేందం. అది విషస్థానం. 
అక్కడ ఉండేటటువంటి పాములు అందరూ తక్షక, కర్కోటక, నాగరాజు 
అంటారు. మీనంలో ఉండేటటువంటి వాడు ఆదిశేషుడు మోక్షస్థానంలో 
ఉంటాడు. కొని జ్ఞానమయ స్వరూపంలో ఉంటాడు. అందువలన ఈ 
మూడును జలమునకు సంబంధించినవి. జలాల్లోనే ఉంటాయి పాములు. 


'నమో అస్తు సర్వేభ్యో యేతే చ పృథివి మను యే అంతరిక ...... 
సర్పెభ్యోనమః' ఈ సర్పములు నీళ్ళలో ఉంటాయి. సూర్యుడిలో ఉంటాయి. 
'ఎషామప్పుసుదం కృతం” - నీటియందు నివసిస్తున్నాయి. వాటికి 'తే 
సూర్య స్పురళ్శి సూర్యరశ్మిలో కూడా పాములున్నాయని చెప్తన్నాడు సూర్య 
రశ్మిలో పాములౌట్లా ఉంటాయి? ఉండవు మండిపోతాయి. అయినా కొని 
164 


వేదం సూర్యరశ్మిలో పాములుంటాయని చెప్తోంది. అంటే లైట్‌ (జ్యోతి) 
వేవ్‌లెన్త్‌లా వెళ్తుంది సైన్సువాళ్ళు చెప్పిందొన్ని బట్టి. అడి డివ్యచక్షువులతో 
చూస్తే కాంతిలోఉండేటటువంటి ఈ దివ్యసర్పములు. సర్వ అంటే కడలుట 
అని అర్థం. సరీసృప-సర్ప-సృప సర్ప ధాతువులు. అందువలన ఈ కాంతి 
కూడా వంకరటింకరగా కదులుతుంది. కాబట్టి అవి దివ్యమైన సర్నములు. 
ఛాయ (డార్క్‌నెస్‌) కూడా అట్టాగే సర్పంలా వెళ్తుంది కాబట్టి రాహువు 
వాడు. ఛాయలోఉండే సర్పంవాడు, తెలుపులో ఉండే సర్పం విడు. అందుకని 
ఒక తెల్లపాము ఒక నల్లపాము రెండూ జంటగా చెట్లకింద వేస్తారు. 
ఎందుకంటే ఒకడు సంతానంకోసం పూజచేసే పాములు జంటసర్పాలవి. 
నాగులచవితి పుట్టలోపోయటంఎమంటే వల్మీకం శరీరం నవద్యారములు 
కలిగిన వల్మీకం పుట్టకాదు. శరీరమే అది. ఎమవుతుంది ఈ పాణ స్వరూపం 
శ్యాసద్వారా పాలులోపలికి వెళ్ళి అది ఆహారమై ఆ ఆహారంకాస్తాధాతువై 
ఆ ధాతువే రెతస్సయి ఆ రేతస్సు సంతానమై వస్తుంది. కాబట్టి ఆ పాలు 
వాముదాకా వోవాలని మాట. 


అందువలన కింద సుబహ్మణ్యేశ్వరుడు ఈ ఆరు చోట్లాను ఆరు 
సుబహ్మణ్య క్షతాలు. ఒకటి తిరుక్కోయులూరు, ఒకటి తిరుచెందూరు, 
ఒకటి పళని ఇలా ఒక్కొక్కటి ఒక్కోమూర్తి ఎది ఎక్కడుందో ఈ బ్యాక్‌ గౌండు 
తెలిసినవాడు పట్టుకోగలుగుతాడు. ఒకడు కార్తికేయుడు. సేనాని అంటె 
ఆయుధాలు ధరించి విష్ణుమూర్తివలె ఉంటాడు. వాడు నెమలి వాహనం 
మీద ఉంటాడు. ఈ దండాయుధపాణి కరపుచ్చుకొని గుండు కొట్టించుకొని 
ఉంటాడు. ఇవి ఎమీ ఉండకుండా సన్యాసిగా ఉండేవాడు సుబహ్మణ్యుడు. 
అట్లాగే వల్లీ దేవసేనలతో ఉంటాడు. ఇంకో ఆయన అంటె ఇడా, పింగళ 
నాడులు రెండింటిలోను పరిపూర్ణ జాగృతస్థితిలో ఉంటాడు. అది ఆరు 


165 


కృత్తికలలో ఉండేటటువంటి కృత్తికాసురుడు. ఆరు నక్షతాలలో ఉండేటటు 
వంటివి ఆరు చక్రాలు వెలిగినపుడు కనబడతాడు. కార్తీక పౌర్ణమినా 
ఉంటాడు వాడు. కార్తీక పౌర్ణమినాడు మాత్రమే సాక్షాత్కరించేవాడు శరవణ 
భవుడు. వాడు తారకాసురుడ్ని చంపుతాడు. ఎందుకంటే తారక అంటే 
నక్షతం తారకాసురుడులో అసురుడు అంటే రాక్రసుడు అని కాదు. “అసు” 
అంటే పాణం. 'అసురః అంటే [పాణం ఇచ్చేటటువంటివాడు. అందుకని 
మనకివేదంలో అసురుడు అంటే రాక్షసుడని అర్థం లేదు. పురాణాల్లో 
వచ్చింది కొని ఆ అర్థం! ఇపుడు మనకి పార్ఫీదేశంలో కూడా వేదం ఉంది. 
అవే మంతం అవే పేర్లు అవే ఉన్నాయి. వాళ్ళదాంట్లో భగవంతుడిని 
అసురుడు అంటారు. భగవంతుడు అంటే వాళ్ళకి రాక్షసుడు వాళ్ళ గాడ్‌ 
పేరేమిటంటే “ఆహురా మజ్‌దా' అంటారు. అహురా అంటే అసుర 
అనిమాట, 'మజ్‌డా” అంటే మహత్‌ అని అర్థం. 


ఒకడు యునైబెడ్‌నేషన్స్‌లోని వేదసదస్సులో చెప్తున్నాడు. ఆహురా 
మజ్‌డా అంటే ఈ పార్శీవాళ్ళకి దేవుడు, హిందువులకి రాక్షసుడు అని. 
హిందువులకి రాక్షసుడుకాడు, హిందువులకికూడా దేవృడే అని నేను 
అనేటప్పటికి మన పండితులు అంతా లేచారు. హిందువులకి అసురుడు 
దేవుడెలా అవుతాడు అని. 'మహద్యసురః అనిఉందా లేదా అన్నాను. 
భగవంతుడికి 'తస్యనామ మహద్యసురః అంటే “అసు” అంటే ప్రాణము. 
అసురః అంటే |పాణాల్ని ఇచ్చేటటువంటివాడు. 


అలాగే చతుర్చుజుడు విష్ణువు. దేవతలలో సుబహ్మణ్యుడున్నట్లె 
వైష్ణవాగమంలో విష్ణువున్నాడు. ఈ విష్ణువు కూడా జీవస్వరూపుడే. అదే 
రూపం. రూపాంతరం విళ్ళిచ్చారు. గణపతే విష్వక్సేనుడైనట్లు. చతు 


166 


ర్భుజములు ఎందుకు అని అడిగితే ఆ (యునై టెడ్‌నేషన్స్‌) సదస్సులో 
ఎవరు సమాధానం చెప్పలేదు. చతుర్చుజములంటే నాలుగు చేతులుంటా 
యని స్తంభాలలాగా అని అర్థం కాదు. చతుర్చుక్‌ ఆహారాన్ని 'పంచామ్యన్నం 
చతుర్భుజం” - ఆ చతుర్విధం అన్నాడే ఆ చతుర్చుక్‌ వాడు. ఈ జీవుడు 
నాలుగు విధాలుగా భుజిన్తాడు కాబట్టి వాడు చతుర్భుజుడు. 'చతుర్చుక్‌ 
చతుర్భుజ అని భావించాలి. ఆ టైమ్‌కిముడి పెట్టే సమన్వయం కాదు 
అది. అందులోనే ఉన్నదది. పకాశమానం కావాలి అది. 


'నాహం (పకాశస్య సర్వస్య’ అన్నాడే అందరికీ ప్రకాశం కాదది. 
'యోగమాయో సమావృతః మనలోనే మాయగా కప్పబడి ఉంటుంది. అది 
ద్వారాన్ని తీసినట్లు తీయాలన్నమాట. “అపానృణంి తెరుచుకుంటుందదే. 
బహ్మజ్ఞానం ఎలా ఉంటుందంటే ఉపనిషత్‌లో చెప్పాడు. హిరణ్యయేన 
పొత్రేన సత్యస్యాపిహితం? అంటే హిరణ్యయమైన పాత్రలో మూత కప్పి 
ఉంటుందంట. 'సత్యస్వాపి హితం” అంటే సత్యం రక్షింపబడి ఉంటుందట. 
“తత్తే పూషన్‌' పూషన్‌ అనే ఓ సూర్యుడా 'అపాన్నణం' తెరతీసినట్లు తీయ 
మన్నాడట. 'సత్య ధర్మాయ సిద్దయే సత్యం ధర్మం మాకు జీవితంలో 
సిద్దించాలంటే ఆ మూత తిసేయమన్నాడు. మాయావరణం గురించివాడు 
తెరతీయరాదా అన్నాడే. అందువలన ఇది భాసించాలంటే ఈ మాయా 
వరణం లోపల హృదయంలో ఉండేటటువంటి ఆరుద పురుషుడికి 
సంబంధం. కొని మన విశిజ్ఞాద్రైతమునకు సంబంధించిన ఈ ఆరుద 
పురుషుడు గురించి విళ్ళకి తెలియనే తెలియదు. వాళ్ళకి ఆరుద పురుషుడి 
దయ కలిగితేనే ఇవన్నీ జరుగుతాయి. దానికి దయ కలగడానికి వెరే 
పద్ధతులున్నాయి. అది వేరే సబ్జెక్ట్‌ కనుక ఇపుడు ఎత్తుకోవట్లేదు. 


16/7 


కాబట్టి ఈ సుబహ్మణ్యుడి యొక్క ఆరు స్థానాలను 'పడైవీడు” అంటే 
స్కందావారం. సేనలను తీసికొని తారకాసురుడిని జయించడానికి 
సుబహ్మణ్యుడు వెళ్ళేడట. దేవతలయొక్క సేనలు అన్నీ తీసుకొని రాక్షసుల్ని 
అందర్ని జయించడానికి సురపద్ముడనే వాడి మిదకి దండయాత్ర చేసేడట. 
ఆలా చేసినపుడు మధ్య మధ్య సెనలను ఆపుకుంటూ వెళ్ళాడట. ఆర్మీ 
ఎక్కడెక్కడ ఆగుతుందో స్టేషన్స్‌ అన్నమాట ఈ ఆరును. 'పడైవీడు' అంటే 
సేనలు ఆగినచోటు. అందువలన దక్షిణాదిలో ఏం చెప్తారంటే ఎక్కడైతే 
సుబహ్మ ణ్యేశ్వర స్వామి సేనలు ఆపాడో దండుస్థావరాలివి. అలాగే శరీరంలో 
పాణం ఎక్కడెక్కడ ఆగుతుందో రోజులో 24 గంటల్లో అవి పడైవిడు ఆరు 
స్థానాలూను. 'మనస్సష్టాని ఇందియాణి |పకృతిస్థాని కర్షతి' శరీరంలో ఉండే 
మనస్సు మిగతా అయిదు ఇందియాలు కలిసి ఆరుగా పనిచేస్తే వీడు 
షణ్ముఖుడు సుబహ్మణ్యుడు ఈ ఆరున్ను. “శరిరం యదవాప్పోతి' ఇందాక 
చెప్పా శరీరంలో ఉండే జీవుడిని తీసుకెళ్తుందని 'యచ్చాపికృతామిశ్వరః 
వాడిని ఉత్కృమణం తన శరీరంలోంచి బయటకుపోయేప్పుడు తీసుకెళ్ళేది 
కూడా వాడే. వాయుః గంధాః వాయువు వాసనని తీసుకెళ్ళినట్లుగా శరీరంలో 
ఈ జీవుడిని మోసుకెళ్తుందట ఈ వాహనం. ఈ సుబహ్మణ్యుడియొక్క ఈ 
ఆరుచకాలు లోపలచేసే పనేమిటంటే ఇది. ఈ ఆరున్నూ సేనలు విడిచే 
టటువంటి స్థానాలన్నమాట. అంటే అక్కడక్కడఆగుతుంది పాణం స్థానాల్లో, 


ఆయుర్వేదంలోకూడా అష్టమర్మస్థానాలున్నవి అంటారు. ఈ అష్ట 
మర్మస్థానాల్లో పథమమైనటువంటి సహస్రారం, అట్టడుగున మూలాధారం 
వదిలేస్తే మిగతా ఆరుఉంటాయి. అందువలన ఈఆరింట్లో ఎక్కడైనా 
దెబ్బతగిలినా ప్రాణానికి ప్రమాదం. అవి |పత్వ్యేకమైన సెన్సిటివ్‌ పాయింట్స్‌. 
అక్కడనే ఈ అష్టాక్షరి న్యాసం కూడా చేయాలి |పాణస్థానాల్లోనే. 
168 


ఇది సుబహ్మణ్యుడి కథ. మికు కొంత అర్ధం అయి ఉంటుండి. 
కొంత అర్థం కాదు. ఆర్థం కాకపోవడం ఎందుకంటే మనం అంత స్థితికి 
ఎదగలేక పోవడం, అందులో చెప్పేవిషయాలు చాలా మటుకు మనకు 
పరిచయం లేనటువంటివి. కాని ఎప్పుడూ పరిచయం లేకపోతే అలాగే 
ఉంటాం కాబట్టి కొంతన్నా పరిచయం చేసికోవాలి. అందుకని అర్ధం 
అవుతుందా లేదా అని పట్టించుకోకుండా కొంతముందు వడ్డిస్తే తిన్నంత 
తింటాడు అన్నపాశన అన్నమాట. ముందుమొహం అదోరకంగా పెడతాడు 


అన్నప్రాశన అనగానే రేపు మళ్ళీ సెట్టమంటాడు. 


అందువల్ల ఈ సుబహ్మణ్యుడు సదసస్పతి ఎందుకయ్యాడు? 
సభాపతి, ఆరుముఖాలు ఎందుకు వచ్చాయి? పాము ఎందుకయ్యాడు? 
కృత్తికాసురుడు కృత్తికలు ఎందుకయ్యారు? కార్తికేయుడు ఎందుకయ్యాడు? 
సుబహ్మణ్యుడు |బహ్మణ్యుడు ఎందుకయ్యాడు? బహ్మజ్ఞానం తం డికి 
ఉపదేశించాడు కాబట్టి కుమారగురువు. కుమారుడుగా పుట్టి తండికి 
గురువయ్యాడు. 'కుమారగురవే నమః' అంటే కుమారుడుగా పుట్టడం 
అంటే పైన పరబహ్మ అంశయే జీవుడిగా శరీరంలో జన్మిస్తాడు. జన్మించేవాడే 
కుమారుడు. పుట్టి బహ్మజ్ఞానంతో ఏడు తానే అదియై వాడిక్కూడా జ్ఞానాన్ని 
ఉపదేశించగల్లుతాడు పురుషోత్తముడై. 


అందుకని వాళ్ళ |కిష్టియానిటీలో కూడా ఫాదర్‌, సన్‌, హోలీఘోస్ట్‌ 
అని ఫాదర్‌ అనేది మొట్టమొదట జగత్తంతా విశ్వవ్యాప్తమైన ఈ పరబహ్మ 
తత్త్యము అందులోంచి జీవుడిగా దిగే సన్‌ అట. ఈ జీవుడు సర్వం తానే 
అని తెలిసిన తరువాత హోలీఘోస్ట్‌ అని ఈ టినీటీ అంటారు. శుద్దాద్వైతము 
కాదది అంటే భగవంతుడుకి మూడు. 


169 


ఈ షట్కోణములలో మూడు ఆగ్ని కోణములు, మూడు జలకోణములు, 
మూడు అగ్నిరాశులు, మూడు జలరాశులు. అందులో ;పథమమైండి మేషం, 
సింహం, ధనుస్సు. మేషం కృత్తికా అంతం కడా కృత్తిక మొదటిది ఆగ్ని రాశ్‌. 
అది కుజదోషానికి సంబంధించినది. రెండోది వృశ్చికం కుజుడి యొక్క 
రెండో ఇల్లు. దానికి సంబంధించినవి ఈ రెండూ. సింహానికేమీ లేదు ఈ 
రః అక్కడ సుబహ్మణ్యక్షేతాలలో కూడా ఈ మేషానికి సంబంధించినవి, 
వృశ్చికానికి సంబంధించినవి అని వేరే ఉన్నాయి. ఒక చోట కోడి వాహనం 
ఉంటుంది, ఇంకో చోట నెమలి వాహనం ఉంటుంది. ఈ రెంటికీ తేడాఅది. 
కోడి ఎమో ఈ కృత్తికలు. పిల్లలకోడి అంటారు ఆకాశంలో ఈ నక్షత్రాన్ని. 
ఎందుకంటే, అది కోడిలాగా ఉంటుంది. ఆ కృత్తికలు పెరిగెచోట ఈ కోడి 
వాహనం వాడికి. వృశ్చికంలో అయితే నెమలి వాహనం. ఎందుకంటే జ్యేష్టా 
నక్షతంఉంది వృశ్చికంలో. జ్యేష్ట ఇం|దుడినక్షతం. ఇంద్రుడు సహ్మసాక్షుడు. 
నెమలికి అన్నికన్నులున్నాయి కదా. అలాగే అది మృత్యుం జయస్థానంకూడ. 
మృత్యుస్థానం ఎనిమిది. జ్యేష్ణాంతం గండాంతం. జ్యేష్టా నక్షతం చివరలో 
నక్షత్రమూ అంతమవుతుంది. రాశి అంతమవుతుంది. అది గండాంతం, 
విషస్థానం. దాన్నిహరించేది నెమలి. నీలకంఠం. నీలకంఠం అంటే ఎమిటి? 
రుదుడికుంటుంది. నీలకంఠం నెమలి కుంటుంది. తర్వాత వృశ్చికంకూడ. 
నరకంపైన ఊర్థ్వలోకాల్లొ నరకం విషస్థానం పొములవి ఉంటవి. వాళ్లు 
వాసుకిని పెట్టి మందర పర్వతంలో అక్కడ తీసి రాస్తేనే అక్కడ్నుంచే 
వచ్చింది కాలకూట విషం. దాన్ని కృత్తికలనుంచి కంటోలుచేసి విషాన్ని 
హాలాహలాన్ని ఆపేసాడట, నీలకంఠ మూర్తి మృత్యుంజయమూర్తి. అంటే 
ఈ సెక్స్‌లో ఉండేటటువంటి ఈ కామం అనేటటువంటి అగ్నిని జయించి 
దాన్నిజ్ఞానం కింద మార్సగలి గితేనే మృత్యుంజయం కలుగుతుంది. అపుడు 


170 


ఆది అమృతం అవుతుంది లేకపొతే మృతం అవుతుంది. 'ఆి' ఒకటే తేడా 
రెండిటికీ. ఆ వృశ్చికంలో ఇది విషం, విషహరం రెండూ పక్కనే ఉన్నాయి. 
నెమలికి ఈ విషహరం కాళ్ళమధ్య పాముంటుంది. మళ్ళీ అదే వైష్ణవ 
సంప్రదాయంలో గరు త్మంతుడు వాడి కాళ్ళలో పాము. విషం తీసి వాడు 
పైనుంచి వచ్చి విషందాకా తీసుకెళ్ళి అమృతం వాళ్ళకిచ్చి వాళ్ళని 
తిననీయకుండా మళ్ళీ పట్టుకుపోతాడు ఇం|దుడి దగ్గరకు. అక్కడే ఇందు 
డుంటాడు. పాముల్ని మోసంచేసి దర్శల్ని మిద పడేస్తాడు. ఎందువలనంటే 
ఈ దోషం పోవాలంటే దర్భలతో హోమం చేయాలి. కేతుస్థానం అది. పూర్వ 
కర్మకు సంబంధించిన వాడు కేతువు. కుజుడు ఎలాంటివాడో 'కుజవత్‌ 
కేతుః అలాంటి వాడు కేతువు. అందుకని కేతువు అక్కడ వృశ్చికాంతంలో 
ఉంటాడు. అందువలన వాడికి ఆ కర్మవచ్చే తరువాతి జనరేషన్‌ జీన్స్‌కు 
సంబంధించిన కర్మ తత్సంబంధమైన దోషం కేతువుది. ఇది విషహరమైనటు 
వంటి స్థానం. 


పాములకి అనేక రూపాొలిచ్చాడు వాసుకి, తక్షక, ఆదిశేషుడు. మూడు 
లోకాల్లోను మూడురూపాలుంటాయి. శేషుడు మోక్షస్యరూపుడు పైన 
ఉంటాడు. వాసుకి దేవతలకి, రాక్షసులకి సమానస్థాయి. ఇడ్డరికీ దొరుకుతాడు 
వడు. తక్షకుడు పూర్తి రాక్షస స్వరూపం వాడు. అందువలన త్రిలోకాల్లోనూ 
ఈ సరృంయొక్క మూడు a5pet5 ఉన్నాయి. 


సుబహ్మణ్యుడు దేవసభలో ఒక రకంగా ఉంటాడు. కార్తికేయుడుగా, 
సికాపతిగా ఒకరకంగా ఉంటాడు. భూమి మీద తిరిగినపుడు మానవ 
రూపంలో దండాయుధపాణిగా ఉంటాడు. పతి దేవతకు మూడు రూపా 
లుంటాయి. అంటే మూడులోకాల్లోనూ సృష్టి 61౧౭. 62౭ కాపీలుంటాయి. 


171 


శరీరంలో మళ్ళీ అవే ఉంటాయి. అందుకని ఇవి ఎమిటో అని డౌట్‌ వస్తే 
రెండో దానిని బట్టి ౦౧౭k చేసుకోవడమే. శరీరాన్నిబట్టి చూస్తే మిగతా 


వాటిల్లో 016ఇ/గా ఉంటాయి. పైవాటికి అనుమానంవస్తై దీన్నిబట్టి దానికి 
సరిపోతుంది. వీటికి అందె స్థాయి వేదమంతాలు. చదువుకుంటే ఆ డౌట్‌ 
వచ్చినపుడల్లా దానికి అర్థం భాసిన్తోంది. అవి కరెక్టుగా తాళానికి తాళం 
చెవిలాగా ఫిట్‌ అవుతాయి. అందువలన నాకు ఆశ్చర్యంగా ఉంటుంది 
ఒక్కోసారి. ఎ౨౦త పర్‌ ఫెక్టుగా సూటవుతాయో జ్యోతిషానికి, మంతశానన్తానికి, 
ఆయుర్వేదానికి, మరి విళ్ళందరికి ఎందుకు తట్టవా ఈ పాయింట్స్‌ అవే 
చదువుతారు నాకంటే ఎక్కువగా చదువుతారు రోజూ అదె పని వాళ్ళకి. 


అందువలన శరీరంలో ఉండే ఆరు కోణాల్లోనూ ఈ స్వాధిష్టాన 
కోణంలో ఉండే సుబహ్మణ్యుడు సర్పరూపంలో ఉంటాడు. మిగతా వాటిల్లో 
సర్పరూపంలో ఉండడు. కార్తికేయుడుగాను, షణ్నుఖుడుగాను, శరవణ 
భవుడుగాను ఉంటాడు. అన్నిచోట్లా షణ్ముఖుడుగా ఉండడు. మళ్ళీ పళనిలో 
ఒక ముఖమే ఉంటుంది. కృత్తికలు కార్తికేయుడు తిరుక్కోయులూరు వాడు 
సేనాపతి. భారతంలో మొట్టమొదట వాడు సేనానియొక్క వ్యుత్పత్తి చెప్పాడు. 
అది కుజదోషాలు అన్నీ పోగొడుతుంది ఆ మంతం చదివితే. రామాయణంలో 
కూడా సుబహ్మణ్యేశ్వర స్వామియొక్క, కార్తికేయుడియొక్క ఉత్పత్తి చెప్తాడు. 
విశ్వామితుడు రాముడికి రేపు పెళ్ళవుతుందనగా ఆ ముందు రాతి 
కూర్చోబెట్టి చెప్తాడు. కుజదోషం రాముడికుంది జాతకంలో. అందుకోసం 
చెప్పాడు ఆ కథ. సప్రమములో కుజుడున్నాడు. కర్కాటకలగ్నం కదా 
రాముడిది. అందుకని కుజదోషం ఉంది. అందువలన సుబహ్మణ్యుడికథ 
చెప్పాడు. ఈ దేవతలు రావడం, సుబహ్మణ్యుడు ఉదృవించడం, ఇంద్రుడు 
వాడిని జయించాలనుకోవడం. ఇందుడికన్నా బలవత్తరమైనవాడు, మహా 


172 


i ఇ స్స 4 జ జ్‌ ఇ అం హర pm సాల్‌ ఇల్‌ అలో ల am WWE om] wf ఇట 

ఒఅవంతుడు అర మారు య Wry దాలు అంంం30 రజా WIRE ఆం Cod 
ఇట అగ్ని అక కాలా a సజ మా గర 

ఇందపదవిని వాజికి ఇచ్చ్బెత్హాడు 


అపుడు సుబహ్మణ్యేశ్వరుడు నాకెందుకు అంత ఆశ లేదు. నీ 
ఇం;దపదవి నీవే ఉంచుకో. నీకేదన్నా ప్రమాదం వస్తే నేను రక్షిస్తా 
చెప్పాడు. ఇటువంటి వాడికి ఎదైనా పదవి ఇవ్వకపోతే మన పదవి 
పోతుందనే భయం చేత ఛీఫ్‌ మినిష్టర్‌ పోస్ట్‌లాగా వడికి సేనాపతి ప 
ఇచ్చాడు వూరికేఉంచకుండా అటువంటివాడిని. 


bh 


అదే మన వైష్ణవ సంపదాయంలో ఇందుడికి పక్కన విష్ణువు 
ఉపేందుడుగా ఉన్నాడట. కాని విష్ణువు ఇందుడుకంటే బలవంతుడు.కాని 
ఉపేందుడువాడు. ఇందుడికి తమ్ముడట అంటే కార్తికేయుడు కూడావాడే 
సుబహ్మణ్యుడు. శైవ సంపదాయంలో అది. వైష్ణవ సంపదాయంలోఇది. 


సుబహ్మణ్యుడికి పాము అడుగున ఉన్నట్లే మనకి శేషపాన్సులో 
పాము ఎలాగూ ఉంటుంది. పొము లేకుండా ఉండదు దెంట్లో. అందుకని 
మూలాధారంలో సర్పములు పైన గరుత్మంతుడు రెండూ గరుడశేషులు 
ఇద్దరుంటారు. అందుకని నాచన సోముడు 'పన్నగమ్ముల రేడు పగవాడు 
కూడి నివు పయనంబు శయనంబు సంతరింపి. వ్యతిరేకస్టులైన వారందర్నీ 
పక్కన చెరతిస్తాడు. వాడ్నిటు విడ్నటు బ్యాలన్సులో ఉంచుతాడట. ఎవడ్ని 
పోనివ్వడు ఎవడ్ని ఓడనివ్వడు. విష్ణువు, కొట్టుకు చచ్చే పొముల్ని గరుడుల్ని 
చేరదీస్తాడు. 

ఒకసారి నేను శ్రీ విశ్వనాథ సత్యనారాయణగారి ఇంటికెళ్తే - 
విస. : ఎందుకొచ్చావు ? 
వేదవ్యాస: పత్రిక పెడుతున్నాను. 

173 


విస. : ఎందుకు పథతిక ? 

వేదవ్యాస: “ధర్మం ప్రపంచంలో అన్ని చోట్ల పోతూంది. కాస్త ధర్మ ప్రచారం 
చేద్దామని” - మనం చెప్పేదంతా చెప్పాము. 
(ఆయన ఇంక దేనితోనో విసిగిపోయి ఉన్నాడు) 

విస. : 'ధర్మం లేదు, ఎం లేదు, ఇదంతా నాన్సెన్స్‌' 

వేదవ్వాస: అదేమిటండీ అలా అంటారు. 

వతు 2 సప్త చకోర 

వేదవ్యాస: మా విష్ణువేమిటి ....!!? 

విస. : నువ్వు వైష్టవుడవు కదా. అంటూ ... 

'మీ విష్ణువు పెద్ద పొలిటీషియన్‌. క్రీరసాగర మథనంలో పాము 
పుడితే మెడలో వేసుకో బావుంటుంది అన్నాట్ట శివుడితో. భయంకరమైన 
భదకాళి పుడితే శివుడికి తగిలించాడట. మంచి లక్ష్మీదేవి పుడితే తను 
తీసుకున్నాడట. కౌస్తుభం తీసుకున్నాడట, క్షీరసాగరం బానేఉందని 
పడుకొన్నాడట, ఎ కష్టంలేకుండా ఉన్నాట్ట. గొప్పపేరంతా విష్ణువుకి వస్తుంది 
కానీ శివుడికేమి రాదట నానా బాధలు పడ్డాకానీ. బూడిద పూసుకున్నాట్టి. 
కపాలం ధరిస్తాడట, వాడు శ్మశానంలో తిరుగుతొడట, అయినా సరె వాడికి 
ఎప్పుడూ అన్నీ కష్టాలే. ఈ భస్మాసురుడు - వీడు వరం ఇచ్చిన వాడే పీకల 
మీదకి తెస్తుంటారు వాడికి. లౌకికుడు విష్ణువు. అందుకని ఎవడిని చంపడట, 
వాడు శత్రువని తెలిసినా రాక్షసులని పెంచుతుంటాడు. ఎందువలన ఈ 
ఇంద్రుడు మనం చెప్పిన మాట వినడేమో ఎప్పుడైనా అని వాడిని కొంత 
కంటోలులోఉంచడంకోసం వాడి శతువుల్నికూడా ఉంచుతాడట, (రాక్షసులు) 
మళ్ళీ విష్ణువుమీద తిరగబడకుండా కొంత కంటటోలులో ఉంచడానికి 


ఓ 


1/4 


ఇం, దుడిని కూడా ఓ పక్కన ఉంచుతాడట. అందుకని నాడు వామనవతారం 
ఎత్తి ఇం దుడికి ఇం;దపడవి ఇచ్చాడు కదా బలిని చంపేయవచు 


(1 
3 


వాడిని ఉంచాడట పోస్ట్‌పోన్‌ చేసినట్లు. నువు దిగు తర్వాత కస్య నీకు 
ఛాన్స్‌ ఇస్తాలే (NeXt Ministership) అంటె ఎడి పీకల మీదకు వచ్చే 
ముహూర్తం ఎప్పుడో ప్రక్కన పెట్టే ఉంచుతాడు. మల్లీ వీడు ఎప్పుడైనా 
విష్ణుమూర్తిని గనుక మర్చిపోయి అలక్ష్యంగా ఉండి లేచి నమస్కారం 
పెట్టకపోతే వెళ్లినపుడు వీడ్ని గిల్లుతాడట. నువు చాలా మంచివాడివి, నువ్వు 
ఇం|దుడికంటే పర్మాకమవంతుడివి నారదుడిని పంపిస్తేవాడు పంపు 
కొడతాడు. విడు లేచి వాడిమీద బయలుదేరుతాడు. విష్ణువు ఎవడినీ ఎమీ 
చేయడట, ఎందుకని ఇద్దరు పార్టీలకు |ఫెండువాడు. ఎ రాక్షసుడు సరాసరి 
విష్ణువు మీదకు వెళి అపకారం చేయరు. అందువలన మి వైష్ణవులంతా 
ఇటువంటి వాళ్ళేను మీ విష్ణువు పెద్ద పొలిటీషియన్‌. మీ పుత్రిక వద్దు, 
ధర్మంవద్దు పొమ్మన్నాడు ఆయన. 
అప్పుడు ఆలోచించా - ఓహో! ఈయన చెప్పిందాంట్లో కొంత పాయింట్‌ 
వుందయ్యె. (బాధల్లో ఉండి చెప్పినాగాని) అంటే ఇబ్బందులు దేనివలన 
పడుతున్నాడో తెలుస్తుంది. అంతా అయిన తరువాత (వి.స.) లేచాడు- 
విన. : 'ఆచార్లు! మరి సమస్యలు ఇట్టా ఉన్నాయి, నా బాధలు దీనికి 
నివారణ ఎమిటీ అని ... మరి ఇంత చదువుకున్నాను, ఇంత 
పండితుడిని, నా కర్మ ఇలా కాలిందేమిటి'- అన్నారు. అంటె 
వేదవ్యాస: కారణం మిరే చెప్పారు కదా! 
విస. : “ఎమిటి” 


వేదవ్యాస: మిరు శివుడి శిష్యులు, ఎప్పుడూ కష్టాల్లోనే ఉండాలి, మేము 


175 


గ్ర 
లన్‌ 
"బా 
£] 
ఖ్‌ 
నై 
es 


. సంతోషించాడు) బుద్ధీమంతుడదోయ్‌. అని అన్నారు. 

తరువాత నాన్నగారి దగ్గరకు వచ్చినపుడు అన్నారు ఆయన మీ 
రెండోవాడు ఉన్నాడే వాడు ఎర్రతేలువలె ఉన్నాడు... ఉన్నట్టుండి ఆ 
చివరకు అంటిస్తాడు, ఎదోటి, ఆ అంటించిన పాయింటుకి మొత్తు 
కోవల్సిండే, తేలు కుబ్బేది ఒక నిముషమ కానీ ఆ బాధ చాలాసేపు 
పెడుతుంది. అలా ఎదుటివాడు మహాపండితుడు అని చెప్పి వాడికి 
ఆజ్ఞానంగా ఉన్న పాయింటు ఒకటి బయటపెట్టి మనం వదిలి పెట్టెస్తే 
ఇకవాడు మొత్తుకుని ఛావాలి. అంటే విష్ణువుయొక్క పాలిటిక్స్‌ అన్నీ 
చెప్పాడు. అపుడు చూశాను ఈ పొలిటిక్స్‌ అంతా ఇట్టా వచ్చిందన్నమాట. 
నిజమే ఎపుడూ ఎ రాక్షసుడిని పూర్తిగా చంపడు. బలిని అణగ దొక్కాడుగానీ 
చంపలేదు. పహ్లాదుడిని పెంచాడు. మళ్ళీ ఇందుడికి పూర్తిగా సెక్యూరిటీ 
ఇవ్వడు. ఎప్పుడు ఇం|దుడు పడిపోయినా కానీ వెంటనే కలగజేసుకోడు, 
ఎం చేయడు పరుగెత్తుకొచ్చి వాడిని ఎమి రక్షించడు. పైగా హిరణ్యకశిపుడు 
రాజ్యం చేస్తున్నపుడు వాళ్ళు పరిగెత్తుకొచ్చి దేవతలు ఎడిస్తే వాడేమన్నాడు 
“సమయము కాదిది చనుందాక మితోవనుండు” అన్నాడు. ఈ హిరణ్యకశిపుని 
పరిపాలన అయ్యేవరకు నువు కొన్నాళ్ళు ఓపిక పట్టు అన్నాడు. వాడు 
ఓపిక పట్టక చేసేదేముంది? బలం లేనివాడు పడుంటాడు నోర్మూసుకొని.ఈ 
లోపల నారాయణమంత్రం చేయమంటాడు. తనకి కాస్త విడు అనుకూలంగా 
ఉంటాడని. ఎపుడు చేయకపోతే అపుడువాడు చిక్కుల్లో పడతాడు. అందు 
వలన ఎపుడూ కొంచెం టబుల్‌ వచ్చేట్టు కొంచెం టబుల్‌లోంచి బయట 
పడేట్టు, అయినట్లు కానట్లు సాయం చేస్తాడు విష్ణువు. లేకపోతే మనుష్యుడు 


176 


కూడా అంతే వాడికి కావలసినవన్నీ ముందే ఇచ్చేస్తే నీదేముంది జోవయ్యా 
అంటాడు భగవంతుడిని. అందువలన వాడికో చిన్న పంకురు పెడతాడు. 
చివర గాలి తిసేసి వాడు లబోమని గోల పెట్టిన తరువాత ఎదో నీకుకష్టంగా 
ఉన్నట్టుందే అని ఎరగనట్లు అనిమాట. ఎదురుగుండానే జరుగుతుంటాయి 
అవన్నీ. నారదా ఎందుకొచ్చావు అని అడిగాడు. ఎందుకొచ్చేది ఎమిటీనీవృ 
రప్పించావుకదా! నా కింద ఎసరుపెట్టావు కదా అందుకే వచ్చాను. వాడికి 
తెలుసు. తెలిసీ చేసిందంతా స్వామి వారికి తెలియకుండా ఎట్టా ఉంటుంది. 
అందుకే ప్రతివాడికీ ముందు ఒకడిని తగిలిస్తాడు. తను ఎప్పుడూ డైరెక్టుగా 
కర్తకాడు. ప్రచోదకుడు భగవంతుడు. అర్జునుడి చేత యుద్ధం చేయించాడు 
కాస తను యుద్దం చేయలేదు. వెనకాతల ఉండి నడిపిస్తాడు కథంతా. 


భాగవతంలో మాయ యొక్క స్వరూపం ఎమిటి ? అని అడిగితే 
(బహ్మనారాయణ సంవాదంలో భాగవతం యొక్క 6599006 అంతా ఒక్క 
శ్లోకమే ఇది. మిగతా అంతా ఉండే అు(0౬౧0౮1 చేసి కథా భాగంతో చెప్పాడు. 
మాయయొక్క స్వరూపం ఎమిటి ? అని అడిగాడు. మాయ ఉన్నదా ? 
లేనిదా ? అంటే ఇప్పుడు నీవు బహ్మవి జౌను కదా. అవును |బహ్మనే. సృష్టి 
చేస్తున్నావు కదా! అవును. ఈ సకల చరాచర జగత్తంతా జీవరాశుల్ని నీవె 
కదా సృష్టించింది. అవును. ఇదే మాయ అన్నాడు. ఇది మాయ ఎమిటి? 
నేను సృష్టిస్తున్నానని నువ్వే అడిగావు కదా ! సృష్టిస్తున్నాను కదా! కాదు. 
నువ్వు సృష్టిస్తున్నట్లు పైకి కనబడుతున్నప్పటికీ ఇది నిజానికి నేనే 
చేస్తున్నాను. నువ్వు కాదు. నువ్వు నిమిత్తమాత్రుడివి. అంటె నిజపరిస్థితికి 
కర్త నీవు కాదు. నిమిత్తుడవే. కానీ బయటికి చూసువాడికి నిమిత్తమే కర్తలా 
కనబడతాడు. అది మాయ. దాంట్లొ చాలా 5$hUttle గా, జాగ్రత్తగా అర్థం 
చేసుకుంటే జీవితంలో మనంఅన్నీ చేస్తాం. ఉద్యోగం చేస్తున్నామా! చెస్తు 


177 


న్నాం. పూజ చేస్తున్నామా! చేస్తున్నాం. మరి పిల్ల పెళ్ళి ఎందుకు చేయలేవు? 
చేయలేడంతే వాడు. ఆంటే నిజంగా కర్తలా కనబడతాడు. కానీ కర్తకాడువాడు. 
వాడికి అక్కడ కనెక్షనుఇస్తే పనిచేస్తాడు. డిస్కనెక్టు చేస్తే ఖాళీయే. 


మా దగ్గర ఇలాగే ఒకడు పనిచేసి అస్తమానం వెళ్ళిపోతానని 
జెదిరిస్తుండేవాడు. అందుకనివాడికి డబ్బులన్నీ తీసేసి సరే వెళ్ళి పొమ్మంటే 
బట్టలన్నీ సర్దుకొనివెళ్ళిపోయి మరలా అర్థగంటలోవచ్చాడు. ఎం మళ్ళీ 
వచ్చావు అన్నాను. వెళ్ళడానికి చేతిలో ఖర్చుకు లేవు అన్నాడు. మరి 
వెళ్ళడానికి డబ్బు అడుక్కున్నపూడు ఆ డబ్బుతో ఉండనే ఉండవచ్చుకదా! 
విశ్వనాధ సత్యనారాయణగారు చెప్పారుకదా! విష్ణువు లౌక్యం అని. ఒకదానికి 
అడుక్కునేవాడు రెండోదానికి అడుక్కొనేందుకు...నివు జీతం అడిగేందుకు 
పౌరుషం వచ్చేకదా వెళ్ళి పోతానన్నావు. ఇప్పుడు వెళ్ళడానికి కూడా అడుక్కో 
వలసివచ్చింది. ఎదైతేనేమి ఉండిపొమ్మన్నాను. సరే ఎంచేస్తాం అని ఉండి 
పోయాడు. అట్లాగే వాడికి ఖర్చులు కల్పించి అప్పుడు డబ్బు ఇస్తే అపుడు 
దానికీ దీనికీ సరిపోతుంది. 


అంటే కలియుగంలో మానవుడికి పూర్తి స్వేచ్చనిస్తే సరైనవాడు 
కాడు. పూర్తిగా నాశనం చేయడానికి వీల్లేదు. వీడు జీవుడు మనవాడు. 
అంచేత ఎంత దుష్పుడైనప్పటికి. అందువలన విష్ణువు రాక్షసులని చంపడు. 
దేవతలను నెత్తినెత్తుకోడు. అదృష్టవంతులు తప్ప దేవతలు వాళ్ళు 
తలక్రిందులు పనులు బోలెడు చేశారు. గౌతముడు, అహల్య, ఇందుడు 
చేసిన వెధవపనులన్నీ5।॥pport చేయడు. మాట్లాడక 'వూరుకుంటాడు. 
మీదకి వచ్చిన తరువాత వాడికి దేహశుద్ది అంతా బలిచక్రవర్తి చేతో 
ఎవరిచేతో ఇప్పించి బాగా వాడు ఒళ్ళు మాలిష్‌ చేసిందాకా అప్పుడు వచ్చి 
కనబడతాడు. అప్పటిదాకా లేడా విష్ణుమూర్తి? ఉన్నాడు కానీ వేరే పనిమీద 


178 


( 


( 


ఉంటాడు. గజేందుడు యేడ్చియేడ్సి చివరదాకా వచాక అపుడు కదులు 
ా 


ల 


తాడు. అప్పుడు వాడు చాలా గొప్పగా కొంచెంచేసినా వాడు పరమానం 
పడిపోయి అంటే అవసరపడుతుందన్నమాట వీడి సహాయం. వాడి 
సహాయం లేకపోతే నీ సాయంఎముంది పోవయ్యా నీవు కాకపోతే ఇంకొకడు 
చేస్తాడు అంటాడు. ఇంకెవ్వరూలేరు మొరోఅన్నాక అప్పుడు 50% 


సాయంచేస్తాడు అడ్వాన్సుగాౌ. 


కాబట్టి ఈ సుబహ్మణ్యేశ్వర స్వామి గురించి మీరడిగే ప్రశ్నలు 
ఎమైనా ఉన్నాయా ? అంటే మీకిది బాగుందా. 00౧౪1౧0108 గా ఉందా. 
ఏదో తాడు బొంగరం లేకుండా కథచెప్పాడీయన. మ్యాజిక్‌ చేశాడు అని 
ఉందా. అర్థం అయితే ఇక డౌటేమి ఉంటుంది. 


సందేహం : కుమారోమాతృకార్పితః. వేంకటెశ్వర స్వామి అపష్టోత్తరములోని 
దానికి, సుబహ్మణ్యేశ్వర స్వామికి ఎమిటి సంబంధం ? 
వేదవ్యాస : అనుకోకుండానే మంచి పాయింటు చెప్పావు. కుమారస్వామి 
గురించి అన్ని చెప్పి సప్తమాతృకలు గురించి చెప్పలేదు. 
సప్తమాతృకలు కూడా ఉన్నాయి. అవి ఉంటేనే కానీ కుమారస్వామి 
యొక్క జ్ఞానం పూర్తవదు. ఈ సప్తమాతృకలంటే దీనికి కూడా మళ్ళీ మూడు 
లోకాల్లో అంటే దేవలోకంలో, కింద మనుష్యలోకంలో, రాక్షసలోకాలలో 
మూడింట్లో మూడురకాల అన్వయం ఉంది. అందువలన అడుగున మాతృ 
గణాలంటే అమ్మవార్లు. అమ్మవార్లంటే ఎమిటి కామెర్లు, 5[02110% లు 
ఇలాంటివి క్షుదదేవతలని చెప్పబడినటువంటివి ఉన్నాయే ఆవహించి 
ప్రజలందరినీ బాధపెట్టేవి, బాలకా గ్రహములు పిల్లల్ని ఎడిపించేటటు 
వంటివి, సూతికాగ్రహములు ఇలాంటివి ఆయుర్వేదంలో కూడా ఉన్నాయి. 
అవి మాతృకలు. అవి చిన్నబిడ్డ చేష్టలంటారు. అవి కూడా మాతృకలు 
179 


అంటే పట్సీపిడించే (గ్రహములు. బాల గహములు, భూత గహములు, 
పిశాచగహ, దుష్టగ్రహ ఈ విధమైన రకరకాల బాల[గహాలు మాతృకలు. 
ఈ పిల్లవాడుగా ఉన్నప్పుడు పిల్లల్ని పట్టిపిడించేవి మాతృకలు. అటువంటివి 

అందరికీ వచ్చి పిడించినపుడు సుబహ్మణ్యేశ్వర 
స్వామిని ఉపాసిస్తే లేకపోతే వాడికి సుబహ్మణ్యేశ్వరస్వామి యంత్రం కడితే 
బాలగహాలచే రక్షింప బడతాడు. 


I>) 


పిల్లలకు, పసిపిల్లలకు 


ఎందుకని అంటే ఈ బాలగహముల నుంచి బాలగహములన్ని 
శక్తులాయనకు కాలి అనే పేరుంది. ఇది కూడా ఒక బాలగహమే. అట్లా 
ఆరుశక్తులున్నాయి. ఈ ఆరు శక్తులనూ ఎడింట్లో కృత్తికా నక్షత్రాలు ఆరున్ను 
ఇంకోటి ఎడవ నక్షతం ఉండేది. సుబహ్మణ్యేశ్వర స్వామి పుట్టేముందు 
అది నక్షతం గగనాచ్యుతం'” ఆకాశం నుంచి కిందపడిందట ఒక నక్షతం 
అప్పుడు ఆరే మిగిలాయట. “రోహిన్వాసా కరేయసి” రోహిణీలో వెనకాల 
దానికి చిన్న చెల్లెలుగా ఉండేదిది. అందువలన ఆ రోహిణి పడిపోగా ఈ 
ఆరునూ మిగిలివోయి ఆరు మాతృకలు చెల్లెళ్ళు అయినాయి. ఈ ఆరు 
కృత్తికలున్నూ దేవలోకంలో ఉండే ఆరు తల్లులు. ఎందుకని అంటే పరబహ్మ 
యొక్క శక్తి అంటే ఆకారంలేనటువంటి భగవంతుడియొక్క శక్తి ఒక ఆకారం 
ధరించి సృష్టిలోకి వచ్చినపుడు |బహ్మఅనగానే బ్రహ్మ సంబంధమైనటు 
వంటి శక్తి, బహ్మి-తెలివితేటలు, విష్ణు అనగానే విష్ణుసంబంధమైనటువంటి 
శక్తి - వైష్ణవి, రుదుడు అనగానే 'రౌది', ఇందుడియొక్క శక్తి “ఇం|దాణి”, 
కుమారుడియొక్క “కౌమారి” ఇలా ఈ ఆరు శక్తులున్నూ పైనున్న దేవతలు 
ఆరు మాతృకలు. అవి వరాహమూర్తియొక్క శక్తి. నారసింహుడి శక్తి అలాగే 
ఈ దేవతలయొక్క శక్తులున్నాయే పైన ఎఎ దేవతలు అయితే ఆరు 
ముఖ్యమైనవున్నాయో వాటియొక్క శక్తి స్వరూపములే ఈ ఆరు మాతృకలు. 


180 


దేవలోకంలో కింద పాతాళంలోకి వచ్చేటప్పటిక్‌ ఈ ఆరు శక్తులునూ దుష్ట 
లై శరీరంలో ఆయా కేందాలను పిడిస్తాయి. షట్పకాలలో ఆవి శరీరంలో 
pi అవి ధనుర్వాతం, చిన్నబిడ్డ చేష్టలు ఈవిఢంగా శరీరంలో బాల 
(గ్రహాలుగా ఎడిపించేవి మాతృకలు. ఎటికోసం ఊర్లో అమ్మవార్ల దేవాలయాలు 
గుళ్ళుపెడతారే అట్టాగే సప్త్రమాతృకల విగ్రహాలు కలక చూస్తే తిరుపతిలోగానీ 
ఎక్కడైనా అక్కడ వరాహముఖం ఒకటి ఉంటుంది. నృసింహ ముఖం 
ఉంటుంది. ఇలా ఈ ఆరున్నూ భయంకరమైన శక్తులు. ఈ శక్తులన్నికూడా 
కుమారస్వామిని చూడగానె వాడిని బిడ్డ అని తల్లిభావం కలిగి వాటికి 
మాతృసేమ కలిగిందట. కలిగినప్పుడు సుబహ్మణ్యేశ్వరుడు ఎమి 
చేశాడంటే నన్ను ఎవరైతే సోతం చేస్తారో వాళ్ళందరిని మీరు పిడించకూడదు 
అన్నాడట ఈ ఆరు మాతృకలనీ. సరే పీడించమని వాళ్ళు వరమిచ్చారు. 
అందుకని 'కుమారో మాతృకార్చితః' మాతృకలన్ని పూజించాయని ఆ 
కుమారస్వామి స్వరూపమే వేంకటేశ్వర స్వామి. కుమారస్వామి పుట్టినపుడు 
శివుడియొక్క వీర్యమును పార్వతి ధరించలేక అగ్నిహోత్రుడికి పడేసింది. 
ఆ అగ్ని మండిపోయి వాడు కూడా భరించలేక అది తిసుకెళ్ళి హిమాలయ 
పర్వతాల్లో గంగ ప్రవహించే చోట రెల్లు పొదలలో పడేస్తే (శరవణం అంటే 
రెల్లుపొద) అందులోంచి పుట్టాడు. పిల్లవాడు పుట్టగానే వాడు ఆరుముఖాలతో 
ఆకలేసి ఎడిస్తే వాడికి ఆరుముఖాలకి పాలివ్యగలవాళ్లు ఎవరూ లేరు. 
అపుడు కృత్తికలు ఆరున్ను వాడినిచేరదీస్తారు. ఒక్కసారే వాళ్ళకి మాత్నయేమ 
కలిగి వాళ్ళకి స్తన్యం వచ్చింది. విడు ఒకసారే ఆరు ముఖాలతో ఆరుగురి 
దగ్గర స్తన్యం తాగాడు కృత్తికలదగ్గర. అందుకని కార్తికేయుడు కృత్తికల 
కొడుకు. విడు మా పిల్లవాడు అని వాళ్ళు ముద్దాడారు వాళ్ళారుగురు. అపుడు 


181 


పార్వతికి కోపం వచ్చిందట. నా కొడుకుని పట్టుకొని వాళ్ళు నా పిల్లవాడు 
అంటారేమిటి అని అంటే వాళ్ళన్నారు. నువు ఎంతసేపు తల్లివి కాసేపేకదా 
మేము చేరదీసి పాలిచ్చి పెంచిన వాళ్ళం అన్నారు. కృష్ణుడికి ఎట్టా అయితే 
కన్నతల్లి వేరేఉందో అలా ఈ కుమారస్వామికి ఈ ఆరు మాతృకలు పాలిచ్చి 
పెంచాయి. అలా ఈ ఆరు షట్పకాలలోను ఒక్కో చకంలో ఒక్కో దేవతజంది. 
ఈ కుండలిని శక్తి ఒక్కో చక్రంలో వెళ్ళినపుడు ఒక్కో రూపంతో శాకిని,ఢాకిని, 
లాకినీ, యాకిన, రాకిని అని ఈ ఆరును మాతృకలు. ఈ మాత పైకి వెళ్ళట 
ప్పటికి గాయ్యత్రిమాత. అడుగుకి వెళ్ళటప్పటికి శక్తి మధ్యని ఈ ఆరు 
మాతృకలూను. దీని యొక్క శక్తి రూపాలే అంటే శరీరంలో ఉండేటటువంటి 
శక్తియే ఒక్కొక్క నాడీ కేందంలోంచి పనిచేసేపుడు ఈ బాలగ్రహాల్లాగ 
పనిచేసి పీడపెడుతుంది దానిని కంటోలుచేసే శక్తి సుబహ్మణ్య శక్తియే. 
ఈ ఆరు మాతృకల పీడ పిల్లలకు లేకుండా చేస్తుంది. అందుకని షట్కోణ 
యం|తం వేసి పిల్లలకి మంత్రం పెడితే బాల చేష్టలు, బాలగ్రహాలుండవు 
వాళ్ళకి. ఇవి సప్త మాతృకలు. ఈ సప్త మాతృకలను పూజించేటప్పుడు 
ఏమైనా మహాదేవతలకింద పూజిస్తే అవిమనకి సప్రశతిపారాయణలో ఈ 
దేవతలందరూ వస్తారు. వరాహి, కౌమారి, రౌది వళ్ళంతా వస్తారు.అవన్ని 
కలిపి బాలా త్రిపురసుందరి అవుతారు. 

ఈ దేవతలందరూ కలసి త్రిపురసుందరి, చండిక, మహాదేవత, 
పద్దెనిమిది బాహువులు కలిగినటువంటి మహాలక్ష్మి అవుతారు వాళ్ళు. అందు 
వలన వాళ్ళని పూజించేటువంటి విధానం కూడా నవరాత్రుల్లో చేసేదంతా 
కూడా అదే. ఇవి సప్తమాతృకలు. ఎందుకంటే సప్తమాతృకలు కొండమిద 
చిక్కుకున్నాయంటే కుమారస్వామి స్వరూపమే వేంకటేశ్వర స్వామి అందుకని 


182 


ఆ పైన కూడా కుమారధార, స్వామిపుష్కరిణీ, స్వామిఅంటే కుమారస్వామి. 
అందువల్లనే శివక్షేతం అనుకుంది వాళ్ళు. (శివభక్తులు). స్వామిపుష్కరిణీ 
ఉంది కాబట్టి, స్వామి అంటే కుమారస్వామి కాబట్టి, స్వామిమలై లాగా, 
అందు వలన ఇక్కడున్నటువంటి వాడు శివక్షతమె అని. అది యాదవ 
రాజుల కాలంలో అయింది రామానుజులకి, శివపండితులకీను. అపుడు 
ఈ శివక్షేతంఉండే లక్షణాలన్ని చెప్పరు. తిరుపతికి చెప్పి సప్తమాతృక 
లున్నాయి కాబట్టి ఈయన సుబహ్మణ్యశ్వరుడే అని విష్ణువుకేం సంబంధం 
లేదు. అభిషేకం చేస్తారు కాబట్టి అంటే అభిషేకం శివుడికే కాబట్టి ఎ 
ఆలయంలో విష్ణువుకి లేదు కాబట్టి శివుడేను, వెంకట+ ఈశ్వరుడు, ఈశ్వర 
ఉందికాబట్టి ఈశ్వరుడు శివుడేను, నాగాభరణాలు ఉన్నాయి కాబట్టి శివుడేను, 
ఇలా 18 వాదాలు చెప్పారు వాళ్ళు. (శివభక్తులు). అలాగే స్కంద పురాణంలో 
ఈ కుమారస్వామి వచ్చి తిరుపతిలో తపస్సు చేసినట్లు ఆ పుష్కరిణిలో 
స్నానం చేసినట్లు ఉన్నది, పురాణం స్లాండర్డు కాబట్టి ఇది కుమారక్షేతమేను 
అని-చేపితే రామానుజులేమి అన్నారంటే స్కొందపురాణాన్ని ప్రమాణంగా 
ఒప్పుకుంటారా అని - ఒప్పుకుంటామన్నారు. ఎక్కడైతే ఎ అధ్యాయంలో 
అయితే కుమారస్వామి ఎక్కడ తపస్సు చేసాడని ఉందో దాని ముందు 
అధ్యాయం తీయమన్నాడు - తీస్తే ఆ కుమార స్వామి అక్కడికి ఎందుకు 
వెళ్ళి తపస్సు చేయాల్సివచ్చిందో అదివచ్చింది. తారకాసురుడిని చంపినపుడు 
జహ్మహత్యాపాతకం దోషం కలిగినందు వలన శివుడిని అడిగితే శివుడ 
న్నాడట. 'వేంకటః పాపములన్నియూ ఖండించ గలిగినటువంటివాడు 
వేంకటేశ్వరస్వామి ఒక్కడే (నారాయణుడు) ఉన్నాడు. అక్కడికి పోయి 
తపస్సు చేయి. ఆయన యొక్క అనుగ్రహం చేత నికు పాపాలు పోతాయని 


183 


చెప్పాడు. కాబట్టి అది వైష్ణవ క్షేతమ కాని సుబహ్మణ్య క్షేతం కాదని, 
కుమారస్వామికి ముక్తి కలిగినచోటుతప్ప అది సుబహ్మణ్యేశ్వర స్వామిది 
కాదని రామానుజులు చెప్పారు. కుమారో మాతృకార్చితః ఇది అష్టోత్తరం 
లోదే. కుమారస్వామి యొక్క రూపమే వేంకటేశ్వరస్వామి అని చెప్పడం 
కోసం సప్త మాతృకలకి ఆయనికి సంబంధం ఉంది. ఈ మాతృకలు అంటే 
ఈ శక్తులు ఎడూను. 


హరిః ఓం తత్‌ సత్‌ 
గురుదేవులు 1994 జనవరిలో యజ్ఞంలో అనుగ్రహభాషణం చేసినారు. 
పూజ్యగురుదేవుల ఆశీస్సులతో ఈ ఉపన్యాసమును [వాసి పంపిన యోగమి([తులు 
బి. హనుమంతరావు, తణుకు మరియు కుమారి శైలజ, పొంగూరు శాఖ. 


3 


184 


కలియుగాంతంలో - 
శంబల సందశము 


“ నారాయణం నమస్కృత్య నరంచైవ నరోత్తమం 
దేవిం సరస్వతీం వ్యాసం తతోజయ ముదీరయేత్‌ ” 

“ గురురృహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః 
గురు స్పాక్షాత్‌ పరబహ్మా తస్మై శ్రీ గురవేనమః ” 

“ శుక్షాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం 


ఆ 


ప్రసన్న వదనం ధ్యాయేత్‌ సర్వవి ఘ్నోపశాంతయే ” 





ఈనాడు భారతీయ ఆధ్యాత్మిక విద్యా సంస్కృతి సముద్ధరణ సంస్థ 
(యోగమితమండలి), రావుల పాలౌం, ర్యాలీ శాఖల కార్యకర్తల కోరికపై 
ఈనాటి ఈసభఖభాముఖంగా మీఅందరినీ కలుసుకోవడం నాకెంతోఆనందంగా 
ఉన్నది. మీలో పతి ఒక్కరిలోనూ ఉత్సాహము, గురువుగారి ఉపన్యాసము 


185 


వినాలనే ఆసక్తి, గురువుగారు వచ్చేలోపల వర్వం పడుతుందేమోనని భయం, 
రాకూడదని జపం ఇవన్ని కనబడుతున్నాయి. దారిపొడుగూతా నాతో 
వచ్చినటువంటి మిత్రులు (యోగమి;తులు) కారుతడిసిపోయేంత వర్షం 
పడింది. అంతకు మించి చెమట పట్టింది వారికి. ర్యాలీ పోగాం పోయింది 
బాబోయి అనుకొని భయపడు తున్నారు. కొంచెం దూరం వచ్చాక నేనన్నా 
పతి చిన్న దానికి భయపడితే ఎట్టాగురా అన్నా. తరువాత రోడ్డుమీద 
ఎక్కడా కూడా దుమ్ముతడవలేదు. అసలు చుక్కలేదు వర్షం. పాపం వర్షం 
దేవుడు ఎపుడూకూడా గురువుగారికి ఇబ్బంది కలిగించడు. (చిన్నగా 
నవ్వుతూ...) వర్షందేవుడు ఉపన్యాసం వినదలుచుకుంటే తరువాత 
ఎపుడైనా వీలు ఉంటే వచ్చి కూర్చొని వింటాడు. 


ఎప్పుటి నుండో ర్యాలికి గురువుగారినిపిలిపించుకోవాలని, గురువుగారి 
మాటలు వినాలని ఈ గురువుగారియందు భక్తి, విశ్వాసాలతో ఈ కార్యకమాన్ని 
మీరు ఎర్పాటు చేసుకున్నారు. మీ అందరి భక్తి, నామీద ఉండే ఈ పేమ 
అన్నీకూడా నాకుతెలుసు పూర్తిగా. అయితే ఈమాట ముందువెపితే మీరంతా 
పైనపడతారు. కాళ్ళుపట్టుకుంటారు. మొత్తమంతా గలిజు అయి పోతుంది. 


భక్తి, అనుగ్రహం ఈ రెండు కరెంటువంటివి. కరెంటు అంటే 
ముట్టుకోకూడదు. ముట్టుకుంటే షాక్‌ కొడుతుంది. దూరం నుంచి అయితే 
లెట్‌ వస్తుంది. అందులో చేయి పెడితే షాక్‌ వస్తుంది. అందువలన గురు 
కటాక్షం కూడా గురువుకు దూరంగా ఉండీ పొందవచ్చు. ఆలయంలోకి వెళ్ళి 
మనం దేవుడిని ముట్టుకుంటామా, ముట్టుకోము. ముట్టుకుంటే ఆ పవర్‌ 
తట్టుకొనే శక్తి మనకుండదు. అంత శక్తి మనకు రావాలంటే మనం సాధన 
చేయాలి. దానికి రాజయోగం కావాలి. మన శరీరం కర్మలన్నీ పోయి 


186 





పరిశుద్ధం కావాలి. సమస్త కర్మలు భస్మం అయిన తరువాతే మనిషి యోగి 
అవుతాడు. యోగిగా పూర్వజన్మ కర్మలన్నీ బాకీలు తీరిపోయాకే భగవద్ర్దర్శనం 
అవుతుంది. అంతవరకూ కూడా మనం దూరం నుండి మహాత్ములు, 
గురువులు ఇచ్చేటటువంటి పవర్‌ను తీసుకోవాలి. ఇక్కడనుండే లైటుయొక్క 
వెలుగుదూరాన ఉన్నా మనమిద వచ్చి పడుతుంది. మనము వెళ్ళి దండ 
వేయలేదని, మనం తీసుకెళ్ళే దండ ఆయన చెతికి ఇవ్వలేదని లేక మనం 
పట్టుకెళ్ళిన కుళ్ళిపోయిన అరటిపండు వారిమిద పడవేయలేదని మనం 
బాధపడకూడదు. ఎందుకని? అంటే ఈ గురువులెవరు మీరిచ్చే ఫలాలకోసం 
ఆశించి ఇక్కడకు రారు. మిమ్మల్ని చూడాలని మి యొక్క భక్తి విశ్వాసాలు 
పెంచాలని మీరు జపధ్యానాలు బాగా చేస్తే సంతోషించాలనే ఉద్దేశ్యంతో 
ఇక్కడకు వస్తారు కానీ మాకేమీ స్వార్థం ఉండదు. ఈ ర్యాలీకి వస్తే మీరేదో 
ఇస్తారనే ఆశతోరాము. మీరిచ్చేటువంటిది భక్తి, | సేమ అదిచాలు. 


ఈనాటి కార్యకమంలో కలియుగాంతం-యుగసంధి - ప్రళయం 
అన్న అంశంపై ఉపన్యాసం చెప్పమని యోగమితులు కోరారు. అయితే 
ఎప్పటినుంచో ప్రతిచోట అందరూ అడుగుతూనే ఉన్నారు. అదే టెపురికార్డరు 
పెట్టడం అవుతుంది. అయినప్పటికీ ఒకచోట చెప్పిన ఉపన్యాసం ఇంకొక 
చోటరాదు-అది అశ్చర్యం. మొన్న బెంగుళూరు వెళితే వ్యాసమహర్షి ఆలయ 
(పతిష్టలో అక్కడ ఉన్నటువంటి రాజుగారు, పేజావర్‌ మఠాధిపతి వారు 
విని ఒకచోట చెప్పిన విషయం మళ్ళీ ఇంకొకచోట రాకుండా అదే టాపిక్‌ 
మీద మిరుచెప్తన్నారు చాలాఆశ్చర్యంగా ఉంది! అంటే, “నాకూ ఆశ్చర్యంగానే 
ఉందని” చెప్పాను. ఎందుకంటె చెప్పేవాడిని నేను కాదు. నాలోంచి వస్తుంది 


" వీరు ఒక యోగమిత్రుడు, చిరకాలంగా గురుసేవలో ఉన్న అదృష్టవంతులు. 


187 


కాని. ఈ మైకు ఎలా అయితే నేను ఎం మాట్లాడితే అదే మీకు వినబడేట్లు 
చేస్తుందితప్ప దాని స్వంతంగా అంటూ ఎం లేదు. అలాగే నేను కూడా 
భగవంతుడు నాకు లోపల ఏమి పలికిస్తే అది మీకు ఇవ్వడమే మైకులాగా! 
అందువలన నా మనస్సులో ఉన్నది మీ హృదయానికి హత్తుకుంటుంది. 
ఈ రాజకీయవేత్తల ఉపన్యాసాలలాగా మీకు ఒళ్ళుమండకుండా భక్తి కలుగు 
తుంది. అందుచేత ఈ కలియుగం చివరకు వచ్చింది. 1910-2010 దాకా 
ఈ నూరు సంవత్సరములు యుగసంధి. 1910లో ఒక గొప్ప తోకచుక్క 
(హేలీస్‌ కామెట్‌) కనబడింది. ఈ తోకచుక్క 29 మే 1910లో అర్థరాత్రి 
కనబడి ఏడురంగుల తోకచుక్క వెలిగింది. పూర్వం నాడ్మీగంథంలో వ్రాశారు 
ఈ పంచవన్నెల తోకచుక్క కనబడటం బిటీష్‌రాజు ఆ సంవత్సరమే 
స్వర్గానికి వెడతాడని. అదే సంవత్సరం ఎడ్వర్డ్‌ చక్రవర్తి పరమపదించడం. 
స్వాతంత్రానికి యుద్ధం ప్రారంభం. గాంధీ మహాత్ముడు తన కార్యక్రమానికి 
అప్పుడే [పోగ్రాం వేసుకున్నారు. అది చివరికి ఈ లోపల మన భారతదేశానికి 
స్వాతంత్ర్యం రావడం. రాజకీయంగా స్వాతంత్ర్యం వచ్చింది కానీ నిజంగా 
మనకు ఆధ్యాత్మికస్వాతంతత్యం రాలేదు. ఎందుకంటే ఈ రాజకీయ 
స్వాతంత్ర్యం రావడం వలన ఓట్లు దండుకునే వాళ్ళు బాగుపడ్డారు. రాజకీయ 
వేత్తలు బాగుపడ్డారు. రాజకీయపార్టీల వాళ్ళు బాగుపడ్డారు. ఒక పార్టీ వాడు 
మంచివాడు కాదు మాకు ఓటెయ్యండి అంటే ఇంకొకడు మాకు ఓటేయమని 
వాళ్ళు. ఒకడు కుడిజేబులోంచి డబ్బులు కొట్టేస్తే ఇంకొకడు ఎడమపక్క 
జేబులోంచి డబ్బులు కొట్టెస్తాడు తప్ప వాళ్ళు మనకోసంరారు. వాళ్ళకోసమే 
వస్తారు. దీనికి ఎమిటిదాఖలా, నిర్జారణఅంటే ఎంతమంది వచ్చి ఓబ్లెయిం 
చుకొన్నా మనం ఇట్లాగే ఉన్నాం కాబట్టి, మనం ఇలాగే ఉంటాం కాబట్టి, 
వీళ్ళు మనకు ఎమి చేయరని గ్యారంటీ. మనకు ఎడైనా చేసేది భగవంతుడే 


188 


కానీ ఈ రాజకీయవేత్తలు కాదు. అందుచేత మన స్వయంకృషి మీద, మన 
సాధనమీద, మన స్వశక్తిమీద ఆధారపడి మన గ్రామాన్ని మన కుటుంబాన్ని, 
మన శరీరాన్ని, మన ఆత్మను మనమే ఉద్దరించుకోవాలి. భగవద్గీతలో 
శ్రీకృష్ణుడు 'ఉద్దరేత్‌ ఆత్మనాత్మానం' ఆత్మని తనయొక్క శక్తివలనే 
స్వప్రయత్నం చేతనే ఉద్ధరించుకోవాలి. అంటే ఇక్కడ కూర్చున్నటువంటి 
మీరులేవాలంటే మీ అంతట మీరే లేవాలి, ఇంకెవరో బలవంతాన లేవద్‌సినా, 
బయటకునెట్టివేసినా దానికి ఉపయోగముండదు. అందుచేత ఆధ్యాత్మికంగా 
కూడా మనిషిఉద్ధరింపబడాలంటే స్వప్రయత్నం ఉండాలి. ఎమిటా ప్రయత్నం? 
తెల్లవారి లేచింది మొదలు మళ్ళీ రాతయ్యేంత వరకూ మానవుడు చేసేటటు 
వంటి అనేకపనులలో వెనకాతల స్వార్ధమే తప్ప మరొకటిలేదు. ఉద్యోగం 
కోసంగాని, వ్యాపారం కోసంగాని చేసెటటువంటిది. ఇంకేదైనా జీవనోపాధి 
కోసమైనా 24 గంటలలో 20 గంటలు మనకి దానికి నడిచిపోతాయి. దీనివల్ల 
మనం చేసే కర్మ నశించదు. మనకు పుణ్యంరాదు. దేనివలన మన పూర్వకర్మ 
నళిస్తుందో అది నిజమైనటువంటి ఆధ్యాత్మిక సాధన. పాణాయామంవలన, 
శ్వాస నిలబెట్టటంవలన, మనస్సు ఎకాగత చేయడంవలన, రోజూ కనీసం 
10 నిమిషాలు అయినా సంకీర్తన, భగవన్నామాన్నీ, విష్ణసహ్మసనామాన్ని, 
నారాయణ మంత్రాన్ని మనస్సు దానియందుపెట్టి జపంచేయడంవలన, 
(పేమతో కీర్తన చేయడంవలన మన పాపం కొంచెంక్షయమవుతుంది. కానీ 
ఈ కలియుగంలో సినిమాలు, టీవీలు పెట్టుకొని ఆ ఉన్న టెముకూడా 
దండగపెట్టుకొని ఆయుషు అయిపోయిన తరువాత విచారిస్తారుగాని, 
ఆయుషు ఉండగా దానిని సద్వినియోగం చేసికోడు మనిషి. ఈ కారణం 
చేత ఈ కలియుగం ప్రారంభించి 5000 సం॥ పైన దాటిపోయింది. ఈ 
5000 సం॥లుగా కొన్ని కోట్లమంది జనం చేసినటువంటి చెడుకర్మ ఆకాశంలో 


189 


మబ్బులు, మేఘాలు క్రమ్ముకొన్నట్లు బయట పేరుకుపోయింది. ఇది వూరికే 
ఎక్కడపోతుంది. పోదు. మేఘాలు పట్టాయంటే ఈ వెళ గురువుగారు 
వచ్చారుకాబట్టి వర్షం పడకుండా ఆగింది కానీ లేకపోతే మామూలుగా 
తడిపేసి దంచేస్తుంది. ఇంట్లో కూర్చున్నాగానీ, చూరులో నీళ్ళు వచ్చిపడ 
తాయి. గుడిశెలైతే ఇక ఇళ్ళుకూడా... పూరిపాకలైతే నిలబడుతుందో లేదో 
తెలియదు. మనుష్యులు చేసిన కర్మలు కూడా పైన అట్లా పేరుకు 
పోయాయి. వాటి ఫలితాన్ని మనిషి మీద పడేయడానికి సిద్ధంగా ఉన్నాయి. 
ఇది కలియుగాంత లక్షణం. అయితే ఈ కలియుగం అనేది ఎప్పుడు 
(ప్రారంభమైంది. చాలామందికి తెలియదు. దీనికి భాగవత పురాణం, వ్యాస 
మహర్షి శ్రీమద్భాగవతం పురాణం వాసినారు. 12 స్కంధాలలో భగవంతుని 
యొక్క పన్నెండు అవతారాలను వర్ణించారు. ఈ కారులో వస్తుంటే ఈవేళ 
ఇప్పుడు అనిపించింది. ఇన్ని వుస్తకాలు |వాశాం, ఇన్ని విషయాలు |వాశాం. 
సంస్కృతంలో వ్యాసమహర్షి భాగవతంలో ఎమి |వాశాడో సింపుల్‌గా తెలుగులో 
భక్తులకు అందించే పుస్తకం వాస్తే బాగుంటుంది. అది, మరి భగవంతుడు 
ఎందుకు కలిగించాడో ఆ భక్తి భావం ఈ ర్యాలివారి భక్తిఫలితమో, లేక మీ 
అదృష్టమో లేక నా అదృష్టమో! అందరూ తరించేటటు వంటిది భాగవతం. 
భాగవతంఅనగా అర్థం భగవంతుని గురించి చెప్పేది. భగవంతుడు 
అనగానే మనకు అన్నీ తెలుసు అనుకుంటాం. శివుడు, విష్ణువు, లక్ష్మీదేవి, 
గణపతి ఇట్లా మన దేవాలయాలలో అనేకమంది దేవుళ్ళు ఉన్నారు. బహ్మ 
దగ్గరనుంచి ముక్కోటిదేవతలు ఉన్నారు. అంటే మన అసెంబ్లీలో 
ఎంతమంది యం.యల్‌.ఎ.లు, పార్లమెంటులో ఎంతమంది యం.పి.లు 
ఉన్నరో అంతమంది దేవుళ్ళు ఉన్నారు. మరి ఎళ్ళందరూ భగవంతులేనా 
అంటే - కాదు. వాళ్ళ వాళ్ళ నియోజక వర్గాలలో మాతమే. మన [గామ 


190 


దేవతలు కూడా ఉన్నాయి. దానికేదో పోయవలసిన కాస్త కల్లు, దానికివ్వా 
లిన కాస్త నైవేద్యం పెడితే మన యం.యల్‌.ఎ.గారికి ఒక సీసా వారికిచ్చే 
నైవేద్యంలాగా వీరంతా అంతా చిల్లర పనులే చేస్తారుగానీ ముక్తిని ఇవ్వలేరు 
వీళ్ళు. ఈ భూతగణాలంతా ఇలాంటి వాళ్ళే. ఎదైనా స్వార్థం వాళ్ళని సాటిస్‌ ఫై 
(తృప్తి) చేస్తే కొంచెం పని చేసిపెడతారు. ఇపుడు అది కూడా చేయడం 
మానేశారు. ఈ కలియుగంలో దేవతలు ఆహారం, నైవేద్యం తీసికొంటున్నారు 
గానీ ఎవడూ పనిచేయటం లేదు దేవుడుకూడా!!! ఎందుకంటే మనుషులను 
చూచి విళ్ళకు పనిచేయక పోతే వాళ్ళకు ఎమీ కాదు కదా! మనంకూడా 
పనిచేయకపోతే సరి అని. మీకు ఆశ్చర్యం వేయవచ్చు ఎమిటబ్బా ఇలా 
చెప్తారు, దేవుడు పని చేయకుండా ఉంటారా అని, భాగవతంలో శ్రీకృష్ణుడు, 
ఇం|దుడు సరిగా పనిచేయుటలేదు అని ఇందుడికి బుద్ది చెప్పాలని అప్పుడు 
గోవర్థన పర్వతాన్ని ఎత్తి ఇం|దుడికి తన శక్తి చూపించాడు. అప్పటిదాకా 
ఇందుడు తనే దేవుడని తను వర్షాలు కురిపిస్తేనే ప్రజలు బతుకుతారు 
అని లేకపోతే వీళ్ళకు ఎదీ ఆధారం లేదు అని అహంకారంతో ఉండేవాడు. 
7రోజులు, (7పగళ్ళు, 7 రాత్రిళ్ళు) రాళ్ళ వర్షం కురిపిస్తే ఒక వేలు మీద 
7 సం॥ కుర్రవాడు శ్రీకృష్ణుడు, ఈ గోవర్ధన పర్వతాన్ని ఎత్తిపట్టి ఈ గొల్లవాళ్ళని 
అందరినీ కూడా రక్షించాడు. అపుడు ఇందుడు ఆశ్చర్యపోయి ఏడు నిజంగా 
పిల్లవాడేనా?!! ఈ పర్వతాన్ని ఇలామోశాడే, ఎట్టా చేశాడు ! అని ఆలోచించాడు. 
దైవానుగ్రహం వలన సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే అవతరించాడు. తనకు 
కూడా నారాయణుడు ఎప్పుడూ కనబడడు. దేవతలకు కూడా ప్రతినిత్యం 
పరమాత్మునియొక్క దర్శనంకాదు. ఎందుకంటే వాళ్ళకి అప్సరసలు, 
డాన్సులు, సినిమా వాళ్ళలాగా వాళ్ళగొడవలు ఎవో వాళ్ళు ఎడుస్తుంటారుగానీ 
వాళ్ళకి వైరాగ్యం కలిగి దైవచింతన కలిగితేనే భగవద్దర్శనం అవుతుంది. 

191 


ఎప్పుడో అవతారం వచ్చినపుడే తెలియాలి వాళ్ళకి. ఈ రహస్యాలన్ని కూడా 
భాగవతంలో వ్యాసమహర్షి ఇచ్చియున్నాడు. అపుడు ఇందుడువచ్చి స్తోత్రం 
చేస్తాడు, బహ్మదేవుడువచ్చి స్తోతంచేస్తాడు. సమస్తదేవతలువచ్చి శ్రీకృష్ణపర 
మాత్ముని స్తోతంచేస్తారు. అంటే వాళ్ళందరికీకూడా ప్రతినిత్యం భగవద్దర్శనం 
కాదు అనిఅర్థం. అయితే వాళ్ళు ముక్తి పొందుతారు. దేవతలు అందరూ 
కొబ్బరికాయల కోసం, అరటిపళ్ళ కోసం ఆశపడతారు. అట్లా ఆశపడకుండా 
అను గహించేవాడే పరమాత్ముడు. భగవంతుడు ఎవ్వరు? అన్న (పశ్నకు 
మనం సమాధానం వెతుకుతున్నాం. ఈ ముక్కోటి దేవతలూ భగవంతుడు 
కాదని అర్థం. అంటే ఎవో కొన్ని పనులు చేసిపెట్టేవాళ్ళు, మనం ఎవో 
నైవేద్యాలిస్తే పుచ్చుకొనెవాళ్ళు, మనం పూజించకపోతే కోపగించే వాళ్ళు, 
కోపతాపాలు ఉన్నవాళ్ళు వీళ్ళందరూ దేవతలు అన్నమాటకు అర్థం కాదు. 
దేవతలైతే కావచ్చు. భగవంతుడు అన్నమాటకు అర్థం వేరే. భగవంతుడు 
అనగా మరి ఎవరు ? బహ్మదేవుడా, శివుడా, విష్ణువా. సృష్టి చేసేవాడు 
బహ్మ, పళయం చేసేవాడు శివుడు. వాళ్ళు కూడా మేము కాదు భగవంతుడు 
అన్నారు. మరి భగవంతుడు ఎవరు ? ఈ ప్రళయ సమయంలో ప్రపంచం 
అంతా ప్రళయం, |[బహ్మపళయం అంటారు. మామూలు ప్రళయం అంటే 
ఈ వరదలు వచ్చి మునిగిపోయినట్ట్లుగా జీవరాశులు అన్ని చచ్చిపోతాయి. 
మనుష్యులు, జంతువులు, చెట్టు నశించి పోతాయి. కానీ అంతకంటే పెద్ద 
(ప్రళయం వచ్చినపుడు భూగోళం మొత్తం నశించిపోతుంది. ఇంకా పెద్ద 
[ప్రళయం వచ్చినపుడు - సూర్యుడు, అన్నిగ్రహాలు కూడా ఒకదానికొకటి 
ఢీకొట్టుకొని భస్మం అయిపోతాయి. అపుడు ఎమీ మిగలదు. ఆకాశం ఒక్కటే 
నిరాకాశంగా నిరామయంగా ఉంటుంది. అపుడు ఆ నిరామయమైన 
ఆకాశంలో సము[దంలా ఉంటుంది ఆదిఅంతం లేకుండా. దాంట్లో యోగ 


192 


నిడలో సేవించేటటువంటి శ్రిమన్నారాయణుడు ఒక్కడే ఉంటాడు. మిగతా 
దేవతలు అంతా కొట్టుకుపోతారు. ఆ పళయమప్పుడు ఎవడైతే ఒక్కడు 
మిగిలి ఉంటాడో వాడే భగవంతుడు. అయితే మనం ప్రళయం చూచిందాకా 
ఉండం, ఆ మిగిలి ఉండేవాడు ఎవడో కనుగొనే శక్తి మనకు లేదు కాబట్టి 
ఈ మహర్షులు, తపస్సు చేసినవాళ్ళు, చిరంజీవులు మాతం ఆ పళయంలో 
పైన ఆకాశంలో నిలబడి ఈ పరమాత్ముని దర్శించగలుగుతారు. అది 
భాగవతంలో ఈ ప్రపంచంవల్ల నశించనివారు ఈ సృష్టి జరిగితే అందులోనే 
ఇరుక్కోని వాడు సృష్టిస్తే) ఈ సీతాఫలం పండు చూస్తే అందులో సీతాఫలం 
గింజలు దానిలో విత్తనాలు అన్ని ఉంటాయే అలాగ ఈ సర్వదేవతలు 
సృష్టిలో ఉంటారు. కానీ భగవంతుడు సృష్టికన్నా పైన ఉంటాడు. అలాగే 
సృష్టిలోపల కూడా ఉంటాడు. మరి సృష్టిలోపల ఉండే భగవంతుడుకి మరి 
సృష్టి పైన ఉండే భగవంతుడికి తేడా ఎమిటి ? చాలా మంది పెద్ద పెద్ద 
చేదపండితులను అడిగితే చెప్పలేక పోయారు మొన్న తిరుపతిలో వేదసభలో. 
నేనన్నాను “పపంచంలో ఎన్ని చోట్ల నీళ్ళు కనబడతాయి? అని గంగలో 
నీళ్ళుంటాయి, చెరువులో నీళ్ళుంటాయి, మురికిగుంటలో నిళ్ళుంటాయి, 
పంపులో నీళ్ళుంటాయి, సముదంలో నీళ్ళుంటాయి. అన్ని నీళ్ళు ఒకటేనా?” 
పరిశుభత తేడా ఉంటుంది, నీళ్ళ రుచి తేడా ఉంటుంది. కొన్ని నీళ్ళు 
తాగితే ఆరోగ్యం, కొన్ని నిళ్ళు తాగితే జబ్బుపడతారు. అలాగే కొబ్బరి చెట్టుకు 
కాయవస్తుంది. దాని లోపల నీళ్ళుంటాయి. మనుష్యులు ముట్టుకోనటు 
వంటి నీళ్ళు, మనుష్యదర్శనం కానటువంటి నీళ్ళు కొబ్బరి కాయలో 
ఉంటాయి. అందుకనే టెంకాయ నిళ్ళు పరమాత్మకు సమర్పిన్తాం మనము. 
అలాగ ఈ లోపల నీళ్ళు, బయట నీళ్ళు రెండూ కలనకుండా టెంకాయలోనూ, 
సము|దంలోనూ ఉన్నట్లే భగవంతుడు లోపలా, బయటా ఉంటాడు. పతి 

193 


ఒక్క ఆత్మలోనూ టెంకాయలోని నీళ్ళలాగా, లేత కొబ్బరిలాగా అంతరాత్మ 
స్వరూపుడులాగా ఉంటాడు. అంతర్యామిగా, బయటఉండే సము[దంలాగ 
అంటే బహిర్యామిగా బయటా వ్యాపించి ఉంటాడు. లోపలా వ్యాపించి 
ఉంటాడు. లోపలా, బయటా ఎట్లా వ్యాపించి ఉంటాడు? అదే బయట 
గాలివీస్తే, చెట్లమీద గాలి వస్తూ ఉంటుంది. మనం ఊపిరి పీల్సినపుడు 
లోపలి శ్వాస వస్తుంది. ఇదీ గాలే. అదీ గాలే. కానీ ఇది పాణం ఉన్నటువంటి 
గాలి, అది [పాణం లేనటువంటి గాలి. అలాగ బయటజఉండేటటు వంటి 
భగవత్‌ శక్తి మన లోపల ఉండే భగవత్‌ శక్తి రెండూ ఒకటే అయినప్పటికీ 
రెంటికీ తేడాఉంది. ఈ రెండు రూపాలలోనూ ఉన్నటువంటివాడు 
భగవంతుడు. బయట ఉండేటువంటి గాలివల్ల పక్షులు ఎగరడానికి, 
తరువాత ఈ వరాలు కురవడానికి, పంటలు పండటానికి, బుతువులు 
మారడానికి, వీటన్నింటికీ సహాయం చేసి మనకు ఫలితాన్ని ఇస్తాయి. ఈ 
లోపలజండే గాలివల్ల మనం బతికి ఉండేటట్లుగా మనకు పాణం, ఆయుష్న 
ఇవన్నీఇస్తాయి. ఇది యోగంతో ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళు - ఈ 
పరమాత్ముడు ఇంత చేస్తున్నాడు కదా అన్నటువంటి భక్తితోటి భగవంతుడు 
మనకు ఇన్నిఇచ్చాడు కదా, కొలు ఇచ్చాడు, చెయ్యి ఇచ్చాడు, మనస్సు 
ఇచ్చాడు..మాట ఇచ్చాడు, ప్రాణం ఇచ్చాడు. మన దగ్గర్నుంచి ఎమీ 
అడగట్లేదు భగవంతెడు-ఇన్న సంగతి తెలుసుకొని ఇతరులకు నిస్వార్థంగా 
సేవ చేయాలి. ఇతరులకు సేవ చేస్తున్నాం అని-అహంకారం లేకుండా, 
మానవరూపంలోనున్న భగవంతునికి సేవచేస్తున్నాం అనుకోవాలి. మీ 
అందరికి నేను ఎదో సేవచేస్తున్నాను అనుకుంటే నాలో స్వార్థం ఉన్నట్లు 
లెక్క. అందువల్ల మీ అందరిలోనూ ఉన్న అంతరాత్మ భగవంతుడున్నాడు 
కాబట్టి ఆ భగవంతుడిలాగా మనంకూడా నిస్వార్దంగా ఇతరులకు సేవ 


194 


చేయాలి. భగవంతునికి సర్వీస్‌ చేస్తున్నట్లుగా నెను ఇపుటికి 35 ఏళ్ళుగా 
ఈ ఉపన్యాసాలు, ఆలయాల ప్రతిష్టలు అనేక చోట్ల జపాలు, వేదమంత్రాలు 
నేర్పుటచేస్తూ ఉంటే పజలందరికీకూడా అంత ఉత్తేజం, భక్తి కలుగుతుంది. 
ఒకచోట భక్తులంతా చేరి, అప్పటికి సంస్థా; ఇంత జనం లేరు. కొద్దిమందే 
చేరేవాళ్ళు సర్పవరం అని కాకినాడ దగ్గర ఆలయంలో కూర్చుంటే అక్కడ 
ఒకాయన అన్నాడు, స్వామి పపంచం అంతా మిమ్మల్ని జగద్గురువు అంటే 
(ప్రపంచానికే గురువుగా భావిస్తుంది. మేము కూడా అలాగే భావిస్తున్నాం. 
మీరేమో నేను మీలాంటి వాడినే అని అంటారు. అంటే నేను చెప్పా, 
“నాయనా జగద్గురువు అంటే మీరేమను కుంటున్నారు, జగత్తంతటికీ నేను 
గురువుని అనుకుంటున్నారు. కాదు జగత్తంతా నాకు గురువు అందువలన 
నేను జగద్దురువుని” జగత్తు ఎవరికి గురువో వారు జగద్గురువు. మీరు 
నాలో భగవంతుడని చూస్తారు. నేను మీలో భగవంతుడిని చూస్తాను. ఎవరైతే 
అందరిలోనూ భగవంతుడిని చూస్తారో వాడికి జగత్తే గురువు. ఎవరికి జగత్తు 
గురువో వాడు జగద్గురువు. జగత్తుకు గురువని కాదు. జగత్తు వానికి గురువు. 
ఆ స్థితి రావాలంటే సమానత్వాన్ని మనం ప్రాక్టీసు చేయాలి. సమానత్వం 
వలన ఎమిటి లాభం ? “సర్వజ్ఞత్వ సమానత్వం” సమానత్వం వలన 
సర్వజ్ఞత్వం కలుగుతుంది. అంటే ఒక విషయం గురించి మనం ఆలోచిస్తే 
వేయివిషయాలు మన మనస్సులోకి వస్తాయి. లైటువేస్తే ఒక వస్తువే కనబడి 
ఊరుకుంటుందా ఈ లైటు వెలుతురులో మిరు ఒక్కరే కనబడక మరి 
ఇంతమంది కనబడుతున్నారే ఆ విధంగా నిజమైన జ్ఞానం మనలో కలిగితే 
అన్ని విషయాలు ఒకేసారి తెలుస్తాయి. ఒకదాని తరువాత ఒకటి తెలియడం, 


195 


తెలిసింది మరచిపోవడం, ఒకదానిబదులు ఒకటి చెప్పడం ఉండదు. 
చాలా మంది అంటారు 20 ఎళ్ళనుంచి ఉపన్యాసాలు, పుస్తకాలూ 
ఇస్తుంటారు. అప్పటికే అన్ని శాస్తాలమిదా వాశారు. ఇది చదవకుండా 
మీకింత జ్ఞానం ఎక్కడి నుండి వస్తోంది ?అడిగితే నేనుచెప్పా 'ఎక్కడనుంచి 
వస్తుందో నాకుకూడా తెలియదు, వస్తూంది అని మాతం తెలుసు. 
అదేమిటి మీకు తెలియకుండా ఎలా వస్తుంది? మీ ఇంట్లో బావి 
త్రవ్వుకున్నారా ? త్రవ్వు కున్నాం. నీళ్ళుపడ్డాయా ? పడ్డాయి. నీళ్ళు తీసికొని 
త్రాగుతున్నామా? త్రాగుతున్నాం. మరి ఎక్కడినుండి వస్తున్నాయో తెలుసా? 
లేదు. అలాగే నాకు కూడా లోపల నీళ్ళుపడ్త్డాయి, వస్తున్నాయి. తోడి 
పోస్తున్నాం, లోపలనుండి వస్తున్నాయి. నీళ్ళు తీయగా ఉన్నాయి అందిరికీ 
దాహం తీరుతోంది. అంతవరకు చాలు. స్వార్థంఉంటే ఉప్పునీళ్ళు వస్తాయి. 
చాలామంది మీరు ఉపన్యాసాలు మొదలు పెట్టిన 20 ఎళ్ళ తరువాత 
మొదలుపెట్టిన స్వాములు అందరూనూ ఎయిర్‌కండిషర్ట్‌ కార్లు కొనుక్కు 
న్నారు. మరి మిరు ఇలాగే ఉన్నారు అన్నారు. అంటే నేను చెప్పా నాయనా 
(ప్రపంచంలో అధికారం, గొప్పతనం అన్ని సంపాదించుకోవడం కోసం 
నాను భక్తి పచారం చేయడంలా! అవి అన్నీ అనుభవింబేసి, ముఖ్యమంత్రి 
చేత, మరోమంతి చేత, కలెక్టరుగా అందరిచేత నమస్కారం పెట్టించుకొని 
విసిగిపోయి ఉన్నాను. 


అందువల్ల ఎవరి చేతులు ఇలా ఉంటాయో (కిందకు) 'తే' తెమ్మని 
అటువంటివాడు దురాత్ముడు. ఎవడి చేతులు ఇలా ఉంటాయో (పైకి) 
అతడు మహాత్ముడు. అందువలన ఈ శ్రీమద్భాగవతం మనకు చెప్పేది 
ఎమిటంటే ఈ భగవంతుడు అనేవాడు ఎవరు ? ఈ సమస్త సృష్టీ పళయం 


196 


అయినా నశించనివాడు ఎవరు ఉన్నారో అతడు భగవంతుడు. రెండవది 
మళ్ళీ ఈ సర్వం నశించిపోయిన పళయంలోంచి ప్రపంచం మరలా ఎలా 
పుట్టుకొస్తుంది. ఒక ఆవగింజ మూలగా ఎక్కడో దాక్కుని ఉండి వర్వం 
పడగానే అది మొలకెత్తుతుంది. మళ్ళీ ఆ ఒక్క ఆవగింజ నుంచే కొన్నివేల 
ఆవాలు విత్తనాలు వచ్చి సమస్త సృష్టి వ్యాపిస్తుంది. ఈ సృష్టి ఎప్పుడు 
వస్తుంది? [ప్రళయం ఎప్పుడుపోతుంది? అంటే మామూలుగా ఎమోనండి 
- సూర్యోదయం అయినపుడు పగలు అవుతుంది. చీకటి పడినప్పుడు 
రాతి అవుతుంది. అదే కొన్నాళ్ళు వాచీ దగ్గరపెట్టుకొని టైము లెక్కవేసికొంటే 
పతి 12 గం.లకీ సూర్యోదయం ప్రతి 12 గం.లకీ సూర్యాస్తమయం. కాలంలో 
ఇంత లెక్కలున్నాయి. సూర్యోదయం అయితే పగలు ఇన్ని గంటలు 
ఉంటుంది. సూర్యాస్తమయం అయితే చకటి ఇన్ని గంటలు ఉంటుంది. 
రాతి ఎంత పొడుగు ఉంటుందో పగలు కూడా అంతే పొడుగు ఉంటుంది. 
ఇటువంటి లెక్కలు, యుగాలు కలియుగం, కృతయుగం, (త్రేతా యుగం, 
ద్వాపరయుగం ఇవన్ని ఒక చక్రంతిరిగిన తరువాత ప్రళయం. పతి యుగం 
అంతమై మళ్ళీ ఇంకొక యుగం మొదలు అయ్యేటప్పుడు మధ్యలో చిన్న 
(ప్రళయాలు వస్తాయి. చిన్న పళయం అంటే ప్రపంచంలో వరదలు రావడం, 
సముదాలు వొంగి ఉప్పెనలు రావడం, భూకంవాలు వల్ల, అగ్నిపర్వతాలు 
వల్ల అనేకమంది చచ్చిపోవడం, యుద్దాల వల్ల, విళ్ళలో విళ్ళు కొట్టుకు 
చచ్చిపోవడం, రాకెట్లు వేసుకొని, బాంబులు వేసుకొని చచ్చిపోవడం, స్వంత 
తెలివి తేటలవల్లా, సైన్ఫువల్లా కనిపెట్టి ఆ ఉపాయాలవల్ల చచ్చిపోవడం, 
తక్కువసమయంలో ఎక్కువ మంది చచ్చే వెపన్స్‌ కనిపెడుతున్నారు కదా! 
ఇదే కలియుగం అంటే. ఇంత సైన్సు పరిజ్ఞానంవల్ల ఎమి కనిపెడుతున్నారు 
అంటే రాకెట్లు కనిపెడుతున్నారు. రాకెట్లు కన్నా ఇంకా పెద్దవి ఆటం 


197 


బాంబులు కనిపెట్టారు. అట్లాగే ఇంకా పెద్దవి హైడోజన్‌ బాంబులు అంటే 
విళ్ళు ఆలస్యం అయిపోతుంది ప్రళయం అని తొందర పడిపోతున్నారు, 
అన్నమాట. నాకు ఒక్కోసారి నవ్వు వస్తుంది. చదువుకోని మూఢుడి నోట్లోంచి 
ఒక్కోసారి భగవంతుడు జ్ఞానం ఇస్తాడు. పూర్వం నేను కలెక్టర్‌గా పని 
చేసేటపుడు రాజమండిలో ఒకరోజు నేను క్యాంపుకు వచ్చినపుడు పెద్ద 
గలాటా జరిగి ఆర్మీని కూడా పిలిచి ఫైరింగ్‌ అయ్యి చాలామంది చచ్చారు. 
గొడవఅయ్యింది. ఊరంతా కర్ఫ్యూ పెట్టారు. బయటకు వస్తే కాల్పివేయ 
మన్నారు. 144 సెక్షన్‌ పెట్టారు. సరే నేను ఐ.ఎ.యస్‌. ఆఫీసర్‌ని, పనిలేదు. 
వాకిట్లో కూచుని మంగలి వచ్చాడు. కాఫ్‌ చేస్తున్నాడు. గడ్డం చేస్తున్నాడు. 
మాకేంటంటే ఊళ్ళో ఎం జరుగుతుంది, ప్రజలు ఎమి అనుకుంటున్నారు 
తెలియాలంటే ఆఫీసు వారిని, తాసీల్‌దారుని అడిగితే చెప్పరు. ఏం లేదు 
సార్‌! అంతా బాగానే ఉందని చెప్తారు. కష్టసుఖాలు ఎప్పుడూ ఆఫీసువాళ్ళు 
ఛస్తే చెప్పరు నిజం. మన దగ్గర పనికోసం వచ్చేవాళ్ళు కూడా బహ్మాండంగా 
ఉంది సర్‌ రాజమండి అని చెప్తారు. అంతేకానీ ఇన్ని ఇబ్బందులు 
ఉన్నాయని ఛస్తే చెప్పరు వాళ్ళు. చిన్నపిల్లలు చెప్పాలి లేకపోతే ఈ మంగలి 
వాళ్ళు, చాకలివాళ్ళు, లోకాభిరామాయణంగా వారిచేత మాటాడిస్తే అపుడు 
వారు చెప్తారన్నమాట. (ఆ మంగలితో) 


వే.వ్యా : ఎమిటిరా ఊరంతా సద్దుమణిగిందే? అన్నాను. (వాడు 
పనిచేసుకు పోతూనే ఉన్నాడు) 

మంగలి : ఎందండి బాబయ్యా! నిన్నంతా ఫైరింగ్‌ అయ్యింది. ఇంతమంది 
(చాలామంది) చచ్చారండి. (అన్నాడు) 

వే.వ్యా : ఎందుకు అయ్యిందిరా ఫైరింగు ? 


198 


మంగలి : మన కుర్రాళ్ళు సరైన వాళ్ళుకాడు కదండీ ! వీళ్ళు వెళ్ళి పోలీసుల 
మీడ ఎదో వేశారట. వాళ్ళు వీళ్ళ మీద పైరింగిచ్చారు. 


(అంతా అయ్యింది. చివరకొచ్చింది పని అయ్యింది, లెగవబోతున్నాడు) 


వే.వ్యా : అసలీ గొడవలు ఎందుకురా?! ఇంతమంది ఛస్తారు. ఈ 
రాజమండిలో ఉండి తిని కూర్చోలేరా ఈ కురాళ్ళు. 


మంగలి: మా కురాళ్ళని ఇంట్లో అట్టెపెట్టడం కష్టమైందండి. 


వే.వ్యా : మరి పోయి, పోయి ఎందుకు కొని తెచ్చుకుంటారు, ఈ ఫైరింగ్‌ 
ఛావులు. 


మంగలి: ఆ!! నూకల్లేకండి, కాలం వచ్చేసింది గదండీ, కాలం తోసేస్తుంటే 
ఎం చేస్తాడండి. (అంటూ వెళిపోయాడు) 


కనుక కాలం మనిషికి వినాశాన్ని, మంచి బుద్దులను, చెడు 
బుద్దులను కలిగిస్తుంది. “వినాశకాలే విపరీతబుద్దిః”. శ్రీకృష్ణుడు రాయబారం 
వచ్చి అన్నిమాటలూ చెప్తాడు. సంధిచేసుకోండిరా లేకపోతే యుద్ధంవస్తుంది. 
ఇన్ని కోట్ల మంది ఛస్తారు. కౌరవులు, పాండవులు మాత్రమే ఛావరు, కొన్ని 
కోట్ల మంది జనం ఛస్తారు. యుద్దం ఎందుకు ? ప్రపంచశాంతి అంటే 
వారు వింటారా, వినరు. విననప్పుడు చెప్తాడు. ఇప్పుడు తెలియదు మికు 
“వినాశకాలే విపరీతబుద్దిః” ఎదురుగుండా వినాశనం నడుస్తున్నప్పుడు దాని 
వెనకాలే ముందుగా దానికి విపరీతబుద్ది కలుగుతుంది. ఎట్టాగా మనకు 
పంటలు పండేటువంటి సీజన్‌ వచ్చేటపుడు పంట కంటే ముందుగా 
పూవులుపూసి, పిందెలువేసినట్టుగా తరువాత కాయలుకాసెది అట్లాగే చెడు 


199 


అనే ఫలితం వచ్చేముందు విపరీతబుద్ది అనే పూవు పూస్తుందట ముందు 
మనస్సుకు. అట్లాగే మంచి రోజులు వచ్చేముందు సద్భుద్ది - భగవంతుడికి 
పూజచేద్దాం, ఆ గురువు గారికి ఎదో నమస్కారం పెడదాం వంటి మంచి 
బుద్ది కలుగుతుంది. ఈ రెండూ [గ్రహించని మనిషి అన్నీ మన తెలివితేటలే 
అనుకొంటాడు. మన తెలివితేటలు కనుక అయితే మనం కావాలని 
అనుకొన్నప్పుడు మంచిఆలోచనలు వస్తాయా ? మనకు కోపం వచ్చినపుడు 
వద్దనుకొంటే వెంటనే కోపం పోతుందా. పోదు. దీనినిబట్టి మన మనస్సు 
మన వశంలోలేదు మన కర్మయొక్క వశంలో పనిచేస్తుంది. దానివల్ల మనం 
చేసేవాటి కర్మ ఫలితాలు మనం అనుభవిస్తున్నాం. ఎదో వెధవపని చేస్తాడు. 
తీసుకెళ్ళి జైల్లో పెడతారు 12 ఎళ్ళు. ఒకసారి కర్నూలులో పనిచేస్తున్నప్పుడు 
జైలునుంచి విడుదలైన వాళ్ళందరికీ భూమి గవర్నమెంటువారు ఇస్తున్నారు. 
ఐదేసి ఎకరాలు. మామూలుగా కొద్ది జ్యోతిష్యం, సాముదికం ఛాదస్తం 
నాకు ఎప్పుడూ ఉండేవి. ఒకడు పట్టాలు తీసుకుంటుంటే వాడి చేతిలో 
గీతలు ఎలా ఉన్నాయో చూశా! చూస్తే అడ్డంగా కట్టెలు కబ్బెలుగా ఉన్నాయి 
చేతినిండా. పట్టాకాగితం ఇవ్వకుండా ఆపి (వాడితో) - 


వే.వ్యా : ఎన్నాళ్ళుగా జైల్లో ఉన్నావు. 
వాడు : 36 సం.గా దొర. 


వే.వ్యా : 36 సంవతృరములా యావజ్జీవ కారాగారశిక్ష కూడా 17 
సంవత్పరములే కదరా! మరి నీకు 36 సం. ఎట్టావేశారు శిక్ష ? 


గవర్నమెంటు రూల్స్‌ ప్రకారం 17 సం.కు మించి ఉండదు. (ఇక్కడ 
రికార్డింగ్‌ సరిగా జరుగలేదు) 


200 


uh 
t 
అశే 


: కలిసిపోతే పట్టుకోరురా ? 
వాడు : ఆ! ఎందుకు పట్టుకుంటారు స్వామి. వాళ్ళుఅంతా విష్ణు 
సహసనామం నేర్పారు నాకు, నారాయణ మంతం చేయిస్తారు. 
భజనలు చేయిస్తారు. 
అందుకని చుట్టుపక్కల జనాన్ని పోగుచేసి భజనలు చేయిస్తు 
న్నారట. ప్రసాదాలు పంచి పెడుతున్నారట. వాళ్ళతో తిరుపతి, శ్రీశైలం, 
రామేశ్వరం, కాశీ అన్ని యాతలు చేశారట. అందువలన మంచికర్మవాడికి 
తెలియకుండానే కొన్ని ఈ చేయించే వాళ్ళు పెద్దలు అన్నాడు. అందువలన 
ఈ చేతిలోవున్న మంచికర్మ వాడికి తెలియకుండానే చేయిస్తోంది. ఒక 
మంచి పని చేస్తే ఇంకో మంచిపని. ఒక చెడు పని చేస్తే ఇంకో చెడుపని. 
ఇట్లా అల్లిక వేస్తే జడ అల్లినట్లుగా అల్లుకుపోతుంది కర్మ. అట్లాగ ఈ-కలి 
యుగంలో 5000 సంవత్సరములుగా మానవుడు చేసిన కర్మలు అన్నీకూడా 
పేరుకొని అవి పైన మేఘాలుగా ఉండి ఇప్పుడు ఈ నూరు సంవత్సరములు 
అనగా 1910 సం. నుంచి 2010 సం. దాకా ఈ వచ్చేటువంటి ఫలితాలను 
అప్పుడు ఇస్తాయి. ఇప్పుడే ఎందుకిస్తాయి ? ఇదివరకు ఎందుకు ఇవ్వలేదు? 
అంటే మీరుఎప్పుడైనా ఇన్ఫూరెన్సులో పాలసీ కడితే అది పూర్తిగా పరిపాకం 
అయినపుడే డబ్బిస్తాడు మనకి. అట్లాగే రు.10000/- బ్యాంకులో లోను 
తీసికొంటే దానిటెము అయిపోయిన దాకా పండుగగానే ఉంటుంది. ఆ 
తరువాత వారు నోటీసు ఇచ్చి ఇల్లు, వాకిలీ జప్తు చేస్తారు. ఈ లోపల వాడు 


చసిన పుణ్యమైైనా, వాపమైనా ఫలితం ఇవ్వదు. ద్రా అట్లాగే 
పెళ్ళి చేసుకుని 10 నిమిషములు సంతోష దీసే జరనాారోత త 


దానిఫలితం కనిపిస్తుంది. అట్లా పతీగ్లొనకి కూడా్‌లితానికి \జౌమీ 


201 


పడుతుంది. దీన్నికర్మఫలం ఆంటారు. కర్మ పరిపాకం కావాలి. పుణ్యమైనా 
సరే. కొందరు అంటారు 'ఎవండి మీరేదో నిస్వార్ధసేవ చేయమన్నారు, 
నారాయణ మంతం చేయమన్నారు, విష్ణుసహస్రనామం చేయమన్నారు. 
నేను మొదలుపెట్టి ౩ నెలలు అయ్యింది. మాకు ఇంకా ఎం ఫలితం 
రాలేదు.” మరి బి.ఎ. చదువుకున్నావు. బి.యల్‌. చదువుకున్నావు, లాయరు 
బోర్లు పెట్టావు. ఎన్నాళ్ళు అయిన తరువాత నకు డబ్బులు వస్తున్నాయిరా? 
అంటే “10 ఏళ్ళు అక్కడ ఇక్కడ తిరిగానండీ, ఇప్పుడు కొద్ది, కొద్దిగా 
వస్తున్నాయండీ.” మరి నీకు దానికి ఎంత టైము పట్టిందో దీనికీ అంతే 
టైము పడుతుంది కదరా! అంటే తొండరండీ, అంచేత అడిగాను. చిన్న 
మొక్క(గింజ)పెట్టాడట పిల్లవాడు. రోజూ మొలిచిందో లేదోనని పీకి 
చూస్తుంటాడట. ఇంకేం మొలుస్తుంది? అందువలన మనం ఎదైనా 
సత్కర్మ మొదలుపెడితే దాని ఫలితంగురించి ఆలోచించగూడదు. చేసుకు 
పోతుండాలి. ఈ విధంగా మనకు ముఖ్యమైనటు వంటి ఆధ్యాత్మికసూ తా 
లను చెప్పేటు వంటిది భాగవతం. ఈ భాగవతంలో భగవంతుని యొక్క 
లక్షణాలు - భగవంతుడు అనగా ఎమి ? పరమాత్ముడుగా ప్రళయ 
సమయంలో నశించకుండా ఉండేటువంటివాడు. సృష్టికి కారణమైన [బహ్మ 
దేవునికి కూడా పుట్టుకను ఇచ్చిన తండ్రీ, తల్లి ఉంటే కదా కొడుకు పుట్టేది!? 
అందువల్ల పరమాత్ముడు రెండు. మూడవది ఎమిటి ? ఈ కనబడేటువంటి 
జగత్తు, పపంచం సర్వమూ కూడా భగవంతునియొక్క నిర్మాణమే. ఆయన 
తయారుచేసిందే. నిర్మాణంఅంటే కుమ్మరివాడిలా కూర్చుని చేత్తో నిర్మాణం 
చేస్తాడని కాదు. ఈ సైన్సువాళ్ళు చూసి మాకేం భగవంతుడు కనబడుటలేదు 
ఇక్కడ ఎం నిర్మాణం జరగటం లేదు అంటే “కడుపులో 9 మాసాలు నీ 
శరీరం నిర్మాణం అవుతుంటే భగవంతుడు వచ్చి నీకు కనబడ్డాడా, లేకపోతే 


202 


నీకాలు, చెయ్యి ఎక్కడున్నాయో ఎక్కడ పెట్టాడో, నీవు పుట్టాక 10 ఎళ్ళు 
వచ్చేవరకూ నీకాలు ఎక్కడుందో, నీ చేయి ఎక్కడుందో నీకే తెలియదు! 
తల్లి నెత్తిమీద రెండువేసి అన్నం బలవంతాన తినిపిస్తై బతికుంటాడు. 
అట్లా భగవంతుడు రక్షిస్తే మనం బతికి ఉంటాం. బతికి ఉన్నప్పుడు మన 
తెలివి తేటలు అనుకుంటాం. అలాగ మనకు బుద్ది, జ్ఞానంలేని టైములో 
కూడా మనల్ని రక్షించి ఉంచేటువంటిది ఈ భగవత్‌శక్తి.” ఇప్పుడు మనం 
(బతికున్నాం, మాట్లాడుతున్నాం. అక్కడకు వెళ్ళుతున్నాం. ఈ కారు 
తీసికెళ్ళాం, గురువుగారిని తీసుకొచ్చాం.అంతా మన |పజ్జనుకుంటాం. కానీ 
ఊపిరి ఆడుతుంటేనే ఈ పనులు చేయగలం. గుండె కొట్టుకొంటేనే ఈ పని 
చేయగలం.ఎప్పుడు ఊపిరి ఆగిపోతుందో, ఎప్పుడు ఈ గుండె కొట్టుకోవడం 
ఆగిపోతుందో మనకే తెలియదు. 


ధర్మరాజును యక్షుడు ఒక ప్రశ్న అడిగాడు. రాజా 'పపంచంలోకెల్లా 
అద్భుతం ఎమిటి? చెప్ప'మని అంటే ఆలోచించాడు. అనేక అద్భుతాలు 
ఉన్నాయి. అందులో వీడు ఎమి అడుగుతున్నాడు. ప్రతినిత్యం ఎదురుగుండా 
శవాలు పోతున్నాయి. చచ్చిపోయినవాళ్ళు రోజూ గంటకు ఒకడు ఛస్తున్నాడు. 
స్మశానానికి పోతున్నాయి. అవి చూస్తూకూడా మనుష్యుడు ఇది మనకు 
కాదులే. మనకు ఇప్పుడప్పుడే కాదులే అనుకుంటాడు. ఇదే మహాశ్చర్యం. 
అంటే పపతినిత్యం మృత్యువు ఎవడినో ఒకడిని పట్టుకుపోతుందని తెలిసీ 
వాడి ఒక్కడినీ పట్టుకెళ్ళదనుకుంటాడు వాడు. వాడిని పట్టుకెళ్ళినపుడు 
వాడు విచారించడానికి టైము ఉండదు. వడికి చెప్పి వస్తాడా. వాడు !? 
(యముడు) ఇది మహాశ్చర్యం అన్నాడు.అలాగే కాలం ఎప్పుడు ఎమి 
చేస్తుందో మనకు తెలియదు. అందువలన జ్ఞాని అయినవాడు ఎం 
చేయాలంటే కాలం మనకు అనుకూలంగా ఉను టైములోనే మనమేలు 
203 


మనంకోరి ప్రతినిత్యం కొంచెంజపం, భగవధ్యానం, ఈ సమస్తాన్ని సృష్టించిన 
ఓ పరమాత్ముడా నా శరీరాన్ని బతికించే ఓ దేవుడా, నా శ్వాస, ఉచ్చ్వాసలు 
నడిపించే పరమాత్ముడా అంటూ కొంచెం భగవంతుడిని తలచి |పార్థించడం 
నేర్చుకోవాలి. ఎందువల్లనంటే మనం 10 మార్లు భగవంతుడిని తలిస్తే 
భగవంతుడు మనల్ని ఒకసారైనా తలుసాడు కదా. మనం వారిని తలవడానికి 
వారు మనల్ని తలవడానికి తేడా ఉంది. ఒక్కసారి భగవంతుడు మనల్ని 
గురించి తలిస్తే మనం ముక్తి పొందుతాం. అందువలన ఈ భగవత్‌ధ్యానం, 
భగవత్‌ స్మరణ, భగవంతుని సంకీర్తన, భగవంతుని గురించి కథలు వినడం. 
భక్తి కలగాలంటే ఎమిచేయాలి. భక్తులయొక్క సావాసం, వారి స్నేహం,వారు 
చెప్పేటువంటి మంచిమాటలు వినడం, వారు చెప్పేటటువంటి వాటి 
యందు ఆసక్తి కలిగి ఉండటం, విశ్వాసం కలిగియుండటం, వారు చెప్పింది 
చేయడం, ఈ విధమైనటువంటి సత్సాంగత్యం వలన మానవుడికి తనలో 
ఉన్న చెడు నశింపు అవుతుంది. లేకపోతే దానంతట అది పోదు. చెడును 
పెంచేవాళ్ళు బోల్దంత మంది ఉంటారు. ఒరే పేకాట ఆడుదాం రండిరా 
అంటే 10 మంది 100 మంది పోగవుతారు. సత్సంగం చేద్దాం అంటే సగం 
మంది వెళ్ళిపోతారు. ఈ మధ్య విజయవాడలో బజారులో మిటింగ్‌ షరాబు 
వాళ్ళందరూ పెడితే బంగారు దుకాణాల మధ్యన పెడితే దాదాపు రెండు 
మూడు వేల మంది ఇలాగే వచ్చారు. అందులో ఒకాయన లేచి వర్తకుడు 
కదా! తెవివైన వాడు ప్రళయం వస్తుందంటున్నారు కదా! చచ్చివోతారు 
కొందరు, కొంతమంది మిగులుతారు అంటున్నారు! ఎంతమంది మిగులు 
తారు ?ఎంతమంది పోతారు? అని అడిగాడు. అంటె నేనన్నాను, “ఇపుడు 
విజయవాడ నగరంలో మొత్తం జనం ఎంత మంది ఉన్నారు?” "కొన్ని 
లక్షల మంది ఉంటారండి” అన్నాడు. ఇప్పుడు ఈ మీటింగుకు ఎంతమంది 
204 


వచ్చారు? రెండు,మూడు,ఐదు వేలమంది వచ్చారు. ఇంతమంది మిగులు 
తారు. అంతమంది పోతారు అని చెప్పాను. వెంటనే పరుగెత్తుకొనివెళ్ళి 
ఒక టెంకాయ తీసుకువచ్చి సొష్పాంగనమస్కారంచేసి, ఎండుకైనా మంచిదని 
పెట్టుబడి పెట్టేశాడుఅప్పుడే. పోనీ అలాగైనా సరే వాడు భగవత్‌ భక్తి. ఎదో 
ఒకటి. ఒక పపక్షాళన అంటే దాన్ని తుంచేస్తాయి. భక్తి విశ్వాసాలు పోగొట్టి, 
స్వ్యార్గాన్ని పెంచేవి మనిషికి, మనిషికి వైరాన్ని పెంచేవి, హింసను పెంచేవి. 
యుద్దాలు, రక్తపాతాలు, కొట్లాటలు, రాజకీయాలు, గొడవలు ఇవి కలియొక్క 
లక్షణం. కలి అంటే తగాదాలు, కొట్లాటలు, ఇద్దరు రెండు పార్టీలు, రెండు 
నాలుగు పార్టీలు, నాలుగు పదిపార్టీలు కొట్టెసుకుంటారు. చచ్చిపోతారు. 
ఎందుకు చచ్చిపోయారో తెలియదు. చచ్చాక ఎట్లాగా తెలియదు ఈ విధంగా 
ప్రపంచంలో కొంత జనాభా నశిస్తుంది. ఈ సముదాలు పొంగిరావడం, 
వరదలు రావటం, పంటలుసరిగా పండక పోవడం పండిన పంటలను ఈ 
మిడతలు అవన్నీ తినేయడం, ఈ |కిమికాటకాలు నాశనం చేయడం,ఇవిపోగా 
మిగిలిన ఈ వర్తకులు దాచేసి మామూలు వాళ్ళకు తిండి దొరకకుండా 
చేయడం, దీనివల్ల చాలా మంది జనక్షయం అవుతుంది. ఈ కలియుగం 
ఎప్పుడు [పారంభమయ్యింది. ఇంత లెక్కలు ప్రకారం చెప్తున్నారే ఈ కలి 
యుగం ప్రారంభం ఎప్పుడో అంటే భాగవతంలో, విష్ణుపురాణంలో స్పష్టంగా 
చెప్పారు. “యస్మిన్‌ కృష్ణో దివంయాతః తస్మిన్‌ ఎవ తదాహని ప్రతిపన్నం 
కలౌయుగం” ఎ రోజున అయితే శ్రీకృష్ణపరమాత్ముడు అవతారం పూర్తిగా 
చాలించి శరీరం విడిచిపెట్టి వైకుంఠానికి వెళ్ళాడో ఆ రోజునే సరిగ్గా అదే 
గంటలో కలి ప్రవేశించాడుట. ఎందుకయ్యా అప్పుడే ఆ రోజునే ఆ నెలలోనే 
ఆ గంటలోనే కలిప్రవేశించాడు అంటే అంతకు ముందు నుంచే పైన 
కాచుకొనిఉన్నాడట “యావత్పపాద పద్మాభ్యాం పస్పర సేయాం వసుంధరం” 

205 


భగవంతుడు అయినందు మూలాన శ్రీకృష్ణుడు పాదాలు ఎంతకాలం 
అయితే భూమిని అంటుకొని ఉన్నాయో అంతకాలం ఈ భూమిని కలి 
పురుషుడు వచ్చి ఆక్రమించుకోలేక, భయపడి ఊరుకున్నాడట. ఆయన 
ఎదురుగుండా వస్రేభస్మం అయిపోతానేమో. ఆయన ఎప్పుడుపోతాడో అని 
కాచుకుకూర్పు న్నాడట. అందువల్ల 125 సంవత్సరములు కృష్ణుడు భూమి 
మీద బతికి ఉన్నాడు. అంతకాలం కలిపురుషుడు ఎడుస్తూ భూమిమీద 
సైనెత్తిమీద గుడ్డవేసుకొని కూర్చున్నాడు. శ్రీకృష్ణుడు పోయాడు అని 
తెలియగానే ఆరోజుననే ఆ క్షణాన్నే కలి ప్రవేశించాడు. అందువల్ల “యస్మిన్‌ 
కృష్ణో దివం యాతః” ఎ రోజు అయితే శ్రీకృష్ణపరమాత్ముడు అవతారం 
చాలించి వైకుంఠానికివెళ్ళాడో ఆక్షణంలోనే ఈ భూలోకానికి కలి |పవేశిం 
చాడట. ఈ కలి ప్రవేశించి ఎమి చేశాడో దానిగురించి భారతంలో ఉంది. 


పూర్వం ధర్మంగా నడిచేది. కలి లేనప్పుడు కృష్ణుడు బతికి ఉన్నంత 
కాలం నాలుగుపాదాల ధర్మం నడిచేది. ఈ ధర్మరాజు బతికుండగానే కలి 
పురుషుడు వచ్చి ఎప్పుడు ఎప్పుడా అని ఇప్పుడు ఒక మంతి ఉండగానే 
ఇంకొక మంతి అధికారం ఎప్పుడు వస్తుందా అని ఎట్లా తాషాతయపడతాడో 
అట్లా ధర్మం ఉండగానే తన అధర్మం కోసం అధికారం కోసం తపనబడి 
పోయాడుట. చివరికి ఒకరోజున కలిపురుషుడు మారు వేషంలో ఒక రాజు 
వేషం వేసుకొని, ఒక గుర్రం తీసుకుని ఒక కత్తి, కిరీటం పెట్టుకొని ధర్మరాజు 
దగ్గరకు వచ్చాడట హస్తినాపురం. వచ్చి. అక్కడ గురాలుఅమ్ముతాం మేము 
రాజులకు గురాలు అమ్ముతాం అని వాసి పెట్టాడు. భీముడు, నకులుడు, 
సహదేవుడు, అర్జునుడు అందరునూ ఒక్కొక్కడు గురాలను కొనటానికి 
పోయి ధర ఎమిటయ్యా ? నాకు ధరలేదు. ఊరకే ఇస్తాను. గురాలు మరి 
అమ్ముతానన్నావు, ఊరికే ఇస్తానంటున్నావు. నిమిషానికి ఒక్కోమాట 
206 


చెప్తున్నావు. ఇదే మరి కలియొక్క లక్షణం. నేను అడిగిన ప్రశ్నలకు ఎవడైతే 
సమాధానం చెప్తాడో వాడికి గురాలు ఫ్‌గా ఇస్తాను అన్నాడు. అబ్బా అంత 
తెలివైనవాడవా నువ్వు చెప్తాము అడుగు అంటే వెయ్యి మణుగుల బరువుని 
ఒక్క కానీ బరువు ఎప్పుడు మోస్తుంది? ఎలా మోస్తుంది? చెప్పమన్నాడు. 
భీముడు చెప్పలేక పోయాడు, అర్జునుడు చెప్పలేక పోయాడు. అందరినీ 
అక్కడ కూర్చోపెట్టేశాడు. ఎవరైతే సమాధానం చెప్పలేదో నేను గీసిన గీతమీద 
కూర్చోమన్నాడు. ధర్మరాజు చూశాడు. ఎంటిరా! ఈ పాండవులు ఎవరిమటుకు 
వారు రాలేదు. సభ అయిపోతోంది. ప్రొద్దునే ఎవరో గురాలు అమ్ముతా 
నన్నాడు. ప్రశ్నలు వేశాడు. మీవాళ్ళు అందరినీ అక్కడ నిలబెట్టాశాడు 
అన్నాడు. ఎవడురా వీడు ఈ పొండవులు అంతటివారిని నిలబెట్టాడు. 
ధర్మరాజే స్వయంగా వెళ్ళాడు. ఇదేమాట చెప్పాడు వాడు. నేను అడిగిన 
(ప్రశ్నలకు ఎవరైతే సమాధానం చెప్తే గురాలన్నీ ఫ్రీగా ఇచ్చేస్తాను, మీ 
తమ్ముళ్ళను విడిచిపెట్టేస్తాను అన్నాడు. ఇదే పపశ్న అడిగాడు. ఒక్క కానీ 
తన బరువుతోటి కొన్ని మణుగుల బరువును ఎప్పుడు ఆపుతుంది? ధర్మ 
రాజుకు కోపం వచ్చింది. దుర్మార్గుడా ఇది కలియుగంలో జరిగేది ఇప్పుడు 
అడుగుతున్నావా నీవు. మనిషివేలకొద్దీ పాపాలు చేసి ఒక్క “కాసి భగవంతుడికి 
ధర్మం చేస్తాడు. ఈ 'కాని వాడు నరకంలో పడకుండా నిలబెడుతుంది. 
అదేకదా నువ్వు అడిగింది. అవును స్వామీ నువ్వు చెప్పింది నిజమే. నువ్వు 
కరెక్టుగా పట్టుకున్నావు. ఇంకొకటెమిటి ? ఆవు దగ్గర దూడపాలు తాగుతుంది 
సరే. దూడ దగ్గర ఆవుపాలు ఎప్పుడు తాగుతుంది ? అన్నాడు. అంటే 
ధర్మరాజుకు కోపం వచ్చి కత్తి తీసి దుర్మార్గుడా! ఈ ధర్మరాజు పరిపాలనలోనే 
ఇంత కలియుగ విషయాలు అడుగుతావా నీవు దూడదగ్గర ఆవు పాలు 
తాగటం ఎమిటి అంటే నేను అడిగినదానికి అర్థం చెప్పమన్నాడు. అంటే 


20/ 


ఆడపిల్లను కన్నవారు తండి ఆవులాంటివాడు. పిల్ల దూడలాంటిది. 
ఎందుకని? పెళ్ళిచేసి అత్తవారింటికి పంపించి వెళ్ళి దానికి నగలు పెట్టినా 
ఎప్పుడు పిల్లకి ఎంకావాలో, ఎంనగలు పెట్టాలో దాన్ని ఆవు దూడకి ఎట్లాగైతే 
కావాలో,అట్లా తల్లిదండులు చూడాలి. కానీ ఈ కలియుగంలో ఈ 
ఆడపిల్లలకు పెళ్ళిచేయకుండా ఉద్యోగాలు చేయించి వాళ్ళు సంపాదించే 
డబ్బు వీళ్ళు తీసుకొనుట మూలాన దూడదగ్గర ఆవు పాలు త్రాగడం. ఇది 
ఘోరమైన కలియుగంలో నడిచేది. దుర్మార్గుడా నీవన్నీ ఇట్టాంటి తలకిందులు 
(పశ్న లెందుకేస్తున్నావు ? ఇంక మూడో ప్రశ్న. ఆఖరిపశ్న అడుగుతాను 
చెపు అంటే అన్నీపశువులు, ఆవులుగాని, గేదెలుగాని, మేకలుగాని నోటితో 
గడ్డిమేసి వెనకాలనుంచి పేడ వేస్తాయి. వెనకాల నుంచి మేసి నోటితో పేడ 
వేసే పశువులు ఎవి? అన్నాడు. దానికి మండిపడి ఈ కలియుగంలో జరిగే 
అధర్మాలు అన్నీ అడుగుతావా నన్ను వంకరటింకరగా నువ్వు. నిజమే 
చెప్తానన్నావుగా సమాధానం మీ తమ్ముళ్ళను విడిపించు కోవాలంటే చెప్పు 
అంటే, అప్పుడు అన్నాడు “నోట్లో నుంచి అబద్దాలు, ఈ చెడు అబద్దాలు, 
అనర్జాలు అన్నీ మాటాడటం, నోట్లోనుంచి పేడవేయటం లాంటిది”. ఇది 
కలియుగంలో ప్రతివాడు స్వార్థం కోసం చేస్తాడు. ఇలా ప్రతీ దానికీ తిరగేసిన 
సమాధానాలుచెప్పి అప్పుడు ఇంతకీ నీవు ఎవడివిరా? అయ్యా! నేను కలి 
పురుషుడిని నాకు కూడా పరిపాలన టైమ్‌ అయింది. మి పరిపాలన ఎప్పుడు 
తీరుతుంది. ధర్మరాజుగారు! మీరు ఎప్పుడు దిగిపోతారు. నాకు అధికారం 
కావాలి. అంటే ఇంకో 10 రోజులు, వారం రోజులు టెమ్‌ పడుతుంది. 
శ్రీకృష్ణపరమాత్మ అవతారం అయిపోయే అంతవరకు నీకు ఛాన్సులేదు. 
ఈలోపల శ్రీకృష్ణుడు ద్వారకలో టైమ్‌ అయ్యింది కలియుగప్రవేశం అయింది. 
ఆయన అవతారం అయిపోయింది. కానీ ధర్మరాజుకు ఇంకా వార్త 


208 


అందలేదు. అర్జునుడు వెళ్ళి ఇంకా తిరిగి రాలేదు. ఈ లోపల అన్ని చెడు 
శకునాలు కనబడుతున్నాయి. దేవాలయాలలోని విగ్రహాల నుండి కళ్ళవెంబడి 
నీళ్ళు వస్తున్నాయి. ఆకాశంలో తోకచుక్కలు కనబడుతున్నాయి. పట్టపగలే 
నక్షత్రాలు కనబడుతున్నాయి. భూమి గడగడ కంపిస్తోంది. కారణం లేకుండా 
ఆవుల కళ్ళ వెంట నీళ్ళు వస్తున్నాయి. హోమాలు, యజ్ఞాలు చేస్తే మంటలు 
రాకుండా పొగలు వస్తున్నాయి. ఈ విధంగా అన్నీ అపశకునాలే చూచి 
ధర్మరాజు ఏమిటిరా ఈ అన్యాయం అనుకొంటూ సభకువెళ్ళి కూర్చు 
న్నాడట, మం|త్రివచ్చి 'వీళ్ళు ఇద్దరు బాహ్మణులకి తగాదా ఉంది, రాజుగారు 
తీర్చాలి.” ఎమిటి అంటే 

మంత్రి :వేయి రూపాయలు అప్పు తీసుకున్నాడు. ఆ అప్పు చెల్లించాలి. 
ధర్మరాజు 8 ఆహా..!! చెల్లించాలి, చెల్లించండి. 

మంతి 8 కాదండి. మేము అప్పు ఇవ్వక్కర్లెదు. అంటున్నాడు వాడు. 


కలిమారేటప్పటికి విడి బుద్ది మారిపోయింది. అంటే రాజు వాడిని 
బెదిరించి దొంగవెధవా నిన్న కదా నీవు వాడి దగ్గర అప్పు తిసుకుంది.అప్పు 
ఇచ్చాను. మర్నాడు వచ్చి నేను నిన్న ఒప్పుకోలేదు అని చెప్పాడు. అపుడు 
మంతిని అడిగాడు. ఎమిటి చేయడం? ఎట్లా? విడు నిన్న చెప్పిన మాట 
ఈవేళ చెప్పలేదంటున్నాడు. వాడి చేత రాయించి సంతకం పెట్టించి 
దస్తావేజులు వ్రాయమను. ప్లిడరుయుగం ముందే [పారంభమైంది. కలికోటు 
అందుకే వారికి అంటే నల్లకోటు. అవే వేసుకుంటారు. అందువల్ల వాడు 
ఎం చేశాడంటే ఒక దస్తావేజు వాసి నేను ఫలానా ఇన్ని రూపాయలు తీసి 
కొన్నాను. ఇంత రూపాయలు ఇస్తాను అని సంతకం పెట్టించాడు. ఇంకా 
విడెక్కడికి పోతాడులే అనుకున్నాడు ధర్మరాజు. మర్నాడు వారిద్దరూ కొట్టు 


209 


కుంటూ వచ్చారుట ఎమంటే నేను వాడి దగ్గర డబ్బు పుచ్చుకోలేదు 
అంటున్నాడు. అదేమిటిరా!! నిన్ననే వాసి సంతకం కూడా పెట్టావు అంటే 
ఆ సంతకంనాది కాదు అన్నాడట. ఛ..ఛ..ఛ..దొంగవెధప వీడు. దీనికి 
ఎమిటి ఉపాయం అన్నాడుట. మంత్రిగారు అన్నారు. దానికి ఒక సాక్షిని 
పెట్టండి అని. సాక్షి సంతకంకూడా పెట్టించండి. సాక్షి సంతకం పెట్టించారు. 
మూడో రోజు మరలా కొట్టుకుంటూ వచ్చారు. ఎమిటిరా ? ఆ సాక్షి కూడా 
సంతకం నాదికాదన్నాడుట. ఒక పదిరూపాయలు తీసుకొని సాక్షి సంతకం 
నేనుపెట్టలేదు అన్నాడు. ఓరి! వెధవల్లారా. ఇంకేముంది... ఇది వరకు 
ఊరు వెళుతుంటే పక్కింటి వారికి చెప్పి మేము ఉఊరువెళ్తున్నాము కాస్త 
చూడండి అంటె వాళ్ళు ఇల్లు శుభం చేసి ఊడ్చి దీపం పెట్టేవాళ్ళు. తరువాత 
వాడు వచ్చాడు. అయ్యా! నేను ఊరు వెళితే మా పక్కింటివాడు, ఇల్లంతా 
ఖాభీచేశాడు. ఎమని అడిగినా నాకు తెలియదు అంటున్నారు. మరి ఎమిటి 
దీనికి ఉపాయం. అంటే తాళం తీసుకొచ్చాడు. తాళం అంటే ఎమిటి? 
ధర్మరాజు ఎరగడు. ఇది ఎమిట్రా? తాళం అండి. ఎందుకురాఅది? ఇది 
వేస్తే రాదు అన్నాడు. మరి రాకపోతే ఎట్టారా ? అంటే వాడి దగ్గర మళ్ళీ 
తాళంచెవి ఉంటే వస్తుంది. అది చేసి చూపించి, అపుడు పక్కింటి వాళ్ళు 
రాకుండా వేశారు. ఇంకే ఇక దొంగతనాల భయం ఉండదు. మూడురోజులు 
అయిన తరువాత వేరేవాడు మారుతాళం పెట్టి తీశాడట. అంటే ఇంకా 
ఇంకా తెలివిమిరిపోతారన్నమాట. అపుడు ధర్మరాజుఅంటాడు. పరిపాలించ 
డానికి మన టైమ్‌ కాదు ఇది. వెళ్ళిపోదాం. రిటైర్‌ అయిపోదాం అని.పదవి 
దిగిపోయి. అప్పుడు వచ్చాడు కలిపురుషుడు. మీకు ఎన్ని రోజులకి ఈ 
విషయం అర్థమవుతుందా. శ్రీకృష్ణుడు అవతారం చాలించాడు. అందుకే 
రోజూ ఇలాంటి నోటీసులు పంపిస్తున్నాను అన్నాడు. మహానుభావా కలి 


210 


పురుషుడా నీవా ఈపని చేస్తుంది అంటే ధర్మరాజు ముందు ముందు 
ప్రతీవాడు కూడా నామాటే మాట్లాడతాడు, నాయందే ధ్యాస ఉంచుతాడు 
అన్నాడు. కలిపురుషుడే మెజార్టీ. మెజారిటీ ఉండే రాజకీయ పార్టీ ఎవరు 
అంటే, కలిపురుషుడు అని అర్ధం. ఈ విధంగా అసత్యానికి మెజారిటీ, 
అన్యాయానికి మెజారిటీ, అకమానికే మెజారిటీ, దుర్మార్గం రోజురోజుకీ 
పెరిగిపోయేది కలియుగం. ఈ కలియుగం [ప్రారంభంలో గ్రహాలు అన్నీకూడా 
12 రాశులలో మొట్టమొదటి రాశి మేషరాశిలోనే ఒక్కసారి కలిశాయి. ఆ 
రోజునే శ్రీకృష్ణుడు యొక్క అవతారం పరిసమాప్తి అయింది. అది ఇపుడు 
నడుస్తున్న సంవత్సరం ప్రమాధినామ సంవత్సరమే శ్రీకృష్ణుడు నిర్యాణం 
అయిన సంవత్సరం కూడా ప్రమాధినామ సంవత్సరమే. పమాధినామ 
సంవత్సరం చైత్రశుద్ధ పాడ్యమిఅంటే ఉగాదినాడు అన్నీగహాలు మేషరాశిలో 
కలిసినపుడు అర్థరాత్రి శ్రీకృష్ణుడు అవతారం చాలించాడు. అందువల్ల 
ఇది కలియుగ |పారంభం కాబట్టి యుగాది అని పేరు. యుగాది అంటే 
యుగం యొక్క |పారంభం అది ప్రజలు పలకలేక ఉగాది అయిపోయింది. 
ఉగాది పండగ సంవత్సరాదినాడు ఈ కలియుగం [పారంభం అయింది. 
ఇలా 5000 సంవత్సరములు ఈ కలియుగం వచ్చి ఎం జరుగుతుందో 
వ్యాసమహర్షి భవిష్యత్‌ అంతా కూడా ఈ నాడీగంథం |వాసినట్లుగా ఇన్ని 
సంవత్సరాలు ఈ క్షత్రియుల పరివాలన దాని తరువాత ఇన్ని సంవత్సరాలు 
శూదుల పరిపాలన, ఇన్ని సంవత్సరములు తరువాత ముస్లిముల పరి 
పాలన ఆ తరువాత యూరోపియన్‌ల పరిపాలన ఆపైన గోమాంస భక్షకులు 
పరిపాలించే వాడు ఎవడు లేకుండా రాజు అనే వాడు లేకుండా ఎవరి 
దగ్గర డబ్బుంటే వాడే దండుకుంటాడు. ఇప్పుడు ఎవరి దగ్గర డబ్బుంటే 
వాడే ఎన్నికల్లో నిలుచుంటాడు. యం.యల్‌.ఎ. అను కొంటాడు. పశువుల 


211 


వ్యాపారమళల్లే సంతలో పశువులను కొన్నట్లు కొంటారు. ఇక వారికే అధికారం. 
ఈ విధంగా ఈ కలియుగం యొక్క భవిష్యత్తంతా కూడా ఈ పురాణంలో 
ఇచ్చాడు. ఈ కలియుగం |పారంభం అవకముందె ద్వాపరయుగం 
అంతమైనపుడు. యుగసంధిఇప్పుడు వచ్చినట్లే అప్పుడు కూడా యుగసంధి 
వచ్చింది. కృష్ణ నిర్యాణం, కృష్ణపరమాత్ముడు శరీరం వదిలేస్తూ ఉద్ధవుడికి 
చెప్పాడు. '“ఉద్ధవా మీరు అందరూ ద్వారకలో ఉండకండి పళయంవస్తుంది. 
ఈ సముదంవచ్చి ద్వారకను ముంచివేస్తుంది. 7 రోజులలోపల ఈ ఊరు 
విడిచిపెట్టి వెళ్ళిపోండి. అర్జునుడిని తోడు ఇచ్చి పంపాడు. వారు ఆశ్వర్వంగా 
ద్వారక మునిగిపోవటం ఎమిటి అని 7 రోజులలో. అర్జునుడు తొందర 
పెట్టాడు శ్రీకృష్ణుని మాట తప్పదు, పోదాం రండి. వీళ్ళు వెళ్ళి ద్యారకదాటి 
సముదము ఒడ్డున కొండమీదకి వచ్చారో లేదో అక్కడకు వెళ్ళి చూస్తే 
సముద్రం అడుగునఉంది గుజరాత్‌ వెళ్ళితే అక్కడ చూస్తే సముదంలో 
సందేహించిచూస్తే, ద్వారకానగరం కనబడింది. ఈ ద్వారకఉన్నట్లే ఇన్నాళ్ళు 
ఎవరికీతెలీదు. సముదంలోఉన్నట్లు ఇపుడు మళ్ళీ కలియుగం అంతమయె 
టైమువచ్చింది, కాబట్టి ద్వారక మళ్ళీకనబడింది. ఇప్పుడు మళ్ళీ 
భూకంపాలువచ్చి ఈ పర్వతాలు పైకి లేచి భూకంపాలు వచ్చినపుడు ఎబి 
అవుతాయి? మునిగిపోయిన ద్వీపాలు, దేశాలు, భూమి నిళ్ళలోంచిపైక్‌ 
వస్తాయి. అట్లా ఈ ద్వారక మళ్ళీ పైకి వస్తుంది. అట్లాగే ఇదివరకు కలి 
యుగంలో పైకివచ్చిన దేశాలు అన్నీ మునిగిపోతాయి. ఈ కలియొక్క ప్రదేశం 
ఇంగ్లాండు అని మనంఎట్లాగైతే అనుకొంటున్నామో ఆ దేశం మొట్ట మొదట 
'పైకివచ్చి అక్కడ కలిపురుషుడు పుట్టాడు. బైబిల్‌లో చెప్పినటువంటి 
కథంతా చరిత అంతా ఈ కలియొక్క పురుషుడు, అంతా భవిష్యపురాణంలో 
ఉంది. ఈ కలిపురుషుడు, వాడు చేసుటువంటి అన్యాయాలు, అక్రమాలు, 
212 


వావివరుసలు లేకుండా, గోతాలు లేకుండా, కులాలు లేకుండా, ఎవరికి 
ఎవరు ఇష్టమైతే వాళ్ళను పెళ్ళి చేసుకోవచ్చు. లవ్‌ మ్యారేజెస్‌ అన్నమాట. 
ఇది కలిధర్మం. దీనివల్ల ప్రపంచంలో గందరగోళాలు. ఈ ప్రళయాలు ఈ 
కలియుగాంత లక్షణాలు. దీన్నిగురించి ఇదివరకు “కలియుగాంతం” మొదటి 
పుస్తకంలో ఇచ్చాను. బహ్మంగారి కాలజ్ఞానంలో వాశాడు కొన్ని ఆయన, 
వీరబహ్మేందయోగి తపస్సుచేసి కర్నూలులోఅక్కడ దివ్యదృష్టితో యాగంటి 
గుహల్లో జరగబోయే భవిష్యత్‌ అంతాచూచాడు, చూసి ఎంచేశాడు. 'కలొతు 
అర్ధసహ్మసాణి యావత్‌ పంచగతాంచి ఎప్పుడైతే కలియుగంలో ఐదువేల 
సంవత్సరములు పూర్తి అయి ఐదువేల నూరవ సంవత్సరము పూర్తి 
అవడంతో అపుడు యుగసంధి పుడుతుంది అన్నాడు. అంటే రెండు యుగాల 
మధ్యసంధి 19108 2010కి మధ్య ఉండే నూరేళ్ళు యుగసంధి. ఎం 
జరుగుతుందయ్యా ఈ యుగసంధిలో అంటే “బహూన్యదిష్ట పూర్వాణీ 
యం|తాణి వివిధాని చి ఇదివరకు 5000 సంవత్సరములలో ప్రజలు 
ఎప్పుడూ ఎరుగనటువంటి మిషన్‌లు, యంతాలు, రాకెట్‌లు, విమానాలు, 
స్టీమర్‌లు, ఎన్నెన్ని వచ్చాయి. 70 ఎళ్ళుగా వచ్చాయి ఇవన్నీ. మీరు ఇది 
రకు ఎప్పుడైనా విన్నారా, సినిమాలు వచ్చాయి, టీ.వీ.లు వచ్చాయి.ఇంకా 
సెల్యులర్‌ ఫోన్‌లు అంటారు ఇంకా ఇంకేమిటో అంటారు. మనుష్యులతో 
మాయాశక్తి మాటలాడును. అంటే రేడియోలు ఉన్నాయి, వైర్‌లెస్‌లు, రోబోట్‌ 
అంటే మనిషిలాగా ఉండే యంత్రాలు, అన్నం వండి పెట్టే యంత్రాలు, 
ఇంట్లో అన్ని పనులు చేసి పెట్టేవి, అమెరికాలో సంసారం చేసే యంత్రాలు 
కూడా కనిపెట్టారట. “వినాశకాలే విపరీత బుద్ది” అన్నారు. ఈవిధంగా 
మాయాశక్తి అంటే పాణం ఉండకుండానే మనిషిలాగే మాట్లాడటం, 
టి.వి.లు, సినిమాలు అన్నీ కనబడుతుంటాయి కానీ అక్కడ ఎమీ ఉండదు. 


213 


తరువాత పక్షిలాగ ఆకాశంలో మనిషి ఎగురుతాడు, చేపలాగ నీళ్ళలో ఈదు 
తాడు. ఈవిధంగా అనేక ఉపాయాలు చేసి భస్మం అయిపోతాడు మనిషి. 
చేసి, చేసి, చేసి. చీమలకు రెక్కలు ఎప్పుడు వస్తాయి ? చీమలు చచ్చిపోయే 
ముందు వస్తాయి. పైకి ఎగిరేప్పుడు, రెక్కలు వచ్చి ఎగిరాక చచ్చిపోతాయి. 
అట్లాగే మనిషి కూడా రెక్కలువచ్చి ఎగిరి, నూరేళ్ళలోనూ అంతమై పోతుంది. 
అప్పుడు ముష్పాతికవంతు అంటే ప్రతిఒక ముగ్గురికి ఒక్కరు మిగులుతాడు. 
మూడువంతులు నాశనంఅవుతుంది. ఎట్లా నాశనం అవుతుంది. భూకంపాల 
వల్ల కొంతమంది ఛస్తారు. ఇదివరకు ఎప్పుడో 50 ఎళ్ళకు 30 ఎళ్ళకు 
ఒకసారి భూకంపాలు వచ్చేవి. ఇప్పుడు మనం న్వూస్‌పేపర్‌లో చూస్తే 
ఎక్కడోఅక్కడ భూకంపం వస్తూనే ఉంది. 'అభీష్ణం కంపతే భూమిః (పతి 
నిత్యం భూమి కంపిస్తుంది అన్నాడు. “మూగశ్చేనిత్యపర్యతాః అంటే 
పర్వతాలు ఉఊగుతాయి అన్నాడు. సము[దం కూడా ముందుకు, వెనుకకు 
వచ్చి దేశాన్ని ముంచేస్తుంది అన్నాడు. ఇది ఈ యుగంలో యుగసంధిలో 
జరుగుతుంది. అట్లాగే ఇంకా ప్రజలందరూ కూడా దుర్మార్గత్వం వలన 
వాళ్ళు కొట్లాడుకొని ఒకరినొకరు చంపుకొని హత్యల వల్ల, ఈ మతకలహాల 
వల్ల రాజకీయం కొట్ట్లాటల వలన కేవలం ఇంకొకడిని మంత్రిని చేయడం 
కోసం సంబంధంలేని వాళ్ళందరూ ఛస్తారు. ఈ చచ్చినవాడికి ఎమి 
ఉపయోగం ఉండదు. ఇంకా అన్యాయం ఎమిటి ఈ సినిమా స్టార్‌ పెద్ద 
వాడని ఆ సినిమాస్తార్‌ పెద్దవాడని ఇద్దరి మధ్యా స్థార్లుకాని వాళ్ళంతా 
చచ్చిపోతారు. స్టార్‌ బాగానే ఉంటాడు. ఇట్లాగ -నానారూపాలలో నానా 
విధాలుగా జన నష్టం అవుతుంది. ఈలోగా పైనుండి “ఇనుపకోడి నిప్పులు 
కక్కేను' అన్నాడు బహ్మంగారు అంటే ఒక కోడి ఆకారంలో రెక్కలు ఉండి 
వస్తుంది. అది ఇనుముతో తయారై ఉంటుంది. నిప్పులు కక్కుతుంది. 


214 


రాకెట్‌లు అన్నమాట. రాకెట్‌ నిప్పులు కక్కుతుంది. రెండు లక్షల మంది 
ఛస్తారట ఒక్కొక్క రాకెట్‌కి. ఆకాశంలోంచి పిడుగులు పడతాయి అన్నాడు. 
నిప్పు పిడుగులు అంటే బాంబులు పడతాయి. మాయాశక్తి మాటలాడుతుంది 
అన్నాడు. ఈ విధంగా ఎక్కడపడితే అక్కడ ఆకాశంలో సముదంలో, భూమి 
మీద పిడుగులు, బాంబులు పడి జనం ఛస్తారు. ఈ బాంబులే కాకుండా 
సూక్ష్మకిములు, వైరస్‌ బాంబులు అని ఈ టైఫాయిడ్‌ వచ్చేవి, మలేరియా 
వచ్చేవి, జబ్బులు వచ్చే క్రిములను బాంబుల్లో పెట్టి వదులుతారు. దాంతో 
అదేం చేస్తుందంటే పైకి పేలినపుడు బాంబులాగా ఎమీ కనబడదు, నీళ్ళ 
లోనూ, సముదంలోనూ, ఆహారంలోను, గాలిలోను అన్నీ చోట్ల వ్యాపించి 
కుప్పలు తెప్పలుగా జనం చచ్చిపోతారు ఎందుకు ఛస్తున్నారా అని రోగ 
లక్షణాలు తెలిసేటప్పటికే కొన్ని లక్షల మంది ఛస్తారు. ఈవిధంగా వైరస్‌ 
డిసీజెస్‌వల్ల, తెగుళ్ళవల్ల, ప్లేగువల్ల, కాలంలో నానారకాలుగా జనక్షయం 
అవుతుంది. ఈ జనక్షయం అవటం వల్ల భూదేవికి భారం తగ్గుతుంది. 
భూమి భరించలేదు ఈ పాపాన్ని, అపుడు భగవంతుడికి మొరపెట్టుకొంటే 
భగవదవతారం వస్తుంది. పురాణంలో పూర్వం ఎలాగైతే భూదేవి నేను ఈ 
భారం మోయలేను, అని చెప్పినపుడు కృష్ణావతారం వచ్చి మహాభారత 
యుద్ధం వల్ల ఈ భారాన్ని తగ్గించాడు. అట్లాగే ఈ కల్కిభగవానుడి అవతారం 
వస్తుంది. “కల్కి విష్ణుయశోనామ ద్విజఃకాల (పచోదితః ఈ తక్కిన 
అవతారాలు అన్నీకూడాను ఎ యుగం నడుస్తుందో ఆ కులంనుంచి 
అవతారం వస్తుంది. నాలుగు యుగాలు కృత, |తేతా, ద్వాపర, కలియుగాలు 
- బాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద లక్షణాలు కలిగి ఉంటాయి. వచ్చేది 
కృత యుగం కాబట్టి ఈ |[బహ్మజ్ఞానం ప్రజలకి ఇచ్చేటువంటి అవతారం 
కల్కి భగవానుడు అవతారం, తెల్లటివర్ణంలో ఉంటుంది. కృతయుగం, ఈ 


215 


విధంగా కల్కిభగవానుడి అవతారంవస్తుంది. శంబల అనేగ్రామంలో “శంబలే 
విషమ్ణాయశస:' విష్ణుయశస్సుడనే (బాహ్మణుని యొక్క కుమారునిగా 
జన్మిస్తాడు. “భగవత్‌యత్యావతీర్ణ” రామునికి, కృష్ణునికి ఉన్నటువంటి 
మహిమలు కలిగి ఉంటాడు. రామచందమూర్తిలో ఉండేటటువంటి సత్యం, 
కృష్ణుడు మహిమలు చూపించాడుగాని సత్యం లేదు. ఇప్పుడు చెప్పేదంతా 
ఇంకో నిమిషంలో ఉండదు. ఉండేదంతా పాలిటిక్స్‌ అన్నమాట. అప్పుడు 
వచ్చేది కలియుగం కదా కలియుగ ధర్మం|పకారం చేశాడు. రాముడు సత్యం 
అన్నమాట చెల్లించే వాడుగాని మహిమలు ఎవిచూపించలేదు. కృష్ణుడికుండే 
మహిమలు, రాముడుకుండే సత్యం ఈ రెండూ కనబడతాయి. ఈ కల్కి 
భగవానుడికి అందువల్ల బహ్మంగారి కాలజ్ఞానంలో రామధర్మజులవారు 
వచ్చేను అన్నాడు. రామధర్శజులు - ధర్మరాజు అంటే ధర్మంతో పరిపాలించే 
వాడు. రామచంద్రమూర్తి యొక్క ఆకారం, లక్షణాలు కలిగినటు వంటివాడు. 
ఆయన కార్తీకశుద్ధ నవమినాడు అవతరిస్తాడు. ఈ కార్తీకమాసంలో లక్ష 
వత్తులు దీపారాధన ఎప్పుడూ ఆడవాళ్ళు పూజలు చేస్తుంటారు. ఎందుకు 
చేస్తారంటే ఎప్పటినుంచో పూర్వబుషులు నేర్పారు. ఈ దీపొలుపెట్టె రోజునే 
కలియుగం చీకటి పోయేటువంటి దీపంపెట్టె అవతారం వస్తుందని ఆయన్ని 
స్మరించడం వల్ల ఆయనసెరు జపం చేయడం వల్ల ఈ కలియుగం పాపాలు 
కొంచెం తగ్గి ఈ పోయె వాళ్ళలో మనం మిగిలి కొంచెం వారి దర్శనం 
చేసికోగలిగితే తరించడం. యుగసంధి పుట్టు నిజమన్నాడు. ఈ యుగసంధి 
ఈ మధ్యన ఈ నూరు సంవత్సరాలలో ఇంత జరుగుతుంది. ఈ యుగసంధి 
ఇందుకు తప్పితే మాల వారింట పుట్టుదు అన్నాడు బహ్మంగారు, ఇందులో 
ఏ ఒక్కటి జరగక పోయనా నేను మాలవారింట్లో పుడతాను అని గ్యారంటి 
ఇచ్చాడు. అంటే గ్యారంటీగా జరుగుతాయి. వీరగురువాక్యం తప్పదన్నాడు. 


216 


(గ్రహగతులు మారేను ఈ (గ్రహాలు అన్నీకూడా అవి తిరిగెటువంటి వైనం 
మారిపోతాయి. ఈ పంచాంగంలో కూడా 19 ఎళ్ళకొకసారి గురువు 12 
రాశులు తిరగాలి. ఇప్పుడు 10 ఎళ్ళకు, 9 ఎళ్ళకు కూడా గురువు 
మారుతున్నాడు. కుజుడు, అంటే అంగారకుడు, 15 రోజులకు రాశిమారాలి. 
ఇప్పుడు 9నెలలనుంచి ఒక్కచోటే తిష్టవేసిఉన్నాడు. కదలకుండా 'సంవత్సర 
స్థాయినోచైవ..' భారతంలోకూడా సంవత్సరం ఒకేచోట ఉన్నా యట గ్రహాలు 
కదలకుండా భారతయుద్దం ముందు అపుడు భయంకరమైన యుద్దాలు 
వస్తాయి. అట్లాగ ఇప్పటికి 5,6 నెలలుగా గ్రహాలు సరిగా కదలిక లేకుండా 
ముందుకు వెనక్కి, ముందుకు వెనక్కి ఉంటాయిగాని ముందుకు వెళ్ళలేవు 
అవి ఇవన్నీ రేపు 2000 సంవత్సరం రాగానే మె 4వ తేదీన అన్నీగహాలు 
ఒక్కచోట చేరుతాయి. కలియుగం |పారంభించినపుడు, కృష్ణపరమాత్మ 
నిర్యాణం అయినపుడు, కలియుగం ఆదిలో ఎట్లా అయితే ఈ [గ్రహాలు 
అన్నీ ఒక చోట కలిశాయో అదే సంవత్సరం ప్రమాధినామ సంవత్సరంలో 
అదే చైత్రమాసంలో, అదే మేషరాశి మొదట్లోనే మళ్ళీ అన్ని గ్రహాలు 
కలుస్తాయి. అందువల్ల ఇప్పుడు వచ్చెది యుగం మారి సత్యయుగం 
వస్తుంది. 'యదా చంద్రశ్చ, సూర్యశ్చ, తదా శుక బృహస్పతిః మేషరాశౌ 
సమేష్యంతి తతో భవతి వై కృతం”. భాగవతంలో వ్యాసమహర్షి ఎప్పుడైతే 
సూర్యుడు, చందుడు, శుకుడు, బృహస్పతి, ఈ సమస్త |గహాలు ఒకే 
రాశిలో కలున్తాయో అపుడు కృతయుగం అవుతుంది. “కల్కి విష్ణుయశోనామ” 
విష్ణుయశస్సుడనే వాడి కొడుకుగా హిమాలయాలలో శంబల అనే గ్రామంలో 
జన్మిస్తాడు. ఆయనకు ఎనిమిదేళ్ళకే అష్టమహాసిద్దులు కనబడతాయి. 
ఇప్పుడు రామచం[దమూర్తికి ఎట్లాగైతే విశ్వామిత్రుడు గురువో అట్లా 
పరశురాముడు గురువై సమస్త అస్తవిద్యలు నేర్పుతాడు. తన శరీరంలో 

217 


ఉండే యోగశక్తితోటి ఈ అణుబాంబులు బయట నుండి వచ్చే దుష్టగహ 
శక్తులు నిగ్రహించి కంటటోల్‌ చేసి తన భక్తులను రక్షించి కలిధర్మాన్ని 
రూపుమాపి కొన్ని కోట్లమంది పాపులను చంపివేస్తాడు. ఎవరిని చంపుతాడు 
అంటే నోస్టడేమస్‌ అనే (ఫెంచి భవిష్యత్‌దష్ట ఈ భవిష్యత్‌ అంతా వ్రాశాడు. 
ఈ జరుగబోయే భవిష్యత్తు ఇప్పుడు వచ్చే ఆగష్టు నెల సంచిక 'శుభవార్త'లో 
కొన్నివివరాలు ఇచ్చాను. కొన్ని ఈ కలియుగాంతం మూడవ వాల్యూంలో 
ఇచ్చాను. ఈ కలియుగం మొదలెట్టాక కొత్త కొత్త మతాలు వచ్చాయి. 
ముస్లింమతం, బౌద్ధమతం, కిష్టియానిటీ ఈ మతాలు అన్నీ నశించి పోతాయి. 
ఆరుమతాలు ఒక్కటగును. బబహ్మంగారు ఆరుమతాలు కలిసి ఒకటి 
అవుతాయి. భగవంతుని మతం మాత్రమే సత్యధర్మం ఒకటే మిగులుతుంది. 
మిగతా మతాలన్నిపోతాయి. మనుష్యుడు స్థాపించిన మతాలన్నీ మట్టికొట్టుకు 
పోతాయి. ఈ విధంగా ఈ కలియొక్క ధర్మాలు అన్నీ కూడా నశించి మళ్ళీ 
కృతయుగ ధర్మం 'ఎకవర్హ స్తదాలోకో' ఒకటే ధర్మం ప్రపంచాన్ని నడిపిస్తుంది. 
అందరికీ మంగళాశీస్సులు. 
హరిః ఓం తత్‌ సత్‌ 
7-8-99న రావులపాలెంలో చేసిన అనుగ్రహభాషణం. 
గురుసేవగా ఈ ఉపన్యాసమును (వాసి పంపినవారు 
చీరాల శాఖ యోగమిత్రుడు శ్రీ జి. పూర్ణచంద్రరావు 


3 


218 


పూజూ(శి వేదవ్యాస అరు వా - రచనలు 

























కొత్త ప్రచురణలు 


1. మన సనాతన ధర్మం-జాతీయవిద్య (జాతీయ వాచకం) 96/- 
' 2. శ్రీగణేశ పురాణం-! 108/- 
3. శ్రీగజేశ పురాణం-]1 (hard bound) 150/- 
4. “మాస్టరు C.V.౪-గారి ఎలక్రానిక్‌ యోగం' 73/- 
5. పరాశర జ్యోతిషం *01.-] 64/- 
6. పరాశర జ్యోతిషం Vol.-1I 54/- 
7. పరాశర జ్యోతిషం Vం1.-n 110/- 
8. శివపూజా రహస్యాలు 29/- 
9. యదార్థ భగవద్గీత (తెలుగు భగవద్గీత) (hard bound) 45/- 
10. ప్రాచీన భగవద్గీత (hard bound) (revised edition) 65/- 
11. శ్రీ విష్ణుసహస్రనామ నవనీతవ్యాఖ్యానము (మొదటిభాగము) 120/- 
' 12. శీ విష్ణుసహస్రనామ నవనీతవ్యాఖ్యానము (రెండవభాగము) 120/- 
' 13. శ్రీభాగవత రసామృతము (ఏకాదశ, ద్వాదశ స్కంధములు) 75/- 


. శీభాగవత రసామృతము (దశమస్కంధము ప్రథమగుచ్చము) 
. శ్రీభాగవత రసామృతము (దశమస్కంధము ద్వితీయభాగము) 


. 1999-కలీియుగాంతం - కాలజ్ఞానం-1 







17. 1999-కలియుగాంతం - కాలజ్ఞానం-11 39/- 
18. 1999-కలియుగాంతం - “ప్రళయం” 60/- 
19. నిత్యజీవితంలో యోగసాధన 30/- 
20. సాధనా రహస్యాలు 36/- 
21. మీ ఇంటినిబట్టి మీ అదృష్టం 12/- 
22. మి జీవితంలో అదృష్ట ఘడియలు 12/- 
23. మీ జన్మతేదీలో మి అదృష్టం 12/- 
24. నవగ్రహ శాంతి విధానం 20/- 
25. నవ్వితే నవరత్నాలు (మీ దురదృష్టాన్ని జయించే అదృష్టరత్నం ఏది) 18/- 
26. శ్రీరామ చరితామృతం 36/- 
27. శ్రీ సత్యనారాయణవ్రత రహస్యం-అంతరార్థం 25/- 
28. శ్రీవిష్ణు సహస్రనామ స్తోత్రం 30/- 


. శ్రీలక్ష్మీ సహస్రనామ స్తోత్రం 
. వినాయక చతుర్ధి - గణేశ మంత్రాలు 





పూజ్య[శి వేదవ్యాస గురుదేవుల - రచనలు 


31. 
32. 
33. 
34. 
35. 
36. 
37. 
38. 
39. 
40. 
41. 
42. 
43. 
44. 
45. 
46. 
47. 
48. 
49. 
50. 
51. 


52. 
53. 
54. 
55. 
56. 
57. 
౨8. 
59. 
60. 


శ్రీ విద్యారణ్యస్వామి చరిత్ర (హిందూరాష్ట్ర స్థాపకుడు) 


మహాభారత కొాలనిర్ణయం---(7?౧.9..) (డాక్టరేటూ డిగ్రీపొందిన పరిశోధనా సారం) 


సోవియట్‌ రష్యాలో ఆధ్యాత్మిక పరిశోధనలు 


ప్రాచీన భగవద్గీత (745 శ్లోకాలతో) (పురాతనప్రతి ప్రచురణ, పరిశోధనా పీఠికతో) 


నిత్వపూజకు చదువవలసిన స్తోత్రాలు 

మనదేశం - మనసంస్కృతి 

మన - పండుగలు 

భగవంతుని దీపాలు 

ఎరిన ముత్యాలు 

పురుషసూక్త - రహస్యం 

శ్రీసూక్త - రహస్యం 

నివేదిత 

గురుగీత 

సాయినాథ చరిత్ర (పారాయణ గ్రంథం) 
యుగపురుషుడు (శ్రీకృష్ణునిపై చారిత్రక-పరిశోధనా గ్రంథం) 
జ్యోతిషం సైన్సా? - మూఢవిశ్వాసమా? 

శ్రీ వేదవ్యాస మహర్షి - దివ్యచరిత్ర 
అణుయుగంలో హిందూమతం 

హజీవారీష్‌ ఆలీషా దివ్యచరిత్ర (షిర్టీ సాయినాథుని గురువు) 
గాయత్రీ మంత్రానుషాన విధానము 

ఇండియాలో - జీసస్‌? (కాశ్మీరులో క్రీస్తు సమాధి 
జీసస్‌ జాతకం... వంటి అద్భుత పరిశోధనల గ్రంథం, 
సత్సంగం 

శీరామానుజ వైభవం-1 

శ్రీరామానుజ వైభవం-11 

శ్రీవేంకటేశ్వర వైభవం-! 

శ్రీవేంకటేశ్వర వైభవం-1 

శ్రీవేంకటేశ్వర వైభవం-1 

శ్రీవేంకటేశ్వర వైభవం-7/ 

తిరుప్పావై (ధనుర్మాసవ్రత పారాయణ గ్రంథం) 
ఆయుర్వేద హృదయం 


25/- 
45/- 
40/- 
45/- 
15/- 
60/- 
30/- 
25/- 
25/- 
42/- 
36/- 
20/- 
10/- 
59/- 
39/- 
30/- 
60/- 
50/- 
25/- 
42/- 
50/- 


15/- 
60/- 
70/- 
96/- 
96/- 
96/- 
96/- 
45/- | 
40/- 





పూజ్యశ్రీ వేదవ్యాస గురుదేవుల - రచనలు. 


61. జ్యోతిష-రహస్యాలు (బాబిలోనియా-హిబ్రూ జ్యోతిషగ్రీంధం) 40/- 
' 62. వేదాలలో హిందూమతం Vం1.-1 62/- 
63. వేదాలలో హిందూమతం ౪౦1.-11 'సనాతన హిందూమతం'లో పునర్జన్మ! 62/- 
64. వేదాలలో హిందూమతం ]/01.-011 అవతార సిద్దాంతం 62/- 
| 65. వేదాలలో హిందూమతం 01-1/ “సాధనా మార్గాలు"! 62/- 
66. వేదాలలో హిందూమతం 1V౦1.-V 'దేవతార్చన - పూజావిధానం! 62/- 
67. 'అదృష్ట-రేఖ' 51/- 
| 68. హస్తసాముద్రికం 50/- 
69. వ్యాసగీత 18/- 
| 70. మంత్రశాపస్త్ర రహస్యాలు 45/- 
| 71. శ్రీమన్నారాయణ పరత్త్యము 25/- 
72. వ్యాసపీఠం 25/- 
73. 1999 - End of Kali Yuga 75/- 
74. Hinduism in the Space Age (hard bound) 200/- 
75. WORD OF GOD 60/- 
76. Astronomical Dating of the Mahabharata War 300/- 
77. Dr. Vedavyas - The Saint of the Space Age 35/- 
78. Ancient Bhagavad Gita 65/- 
79. Science of Time 360/- 
80. A Concise Text Book of Vedic Hinduism 72/- 
81. Wisdom of Longevity (Ayurveda) 60/- 
82. World Parliament of Religions Chicago Address 36/- 
83. Master-C.V.V. And His Electronic Yoga 105/- 
84. Making And Unmaking India as a Nation 60/- 
| 85. Everything And Nothing 96/- 


కాపీలకు : పుస్తకం ఖరీదు + పోస్టేజి కలిపి Y. సాంబశివరావు, హైదరాబాదు పేర D.D. తీసి ఈక్రింది అడ్రసుకు పంపాలి 


“శుభవార్త”- ఆధ్యాత్మిక మాసపత్రిక (విడిప్రతి : రు.7/-, సంవత్సర చందా : రు.84/-) 


రు.84/- లు సెక్రటరీ, USCEFI, Hyderabad పేర D.D. తీసి ఈక్రింది అడ్రసుకు పంపాలి. 









Smt. Sikha Pushpavati 
No. 5/2, Chandramouli Nagar, 
Guntur - 522 001. Ph : (0863) 351108 






